లీ వాసుదేవ కథాసుధ 


న. 
ఉద్యోగ వర నా 


రచయిత : బ్రహ్మావిద్యాచార్య పోలూరి హనుషుజ్ఞానకేరామ శర్మ 





అ వాసుదేవ కథాసుధ 


మూడవ భారము 
ఉద్యోగ కాండము, శ్రీ భగవర్గీతా కాండము 





"ఇతడు నిందితమైన కర్మను పాపమును ఎప్పుడును చేయడు. 
పురుషోత్తముడైన యచ్చుతుడు ధర్మము నుండి తొలగడు." 


శ్లో॥ న త్వయం నిందితం కర్మ కుర్యాత్‌ పాపం కథంచన ॥ 22 


శ్లో॥ న చ ధర్మా దపక్రమేత్‌ అచ్యుత: పురుషోత్తమః ॥ 23 


ఉద్యోగపర్వణి - అధ్యాయః - 130 


రచయిత : 
బ్రవ్మావిద్యాబార్య పోలూరి హాసుషుజ్టొనకీరాము శీర్మే 
నెల్లూరు. 
బహుధాన్య ఆశ్చయుజ తృతీయ మూల్యము 


23-09-986 రూ.75/్లలు 


ప్రథమ ప్రకాశనము - బహుధాన్య, ఆశ్వయుజ శుద్ధ తృతీయ 23-09-1998 


ప్రతులు : 750 


పోలూరి హనుమజ్ఞానకీరామ శర్మ, 84, (40౧:) 
16/1216, పొగతోట, నెల్లూరు - 524 001. 


ప్రతులు దొరుకుచోట్లు 


1. శ్రీశీక్రీ బ్రవ్యానందతీర్థస్వామి వారు 
శ్రీ సత్యానందాశ్రమము 
ఇనమడుగు, నెల్లూరు జిల్లా - 524 1 





2. శ్రీ బొమ్మిశెట్టె ఎల్లమందయ్య, 8%, 


25 
ఎల్లమందయ్య హాస్టల్‌ ఏసి నగరు, 


(0 





వభ ఓ 


నెల్లూరు - 524 002 


“3 _ శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్‌ 


ల. 
| 





వ్లాట్‌ నెం. 97 & 98 0, 
'౧/65167) ౧|||5, ౦౧౧ గంగ9ి, సం8[02|1 (౧0) 
౧1/బ౯గిషరిగి0 - 500 072 


నవోదయ బుక్‌ హౌస్‌ 

ఆర్భసమాజ్‌ మందిర్‌ ఎదురుగా, కాచీగూడ, 
హైదరాబాదు - 500 027. 

ఫోన్‌ : 4652387. 


ఖీవెన్‌ ఆఫ్‌సెట్‌ క్రింటర్స్‌ 


16/1064 పాగతోట, నెల్లూరు - 524 001 ఫోన్‌ 336709 





శ్రీ బ్రహ్మానందతీర్దస్వామి 
దత్తపీఠాభిశ్వరులు 
శ్రీ సత్యానందాశ్రమము 
ఇనమడుగు, నెల్లూరు జిల్లా - 524 13/7. 


అమోఘాశీః పరంపర 





ఓం నమో భగవతే శ్రీ సత్యానందాయ ఓం నమో భగవతే వాసుదేవాయ 


బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రవర్తకులు బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్ఞానకీరామ 
శర్మ గారు కృష్ణో విగ్రహవాన్‌ ధర్మః అని అఖండ ప్రజానీకమునకు భేరీ 
మైోాయించుటకే శ్రిమవ్మనాభారక, శ్రీమద్దాగవత, హరివంశ, విష్ణుపురాణములలోని 
విషయములను క్షుజ్ణముగా పరిశీలించి శ్రీ వాసుదేవ కథాసుధ యనుపేర బృహత్‌ 
రచన చేనియున్నారు అందు వ్యానకాండము, వాన్తినకాండము, 
అనుగ్రహకాండము, మహాకావ్యకాండములతో గూడిన ప్రథమ భాగము, మథుర 
ద్వారకా కాండములతో ద్వితీయ భాగమును ముద్రింపబడి పారకలోకమునకు 
అందింపబడినవి. ఇప్పుడు ఉద్యోగ, భగవద్గీతా కాండములతో యీ త్యతీయ భాగము 
శ్రీ వేదవ్యాస భగవానుని పరిపూర్ణ కరుణాకటాక్షముచే, సద్గురు భగవాన్‌ శ్రీ 
సత్యానంద మహర్షులవారి అనంతశీః ప్రభావమున వెల్వెడుచున్నదని తెలునుకొని 
ఉజ్బిగంతులు వైచుచాున్నాను. శ్రీ శర్మ గాలీ గ్రంథధవూలమున 
యావదాందధ్రలోకమునకు ఎన్నియో నిగూఢములైన విషయములను 
అందించాుచాున్నారు పాఠక మహాశయులు టీనిని వరించి, గ్రహించి 
నందేహాములను నివృత్తి చేనికొని ధర్మములను అనుష్టించి వేదమాత 
అనుగ్రహమునకు పాత్రులగుదురు గాక ! 


మిగిలిన చతుర్ధ భాగము కూడా త్వరలో ప్రచురితమగునట్లు అనుగ్రహింప 
శ్రీవాసుదేన పరబ్రహ్మమును భక్తితో ప్రార్ధించుచున్నాను. ఈ బృహత్‌ గ్రంథ రచయిత 
యగు త్రీ పోలూరి హనుమజ్ఞానకీరామ శర్మ దంపతులకు మా అనంత ఆశీస్సులు 
సదా శ్రీరామ రక్షయైై యుండును గాక ! 


శ్రీ బ్రహ్మానందతీర్ధ స్వామి 





ఈ గ్రంథము శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానమువారు 
ఆర్షధర్మ తత్త్వ గ్రంథముల ప్రచురణము కోజకు ఇచ్చు 
ఆర్థిక సాహాయ్యపథకము క్రింద చేసిన 
ఆర్థిక సాహాయ్యముతో ప్రకటింపబడినది. 


థొభిపలుకులు 


20-1-1958 నుండి 6-2-1958 వజకు నెలూరు వరమాన నమాజము వారి 
యాజమాన్యమున బ్రవ్మాశ్రీ నేలనూతల ్రీకృత్ణమూర్తి గారు 3.4, 8.1, 
నెల్లూరులో య పదునేనిమిది మంది వక్తల చేత 
చెప్పించి నిర్వహించినారు తుది దినమున నేను శ్రీకృష్ణునిపై ఉవన్యసీంచితిని 
అది ఉపన్యానకుల నందణను నమ్మానించు నభకూడే అయినది అందువలన 
శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డి గారి యధ్యక్షతయందు అ మహానభ 
వురమందిరమున మవోత్సవముగా జరిగినది నమ్మాన కార్యక్రమమునకు 
ముందు నేను శ్రీకృష్ణునిగోర్చ్‌ గంటకు పైగా వ్రనంగించితిని. వేదికపై నున్న 
యితర పాత్రల యువేన్యానకులు కాకు సామాజికులలో వండితులు కవులు 
అనేకులు ఆ యుపన్యానమును అభినందించిరి శ్రీరామచంద్రారెడ్డి గారు 
మాత్రము నన్ను అభినందించుచు, "దుర్యోధనాదులతో యుద్ధవ వ్రనక్తీ లేదు, 
నిండు నభలో ఇంటికోడలైన ద్రౌపదిని వరిభవించినవారు ఎవరి కైనను ఏ 
విధముగా నైనను వధ్యులే" అని శ్రీకృష్ణుని యభిప్రాయముగా ఉద్దా ఖెంచుట 
తగునా అని సనందేహింఛిరి. అప్పుడు వోరికి నమాధానము చెవ్పుపేకు నాకు 
అవకాశము కలుగలేదు నభ ముగియుచుండగనే వారు వెడలిపోయిరి 
అప్పటినుండి శ్రీకృష్ణుని [ప్రనంగములు ప్రవర్తన విశేషములు అన్నియు నర్వధా 
ధర్మబద్ధములే అని, భగవంతునకు తప్పులు చేయవలసిన యావళ్యకత లే దని 
నిరూపింవవలయు నను వట్టుదల నాలో అధికమయ్యెను 


విదురుడు కాని భీమ్మడు కాని శ్రీకృష్ణుని వలన ఎప్పుడును ఏ ఉవకారమును 
పొంద లేదు. వారు ఆయనకు మిత్రులుగా మధురలో గాని ద్వారకలో గాని 
ఎప్పుడు ఉండలేదు వారు వాస్తినాపురమునందే యుండి బాల్యమునుండి 
శ్రీకృష్ణుని చర్యలను వర్తనవిధానములను వర్యాటకులైన జనులవలన వినుచు 
తటన్ఫలుగా ఆయన వృత్తాంతములను విమర్శించుచు [గహించుచున్నవారు 
కావున్‌ వీరియభిప్రాయములను మనము ప్రమాణముగా గ్రహింపవచ్చును. 


విదురుడు ధృతరామ్హనితో ఇట్లు చెప్పినాడు. "ఇతడు నిందితమైన కర్మను, 
పాపమును, ఎప్పుడును చేయడు 'పురుషోత్తముడైన యత్యుతుడు ధర్మమునుండి 
శొలగడు 


శో నత్వయం నిందితం కర్మ కుర్యాత్‌ పావం కధంచన ॥ 22 
శో! నచధర్మా దవక్రమే దచ్యుతః పురుషోత్తమః ॥ 23 


ఉదో్యోగవర్వణి - అధ్యాయః - 130 


శ్రీకృమ్ణనియొక్క వరమధార్మికత్వమును దృఢముగా నమ్మియుండుట చేతనే 
భీమ్మడు రాజనూయనభలో, వ్యానభగవానుని కూడ గణింవక, నభయందు 
అ(గ్రపూజను ్రీకృష్ణునకే ఇమ్మని ధర్మరాజునకు దృఢముగ బోధించెను 
అజన్మ బవ్మాచారి, 'పేరమనైష్టికుడును అయిన ఆయన, ధర్మరాజుకంటె 
చిన్నవాడైన శ్రుకృమ్ణనకు భక్తతో నమన్కరించుట గమనింవ దగియున్నది 
శ్రీకృమ్ణనయందు కొంచె మైనను అధర్మ మున్నచో వరమ పౌరుషూలిదైైన 
ధీమ్మడు ఆయనకు తలవంచునా ? కావున శ్రీకృమ్ణనియందు దోషమున్నదని 
యనుకొనుట మనకు దోషమును కలిగించుని ఆయన ధర్మమూర్తి. ఆ 
విషయమును నిరూపించుటకే ఈ (గ్రంధము ఉద్దేశింవబడినది 


తరువాత అప్పటి యువన్యానకులు అనేకులు తమ యువన్యాన విషయములను 

"పెంపొందించి, ద్రోణుడు, కర్ణుడు, విజయుడు మొదలుగా (గ్రంథములను 
వకటించిరి నేను శ్రీకృష్ణుని చరిత్రమును భాగవత హరివంశ 
విష్ణుపురాణములందు కూడ “పరిశీలించి నమ్మగమ్చైన (గ్రంధమునుగా 
రూపొందింపవలయు నని ఆలోచించుచు కాలక్షేవము చేయుచుంటిని 


లేగుంటపాడులో అఖండానందాశ్రమమున (వన్నుతము శ్రీ రమణాశ్రమము) 

శ్రీ శివకామేశ్వరీ మహాయజ్ఞము జరిగినపు ఎకు నా శిష్యుడు చి॥ 
వరజానండస్వామి అభ్యర్థింవగా 7-4-1986 నుండి 14-4-1986 వణకు శ్రీకృష్ణుని 
చరిత్రనుధను భాగవేతము ననునరించి ఎనిమిది కలశములుగా 
ఉపన్యసించితిని. తుది దినమున నత్కారనందర్భమున శ్రీ విద్యాపీరాధిపతి 
(హైదరాబాదు) శ్రీ విద్యానందస్వామివారు ఆ ఉపన్యానములను గ్రంధముగా 
వ్రకటింవవలయు ననిరూ.101/-లు, అధ్యక్షులైన ఓగేటి అచ్యుతరామశాస్త్రి గారి 
చేత నాకు అందించి విరాశములకు శ్రీకారము చుట్టిరి. 


ఇనమడుగులోని శ్రీ నత్యానందాశ్రమమునకు అప్పుడు ఉపాధ్యక్షులుగా 
నుండిన (ఇప్పుడు అధ్యక్షులు) శ్రీశ్రీశ్రీ బ్రహ్మానంద తీర్థస్వామి వారు 
(వతిదినము వచ్చి ఉవపన్యానములను వినుచు, కా 'సెట్టును (రంయల కూడ 
తయారు చేయించి అప్పుడప్పుడు వినుచు ఎంతో నీంతోషించుచుండిరి. 
శ్రీస్వామివారు చిరకాలముగా నా కృషిని అభినందించుచు ప్రోత్సహించుచు 
నుండిరి. 


10. 


తరువాత గ్రంధరచనమును ఆరంభించితిని అప్పుడు అనుకొనకుండ 1-3-1989 
తేది చి!4. శ్రీనివానులు (శ్రీరామచంద్ర బుక్‌ డిపో, కర్నూలు) వచ్చికాగితముల 
ఖర్చు కొకు ఉంచు డనురూ 1,000/-లు ఇచ్చాను అది భగవత్తేరణకు 
నిదర్శనముగా తోచెను 


ఈ [గంధమును పండైండు కాండములుగా విభజించితిని వార్చిన, వాస్తిన, 
అనుగ్రవా, మహాకావ్యము లను నాలుగు కాండములు మొదటిభాగముగా, 
మథురా ద్వారకా కాండములు రెండవదిగా, ఉద్యోగ విజయ కాండములు 
మూడవదిగా, ధర్మ తత్త్వ అశ్వమేధ సాత్త్వత కాండములు నాల్గవదిగా 
ఏర్పజచితిని మహాభారతాదులయందు శ్రీకృష్ణచరితమును మన 
కందించినవాడు వ్యానభగవానుడు. ఆయన చెప్పకున్నచో మనకు శ్రీకృష్ణుని 
చరిత్రము ఇంత వివులముగా తెలియుటకు అవకాశము లేదు. కావున ఆ మవాేర్షి 
బుణమును తీర్చుకొనుటకై ఆయన చరిత్రమునే మొదటి కాండమునుగో 
రచించితిని కారణాంతరములచే మొదటి భాగమునకు ముందుగా రండవ 
భాగమును 9-9-1996 తేది నుగృుహీతఠతనామధేయులు వేదమూర్తులు నైన 
బ్రహ్మశ్రీ & 5 విశ్వనాధశ్రాతి మహోదయుల యధ్యక్షతయందు శ్రీ 
బ్రవ్మోనంద తీర్ధస్వామివారు శ్రీ గీతా మందిరమున ఆవివ్కరించిరి. శ్రీ ౬ 5. 
రామానుజాచార్యుల వారు ఉపన్యసించిరి 


22-5-1997 తేది ఆంధ్రనభలోని శ్రీ దుగ్గిశెట్టి నుబవ్మాణ్యముగారి కళ్యాణ 
మండపమున నేను రచించియుండిన శ్రీ “నలిచరిత్ర, శ్రీ రామాయణ చంవూ 
కావ్యములకు రచన సాల్యసిద్దికొజకు శ్రీ శ్రీ వేదపారాయణ శ్రీ రామాయణ 
పారాయణ పూర్వకముగ ని సీతారామ కళా్యాణ పట్టాభిషేక 
మహోత్సవములను జరిపితిమి అప్పుడు శ్రీ హనుమత్సీతా లక్ష్మణ 
భరతశతుఘ్నులతో పాటు శ్రీ నలచరిత్ర శ్రీరామాయణ చంపూకావ్య 
గంథమును, థఠ్రీ వానుదేవ కధానుధ ముద్రిత వ్రతులను ఉంచి పూజించితిమి 
పిదప సాయంకాలమున ఆ కళ్యాణ మండపముననే జరిగిన నభయందు 
అధ్యక్షులుగా ఉన్న శ్రీశ్రీశ్రీ బ్రహ్మానందతీర్థస్వామివారే శ్రీ వాసుదేవ 
కధానుధ మొదటి భాగమును ఆవివ్కరించిరి. ప్రయశిమ్యడు చి రామచంద్ర 
ప్రసాదు ప్రనంగించెను. 


ఈ (గ్రంధ ప్రతులను పెక్కురకు అందజేయుచు అభిమానులు, మిత్రులు, శిష్యులు 
విరాళములను న్వయముగా ఇచ్చుచు, ఇతరులవలన 'సేకరించుచు ఈ గ్రంథ 
(ప్రకాశనమునకు అనేక విధముల దోవాద మొనర్చిరి శ్రీశ్రీశ్రీ బ్రవ్మానంద 
తీర్ధస్వామివారి కృషి మిగుల శ్లాఘ్యమైనది చి బొమ్మిశెట్టి ఎల్లమందయ్య, 


కై 


టప్రియళిష్యుడు, చి రామచందప్రసాదు, చి॥ బొమ్మిశెట్టి రాఘవయ్య, 
ప్రియబాంధవులు, చి| పెయ్యేటి చంద్రశేఖర శర్మ, చి|కారుమంచి వానుదేవళర్మ, 
చి! పరబహ్మశర్మ, చి చతుర్వేదుల వేంకటకృష్ణ నరసింహమూర్తి, చి 
తలగడదీవి ప్రభాకరరావు, చి రామరాజు చెన్నకేశవరావు, చి] సౌ వానుమత్‌ 
(వనన్న, అంతేవానులు చి కలవకాల నుబ్బరామయ్య గారు, చి|సౌ॥ చన్నేపల్లి 
గిరిజ, చి॥ వేదం రాధాకృష్ణమూర్తి, చి॥ మల్లవరపు వ్రభాకరరావు, చి వావిళ్ళ 
నదారామమూర్తి చి॥ వజ్‌తుల ఆంజనేయులు, అభిమానులు, శ్రీ శ్రీ పెయ్యేటి 
సీతారామయ్యగారు, శ్రీ శ్రీ గొర్తి ప్రభాకర దీక్షితులు గారు, శ్రీ 'సోనుగుంట 
బ్రవ్మాయాచార్యులు, చి! రాటు రమేళకుమారశర్మవే మొదలగువారు 
మిగుల వ్రశంసారులై శ్రీ వానుదేవుని కృవకు పాత్రు లగుచున్నారు 


ఈ [గంథమున వర్జ్ణధర్మములు నహేతుకములని నిరూపించుటకు 
కొన్నితావులలో అధునిక పరిణామ శాస్త్ర విషయములను (7012101 1600) 
వమాణములనుగా ఉదావారించితిని. సే (గంధ భాగములను ప్రియళిమ్యుడు 
చి! సాంధవతి నాగేంద్రనాధ దత్త మిగుల (శద్ధతో (సత్యేకముగా వ్రాసి 
ముచ్చినాడు ప్రియమి[్రుడు చి వేదం వేంకట హైమన్‌, ప్రియశిషమ్యుడు చి॥ 
మల్లవరపు నత్యనారాయణ మవోభారతాది నంన్కృత మూల [గంధములను 
ఇచ్చుచు సాయము చేసినారు 


(భంధరచనము నెలూరులో నుఖముగా జరుగుటకు చి॥ మల్ల వరకు 
ప్రభాకరరావు, వారగోపాల్‌ నామమాత్రమైన యద్దెతో నాకు కలిగించిన 
గృవాసౌకర్యము చాల దోవాదమొనర్చినది. 


భగవంతుడు చెప్పుట యను విషయము గీతల కన్నింటికిని సామాన్య విషయము. 
ఉద్ధవునకు భగవంతుడు చెప్పినది యుద్ధవగీత యైనట్లు, విజయునకు చెప్పిన 
గీతేవిజయగీత అనుట సార్ధక మని తలంచచున్నాను. శ్రీ ళంకరాచార్యులవారికి 
పూర్వమే ఈ గీత నేకులబే బవువిధములుగా వ్యాఖ్యానింపబడియున్నది. 
అయినను ఇది పూర్వాపర విరోధములతో పరన్పరభేదములతో సామాన్యులచే 
గ్రహింపబడుచుండుటను చూచి శ్రీ శంకరాచార్యులవారు అర్థనిర్గారణము 
కొలకుదీనికి నంగ్రవాముగా భావమును రచించినారు. అందువలనీ ఇందలి 
విషయములను అనేక పర్యాయముల చదువుచు మననము చేయుచు 
(గ్రహింషవలయు నని కోరుచున్నాను. 


14. [(గంధమున విభాగముల విషయమున విశే షవిషయములను 
గమనింవగోరుచున్నాను. నుధ అనగా అమృతము దానిని సేవించుటకు కొన్ని 
కలశములలో నింపవలె. కొన్ని కలశముల నముదాయము ఒక కాండము. 
కలశమునుండి నుధను కమండలువులోనికి వంచుకొనవలెను దానినుండి 
అంతకంటె చిన్నవియైన గ్లానులవంటి చమనములలో ఆ నుధను పోసికొని 
కొంచెము కొంచెముగా స్వీకరించవలె. యజ్ఞమునందు సోమభక్షణమునకు 
ఉపయోగించు చిన్న దారు పాత్రను చమన మలిదురు ఇట్టి వైదిక విషయములను 
వివరించుచుండిన పూజ్యులు, కీర్తిశేషులు బవ్మాశ్రీ త్‌ విశ్వనాధ (శౌతుల 
వారికి ప్రణామముల నర్చించుచున్నాను. 


15. _అమోఖఘాశీన్సులను అనుగ్రహించిన శ్రీశ్రీశ్రీ బ్రవ్మోనంద తీర్థస్వామివారికి 
అనేక (వ్రణాముల గావించుచున్నాను 


16 పూవులను శ్రద్ధతో చూచిన చి! మాచవోలు శివరామవ్రసాదునకు, శ్రీ నురఖి 
నరసింవాముగారికి, మొదటి భాగమునందు ద్వితీయ భాగమున కూడ ముఖ 
చితములను అందముగా రచించిన చి| చిట్టా తం నా క. 
(గ్రంధములను భక్తి (శద్ధలతో ముదించిన థ్రీవెన్‌ అప్స్‌ "సేట్‌ (ప్రింటర్స్‌ 
యజమానులకు, వారి సిబ్బుందికి శ్రీ నీ వానుదేవుడు ఆయురారో గ్రైశ్వర్యములను 
ప్రసాదించుగాక! 


నెల్లూరు బుధవిధేయుడు 
23-09-1998 పోల్టూ వానుమజ్ఞానకీరామ శర్మ 


నెల్లూరు వర్ధమాన నమాజమువారు 20-1-1958 నుండి 6-2-1958 వణకు 
వదునెన్‌మిది దినములు శ్రీ మవోభారతము పై నువన్యానముల 
కార్యక్రమములు నిర్వహించిరి 


నభాషప్రారంభకులు : శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డి గారు 





తేది ఉవన్య్యాన విషయము ఉపన్యానకులు 
20-1-58 కృష్ణద్వైపాయనుడు బవ్మాశ్రీ విశ్చనాధ శ్రాతులుగారు 
21-1-58 ధృతరాష్ట్రుడు శ్రీ మామిడిపూడి రామకృష్ణయ్యగారు 
22-1-58 ద్రోణుడు శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు 
23-1-58 భీముడు శ్రీకె అనంతరామశాస్త్రిగారు 
24-1-58 అళ్వత్తామ శ్రీ నంగం జానకిరామయ్యగారు 
25-1-58 భీమ్మడు శ్రీ మోచర్లరామకృష్ణయ్యగారు 
26-1-58 కర్ణుడు శ్రీ మరువూరు కోదండరామరెడ్డి గారు 
27-1-58 ద్రౌవది శ్రీజిసి.వి రమణరావు గారు 
28-1-58 ధర్మరాజు శ్రీ మామిడివూడి రామకృష్ణయ్యగారు 
29-1-58 అర్జునుడు శ్రీ కోట నుబవ్మాణ్యశాస్త్రి గారు 
30-1-58 నుయోధనుడు శ్రీ పిజపాటి విశ్వేశ్చరశాస్త్రి గారు 
31-1-58 శల్యుడు శ్రీ అ అచ్చన్న శాస్త్రి గారు 
1-2-58 అభిమన్యుడు త్రీ చదలవాడ జయరామశాస్త్రి గారు 
2-2-58 విదురుడు శ్రీ ఓరుగంటి వేంకట కృష్ణయ్యగారు 
3-2-58 నంజయుడు శ్రీయం మల్లికార్జునముగారు 
4-2-58 కుంతి, గాంధారి శ్రీ ఏ. నాగభూషణరావు గారు 
5-2-58 శకుని శ్రీ బి. మృత్యుంజయముగారు 
6-2-58 శ్రీకృవ్లుడు షో. వానుమజ్ఞానకీరామశర్మగారు 


గమనిక "పై విషయము మా మిత్రులు బ్రవ్మాశ్రీ కోట నుబవ్మాణ్యశాస్త్రిగారు 
రచించి 1966 ఏప్రిల్‌ నెలలో _వకటించిన "విజయుడు" అను 
(గంధముయొక్క ఉపోద్ధాతమునందు పొందుపజుచిన శ్రీ 
మవోభారతో వన్యానముల కోర్యక్రమముల నుండి గ్రహించబడినది 


కడ ం11151615165 ౮౯ 1461౬5౬415 ౧౬618 


1 ౪అం/ముంపి కటఖు[య్‌! €0 16 5606౬0 216 116110౫6 6264102 
00100 206 సేషడజం16205 జూ” (61809) జు 2150 €0 16 ౦౦0166 
అయష0లం *01 బాజుటుు9ం ముఖజంం121 2164 0220 5000/- 10 96 1౦1 0౯09082 
శం 506165 జరే ెటుంచుంటి ౪05 10 ౦ళటూ జుం1006 మీనోంగ/ ఖ6ే 01259103 


1 మ౦[6 ళం 0165300825 01016 51 253662 00 16 10110%గు8 
౧౦0యు1166 ౧౧లయ0613 


571 01600 ౭/22 66ేర్వు/ కల1ర6006 
511 వగల42 ౦౭౦రుఇంలము2జ2 66ర్వే/ ఏంయలజుూ? 
51 ౨2128౯జ01 వటయజయయి2 కెంరేర్వ/ 6007 
51 0 56ర116ల ౭6ేర్వే/ మంంంల66 లంయయగంం 4లయుంలు 


50 వగలు21యిుు ఏంంరు జు! 66ర్వ/ ళ్‌ 
51 ౨ 222 ెంరేర్వే/ ళ్‌ 
మ! 7 28పముండు20. ళ్‌ 
ఏ౧ సశ కంరేఖురేడ జయ 666” (1 
ఏ5 వగ స కరంము2120. ర్‌ 
ఏర గడ్‌ చడుు2ం020ర2 72526 (1 
ఏగ 2 220272 6667 ( 


7645 10 554కి కగమి[111 


మెల్‌” కజు!ద ఖం 606 10 ము” 1ట601016 జురే శంయిరేల ఏంయంట్యు? 01 
5 జుు280గుమం2 5672 5జయి[ఘు, 2క1మం1జ720 ఉల౯ైాణరిబంరి 1611016 
0%. 5 7 కుడంముక& 20, జర 10 16 మలయంలం ౦0% 96 జు! 101 
పంట రృగజంయం లేం మ 00కు ౦౪6 ళం 0001. “5౬ 4వ లలత 
ంతరర4ఉ ఏలన - ము 


1 016 6 01699023 ౦020౬01 53 *4ఉవ5లలకలు 0% 28 01 
యు. 


రక్‌ తశగింశకులనిడగెట4 వడనిగ44 


సు 1 10 జుం "రం స0కట య౮ - 0 101 
1 [2క్రైాయుముంళ90లుం 1 శంఖం మ 3,000/ 91 ఓం 0001102103 01 
స) 9001 "55 ₹206ఈ/2 మజమ2 58ట - జగ ౧ జ6 46 క?జ1కలుఏ 
5ండలం ఖురే 16 సంంయలళ6 కశయింలు. 


55 1. జషుటు2 2666 6816601 

5% య ము 1గ0అకి?ం6రేయ 
56 ౨ 2 ౩6బుల2 666/ 0%. ఏం010/ 
5% ౮. బులి 2666 ₹.0. *1య0ల 
50 &. కశ టులుని ము 2666్వే/ 2.0. శయంల 
80 * జజ యుఖూ ఈ 0. శ4ీయంల 
ఈ * 2లైలుర2 ౨.0 సీయంల 
ఏ0 0 ౮% 6ర్వ/ ౪౮ *శయింల 
5% ౨1 6 5జుజుబు 20. కశలయింల 
5% 3 42020000 3214 2 6. శయింల 
50 2 బిజు కరం ౪06 లుంలా 


“ము 1 10 2! 116 0010౪ 2101064 40101 2150 


1. వర 3 జుయ [ముజాయు? 06ే6్ప/ = మె 1,000/- 
0052414 ౧౦%66 ₹0గేపు, యు 20864, సెం1000. 


2 వగ షి. యయ ెటేర్సు 1000801001 - సె 10004 
4016. 


శ్రీ నానుదేవ కథానుధ 
తృతీయ భాగము 


విషయనూచిక 


ఉదో్యోగకాండము 
సంజయ దౌత్య కలశము 


కే 


ల 


సంజయోద్యోగ కమండలువు 

1 నంజయ(వ్రనంగచమనము 

శ యుధిష్టిరాభిభాషణ చమనము 
111 శ్రీక్సుష్ట్నుమాధాన చమనము 
నివేదన కమండలువు 


1... శ్రీకృష్ణనందేశకధన చమనము 


1 శ్రీకృషమహిమానువర్లన చమనము 
ళు క 


శ్రీకృష్ణోద్యోగ కలశము 


1 


యుదధిష్టిరాది ప్రార్ధన కమండలువు 
1 యుధిష్టిరాభ్యర్థన చమనము 
11. చబోధ చమనము 

11. వప్రచోదన చమనము 

1 అర్జునాది ప్రనంగచమనము 
ఇ (ౌవదీ పరిదేవన చమనము 
ప్రస్థాన కమండలువు 

క్షే ప్రయాణ చమనము 

షై స్వాగత చమనము 

ము బంధుదర్శన చమనము 

ప ఆతిధ్యనిరాకరణ చమనము 
ఇ విదురాతిధ్య చమనము 


18 
18 
22 
బెడ 
26 
29 


పే 
పే 
32 
33 
ఏ7 
త్ర 


1... త్రీకృష్ణదాత్య కలశము 


ఉపదేశ కమండులువు 

1 నభావ్రవేశచమనము 

11 శ్రీకృష్ణవనంగచమనము 

1 దుర్యోధనోవదేశచమనము 
1౧ దోషావివృృరణ చమనము 
విశ్వాళ్మకళ్వ ప్రకటన కమండలువు 

1. బంధనోద్యమ చమనము 

1... విశ్చరూవ ప్రదర్శన చమనము 
111 రాధేయాకర్షణ వ్రయత్న చమనము 
కర్తవ్య నిశ్చయ కమండలువు 

1 ధీష్మాది వచన కధన చమనము 
1. కార్యాలోచన చమనము 


విజయకాండము 


1. అడ్డన ప్రబోధ కలశము 


షె 


బ్రహ్మ నిష్టా కమండలువు 

1 అర్జున నిర్వేద చమనము 

11 సాంఖ్యా చమనము 

1. యోగచమనము 

1/ స్థితవ్రజ్ఞ చమనము 
లోకసంగ్రహ కమండలువు 

[1 లోకోవకారచమనము 

11 కామని[గ్రవాచమనము 

11. _ విద్యానంవప్రదాయ చమనము 


త్న్‌ 


త్‌ 
శ్‌ 


వం 
వ్‌6 
60 
60 
65 
69 
7/6 
76 
8 


83 


83 
83 
86 
092 
97 
102 


102 


కేం 


1 ఈశ్వెంతిత్వె 5లశెము 
వావి 


షై 


సందేహనివారణ కమండలువు 

శ భగవజ్ఞన్మ కర్మవైశిష్టము 

షై యోగ(ప్రాశన్త్య చమనము 
యోగలక్షణ కమండలువు 

శ కర్మాచరణ ప్రాళన్త్య చమనము 
11 ధ్యానవిధాన చమనము 

శ జ్ఞానలక్షణ చమనము 


౧ సాధన కలశము 


క్షే. 


భగవత్సేవా కమండలువు 
1 చతుర్విధ భక్తి చమనము 
క్ష (బ్రవ్మాలోకగమన చమనము 
షే భగవత్సవ్రైరూవ నిరూపణ చమనము 
ప విశ్వరూపదర్శన చమనము 
శరణాగతి కమండలువు 
శ భక్తిలక్షణ చమనము 
అమృత ధర్మము 
1 బుద్ధిప్రాళన్త్య చమనము 
11. ప్రోతళ్సావా చమనము 
17 కాన్తప్రామాజణ్యచమనము 
౪ నన్నా్యాన త్యాగవివేక చమనము 
7 న్వధర్మప్రాళన్త్య చమనము 


౪1 వర్ణధర్మములు - వంశపరంపరా 
ప్రప్తములు 


౪ శరణాగతిధర్మ చమనము 


122 


122 
122 
59 
164 
164 
178 
184 


196 


196 
196 
200 
207 
27 
225 
225 
232 
234 
241 
244 
246 
252 


256 
264 





శో 
శో 
శో 
శో 
శా 
శో 
శో 
శ్లో 


శో 


ఓం నమో భగవతే వానుదేవాయ 


వ్యానం వసిష్టనప్తారం శక్తేః బొత్ర మకల్మషమ్‌ | 
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ | 


వాష్థసాయ విష్ణురూపాయ వాష్టనరూపాయ విష్ణవే | 
నమో వై బవ్మానిధయే వాసిష్టాయ నమో నమః ॥| 


అచతుర్వదనో బవ్మో ద్విబాము రపరో వారిః| 
అఫాలలోచన శృంభు ర్భృగవాన్‌ బాదరాయణ: ॥ 


కృష్ణం కమలపత్రాక్షం వుణ్ధ్యశవణకీర్తనమ్‌ | 


_ వానుదేవం జగద్యోనిం నౌమి నారాయణం వారిమ్‌ | 


వనుదేవనుతం దేవం కంనచాణూరమర్దనమ్‌ | 
దేవకీవపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌ || 


అతసీవుప్పనంకాశం వోరనూవురశోభితమ్‌ | 
రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్‌ | 


మందారగంధనంయుక్తం చారువోనం చతుర్భుజమ్‌ | 
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్‌ | 


శ్రీవత్సాంకం మవోరన్కం వనమాలావిరాజితమ్‌ | 
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్‌ || 


ఏకంశాన్తం దేవకీవుత్తగీత 

మేకో దేవో దేవకీపుత్త ఏవ | 
ఏకో మంత్రో దేవకీపుత్తనామ 

కర్మా ప్యేకం దేవకీపుత్ర'సేవా /. 


వ్రీవానుదేవ కథానుధ 
ఉద్యోగ కాండము 

||. సంజయదాత్య ఠరలశము 

1. సంజయెద్యోగ కమండలువు 


() సంజయ ప్రసంగ చమసము 


దుపదుని పురోహితుడు పాండవవక్షమున హస్తినాపురమునకు పోయి 
పాండవులకు దుర్యోధనాదులు గావించిన యపరాధముల నుగ్యడించి వౌరిక్తి 
అర్హజ్యమును ఊఈయవలయు నని యుదాటించెను. ఆరాయీబా రమునకు 
దువ థనాధులు (క్రుద్దు లగుచుండగా భేమ్మడు ఆ రాయజబారమునకు 
నమాధానమొనంగుటకు తాము రాయబారిని వంవుదు మని చెప్పి ఆ వురోహీతుని 
ఉవప్తావ్యమునకు వంపించెను. 


దృతరాష్ట్రుడు పాండవులకు రాజ్టబాగ మీోయకుండ దర్మజుడు 
శాంతించునట్లుగా వారికి నచ్చజెప్పు మని నంజయుని రాయబారినిగా ధర్మజుని యొద్దకు 
వంపెను 


నంజయుడు ఉవష్లావ్యమునకు వచ్చి కుశల వ్రశ్నలైన తరువాత విరాట న 
ఫ్రష్టాది హల -పేరోలెగమందున్న దర్మరాజుతో ధృరామ్టని యబిమతమును 
తనయవిిపాయమును ఇట్లు వ్యక్తీకరించెను. “యధిష్టిరా | మైసీడవులు దర్భని య 
కీర్త లోకమున ప్రసిద్ధమై యున్నది. మో వర్తనము కూడఅకే పే కన్చించుచున్నదే. జీవిత 
అనిత్వమని చూమచున్న నీవు బంధు వినాశమునకు పాల్పడుట తగదు 
ను దుష్చులై మాకు రాజ్యభాగము నీయకున్నచో ఆ పాపముచేత వారే 

ఇింతురు కాని అజాతశత్రుడవైన నీవు యుద్ధము చేసి రక్తసిక్తమైన రాజక్టమును 
స టు అంధక వృష్ణుల దేశమునందు బిక్షాన్నమును పాందుట 
యైనను మేలే. అల్బకాల సమన జీవిత్‌ముకొఐకు పాపము నాచరింపకుము అడి 
నీ యశన్సునకు తగదు. దర్శహీనముగ ఈ భూమి నంతను నంపాదించుకాన్నను 
పావబుద్ది గలవాడు నశించును నీవు వేదముల నద్యయన మొనర్చి బవ్నాచర్యము 
నవలంబీంచి యజ్ఞములు చేసి బ్రావ్మాణులకు దానములను గావించి ఏ దర్శవమే కొఆకు 
పెక్కు నంవత్సరలేములు నుఖదూరుడవై వనములలో కష్టములను నహించి తుదకు 
ఇప్పుడు ద్వేషముతో బంధుజన వధమునకు పాల్పడకుము ద్‌ష్ప శ్రద్‌ దోణాది 


లొ 


సస 


| 


2 


నందోరపూర్వకమై పాపానుబందమైన యుద్దమును నీవంటివాడు ఎట్లు అబిలషించును? 
నాకు జూడ రాజ్యభోగములకంటెక్ష శమయేలీకు శ్రేయన్కరము. బంధువుల నందజను 
చంపి నంపాదించుకొన్న రాజ్యమువలన నేమి నుబము కలుగును? సాగరాంతమైన 
భూమిని నంపాదించుకొన్నను జరామృత్యువులను తప్పించుకొనగలవా ? ఇతరుల 
బుద్ది ననునరించి అయుక్తమును గావించి న్వర్గమార్గమునకు దూరుడవు కాకుము" 


శో నచేద్చాగం కురవో ౭న్యత్ర యుద్దాత్‌ 
ప్రయచ్చేరన్‌ తుభ్య మజాతశత్రో |” 
ఖైక్షచర్యా మంధకవృష్టిరాజ్యే 
శ్రేయో మన్యేనతు యుద్ధేనరాజ్యమ్‌ || 2 


-అ 


శే అల్బకాలం జీవితం య న్మనుష్యే 

మవోస్రావం నిత్యదుఃఖం చలం చ 

భూయశ్చ త ద్యశసో నానురూవం 

తస్మాత్‌ పావం పాండవ మా కృథా న్వమ్‌ | పె 


వా పాపానుబంధం కోను తం కామయేత 
క్షమైవ తే జ్యాయసీ నోత భోగాః | 
యత్ర భీవ్మ శృాంతనవో వాత స్స్యాత్‌ 
యత్ర ద్రోణ నృవాపుత్తో వాత స్స్యాత్‌ || 24 


భి 


అబ్గా్వ౭పీమాం వృథివీం సాగరాన్తాం 

జరోమృత్యూనై నవైవహిత్వం ప్రజవ్యోః। 

ప్రియాప్రియే నుఖదుఃఖే చరాజన్‌ 

ఏవం విద్వాన్‌ నైవ యుద్ధం కురు త్వమ్‌ || 26 


శ్రీ మవోభారతే - ఉద్యోగవర్వణి - అధ్యాయః - 27 
(్ర యధిష్టిరాబి బాషణ చమసము 


పేరుడు ఇట్లనెను. "నంజయా ! నివు చెప్పునది నిజమే. నందేవాము లేదు 
కాని నేను మ. దధ నా. అదర్శమో నిశ్చయించిన పిదవ నాది యధర్మ మగువో 
నందిలవ్వ్న మ జీవనము జరుగనవ్వం వడు ను వోళత్రాది కర్మల మునుషాన 
నిర్జావాణముక్‌ అతు జ పదయనం. అన్యధర్మమును అవలంబించుట శాస్త్రవహి తమ్దు 
ఆవశ్యకమగును. కాని ఆవద గడచిన తరువాత మరల న్వధర్మమునే అవలంబింవవలె. 
ఆపద లేనప్పుడు కూడ అన్యధర్మమును అవలంవిలచువాడు, ఆపదయందు. అట్టు 


ణ్‌ 

చేయక కర్మానుష్టానదూరు డగు వాడును నింద్యు డగును. మేము ఆదదయందు 
ఏకచక్రవురమున బావ్మాణవృత్తియైన బిక్షాచర్యమును అవలంబించినను +, ఆవదలేని 
యా పరిస్థితి యందు క్షత్తియులమైన "మాకు భిక్షాచర్యుము యుక్తము కాదు 
ఒక్కొక్కవ్చేడు ధర్మము అదర్శ్మరూపముతో కన్చించుచుండును, అప్లే అధర్మము 
ధర్మరూపముతో భ్రమను కలిగించుచుండును. అట్టి యెడల విద్వాంనులు చక్కగా 
విచారించి ధర్మా 'శ్రధర్మములను శాస్త్రము ననునరించి ద్రీహించుచుందురు. మా పితరులు 
పితామవాులు ఇంకను వూర్వులు. యజ్ఞశీలురైనవారు ఏ మార్గము నవలంబించిరో ఆ 
మార్గమునే ఆస్పికుడునైన నేను కూడ్‌ అవలంబించుచున్నాను. ఈ భూమియొక్క 
ఐశ్వర్యమును గాని న్వర్గాధివత్యమును గాని బ్రహ్మలోకమునైనను, నంజయా, 
అదర్శవద్ధతియందు నేను అభిలషింవను 


దుర్యోధనాదులు సామమార్గమున రాజ్యభాగమును ఈయకున్నచో నేను 
వారితో యుద్ధము చెసినచో న్వధర్మహీనుడను నింద్యుడను అగుదు నేమో ధర్మేశ్వరుడైన 
యీ కృష్ణుడు చెప్పును గాక! సామము యుద్ధము అను రెండు వక్షములలో ఏది 
దర్శరూవమున సార్ధకమో ఈతడెబుంగును. నంబీయా! ఈవానుదేవుడు ధర్మతత్తానర్గ 
కోవిదుడు, నీతిమంతుడు బ్రావ్మాణోపానకుడు; మనీషి మవోబలశాలులైన భోజాందక్‌ 
వృష్టికుకుర నృంజయాది వీరులు రాజన్యులు ఈతనిని ఉపాసించుచు ఈతని 
యనుశాననమున శత్రువులను నిగ్రహించుచు ఇంద్రనమానులై యున్నారు. 
విద్వాంనుడైన యీ కృష్ణుడు కార్యాకార్య నిశ్చయజ్ఞు డని యెబుంగుము. నేను ఈతని 
వచనమును అతిక్రమింవను" 


శో ధర్మేశ్వరః కుళలో నీతిమాం 
శ్చావ్యుపాసితా బ్రావ్మాణానాం మనీషీ।! 
నానావిధాంతై చవ మవోబలాంశృ్చ 
రాజన్యభోజాననుశాస్తి కృష్ణః ॥ త్ర 


శ్లో యది వ్యావాం వినృజన్‌ సామ గర్ష్యో 
నియుద్ధ్యమానో యది జవోోం న్వధర్మమ్‌ | 
మవాయ్‌శాః కేశవన్త న్త దృవీతు 
వానుదేవ న్తూభయో రర్థకామః || 10 


శో శ్రైనేయో౭యం చేదయ శ్చాంధకా శ 
'వార్షేయ భోజాః కుకురాః నృంజయా శ్చ | 
ఉపాసీనా వానుదేవన్వ టురీర 


నిగృవ్యా శత్రూన్‌ నువృుటో నందయంతి ॥ 1] 


డ్ర్‌ 
|| 14 
శ్రీమవోబారతే - ఉదో ఫగవర్వణీ - అధ్యాయః - 28 


దర్మ్శ్మజుని యీ వ్రనంగమువలన ఆనాడు మహితాశళ్ళులైన రాజన్యులు "పెద్దలు 
శ్రీకృష్ణునియొక్క ధర్మజ్ఞ్జత్వమును ధార్మికత్వమును ధర్మాత్మత్వమును వంత 
మవానీయముగా భావించుచున్నారో నృష్టమగుచున్నది. ఆయన జీవితమునందు 
అధర్మకృత్యములుగా శిశుపాలాదులకు, నేటి వారికి కొందజకును, కన్పించుచున్న 
నంపమటనము లన్నియు ఆబానములే గాని అధర్మములు కావని, యథార్థముగా 
దర్మ్శకార్యములే యని, వారు గ్రహించుచున్నా రని వ్యక్తమగుచున్నది. 


(1) శీకృష్ణ సమాధాన చమసము 


దర్మ్శరాజు ధర్మనిర్ణయ్యక్రు గావింవుమని తన్ను కోరిన తరువాత శ్రీ శ్రీక్పమ్ణుడు 
నంజయునితో ఇట్లనెను. “నంజయా! ఈ పాండవులకుక్షేమము ప్రియము ఐశ్వర్యమును 
కోరుచున్నాను. "అస్లే బహాువ్లుత్తకుడైన దృతరామ్హని యభ్యుదయమును కూడ 
అభిలషించుచున్నాను! పాండవులతో, "మోరుశాంతిలేపుడు" అనుటకం టు భిన్నముగా 
నేను ఏమియు చెవృ్పకుండ వలయుననియే కోరుచున్నాను ధర్మరాజు కూడ వాంతినే 
ప్రియముగా చెవ్పుచున్నాడు నేను ఆమాటను మన్నించుచున్నాను. ధర్మరాజు ఎంత 
దువ్కరముగా నైనను శమమునే అవలంచి యుండగా, పుత్ర నహితుడై డై ధృతరామ్టడు 
రాజ్యువిషయమున లోభమునే అవలంవబించుచున్నాడు. 'మజి యింక్‌ కలవా మెట్లు 
కలుగకుండును ? నంజయా! నీవునా వలన గాని యుధీష్టిరునివలన గాని నంభవించిన 
దర్మ వ్యతిక్రమ వేమైన ఎయుంగుదు వేవూ చెప్పుము కుటుంబమునందు 
వూర్వాచారము ననునరించి వర్తించుచు న్వధర్మమును నిర్వహింవవలయు నని 
యుత్సావావడుచున్న ధర్మజునియందు నీవెట్లు బ్లధర్మలోవ మున్న దని చెవ్పుచున్నావు? 
ఇంద్రాది దేవతలు మవార్షులు ధర్మకర్మా నుష్టానములవల్లనే ఉత్తమవదవులలో 
విరాజిల్లుచున్నారు విపక్త్తి యాదులకు అభ్యుదయ నిశ్రేయనవదములుగా 
విహీ తములై యన్న న్న ధర్మముల విబాగముల నెజింగియు నీవు ఎందులకు ధర్మజునకు 
అదర్శమును బోదించుచు దుర్యోదనాదులకొ అకు శ్రమవడుచున్నావు ? వారిని 
వథంప్‌కుండ రాజ్యమును పొందుటకు వీరికేదైన ఉపాయము లభించినచో వీరు 
వుణ్యవంతులే యగుదురు . వారు గావించిన యవరాధములకు వ్రతీకార మొనర్చుటకై 
వరుగులు వారుచున్న ఖీమసేనుని ఎట్లైనను వట్టి నిలిపి వీరు కాంతినే అవలంబింతురు. 


(్లె 


ర 


శో ఏతే మదా నృృత్యువశాభివన్నాః 
నమానీతా దార్తరాషేణ మూఢాః।! 
ఇదం వునః కర్మ పాపీయ ఏవ 
నబామధ్యే పశ్య వృత్తం కురూజామ్‌ ॥ 36 


శో కార్పణ్యూ దేవ నహితా న్తత్రబూపాః 
నాశక్సువన్‌ ట్రతివక్తుం నభాయామ్‌ | 
ఏకః క్షత్తా ధర్మ్య మర్థం బ్రువాజో 
దర్శబుద్ధ్యా ప్రత్యుహి చాల్చబుద్దిమ్‌ || 40 


శో గాందారరాజః శకుని ర్నికృత్యా 
య దబ్రవీత్‌ ద్యూతకాలే న న పార్టమ్‌| 
వరాజితో నందనః కిం త వాస్తి 
కృష్ణయా త్వం వైదీవ్య యాజ్ఞనే నేన్యా! శర 


(నీలకంరీయ నందనః ఆనందయితా కనిష్షబ్రాతా 0) 


శో! జానాసి త్వం నంజయ నర్వ మేతత్‌ 
ద్యూతే వాక్యం గర్త్య మేవం యధోక్తమ్‌ | 
న్వాయంత్వవాం ప్రార్ధయే తత్ర గన్తుం 
నమాధాతుం కార్యమేత ద్వివన్నమ్‌ || ఖౌ 


శ్రీ మవోబారతే - ఉద్యోగవర్వణి - జధ్యాయః 29 


శకుని ద్యూతమునందు యుదిస్టిరునితో, “నందనుడు (నందనఖ వరాజ్‌తు 

= నీ కింక ఏ మున్నది? పాంచాలినీపణముగా "పెట్టి ఆడుము" అన్నట్న న 
డుద్దాటించినాడు శకుని ఈ విధముగా అనుట యుధిష్టిరుడు తన్ను కూడ వదణముగా 
"పెట్టుకొని ఓడిపోయిన తరువాత జరిగినది. చివరకు వరాజితుడైన వాడు ధర్వాళాజే ఈ 
నందర్చమున నందన శబ్దము ఉవయోగింవబడినది. నందన రా. అర్హుడు 
రూడ్యర్థము. యౌగికముగా ఆ శబ్దమునకు, నంతోషమును కలిగిం 
ఇతి నరిదన లి అనునర్థ మేర్పడును ఈయర్థము ననునరిఐచి ౫ 
"ఆనందమును కలిగించునట్టి కనిష్టబాత నేందనుడు' ఆ బన చా 
నందను డనగా నవాదేవు డన్‌ చెపె ప్పెను. కాని నవాదేవుడు వణమె ఓడింవబడినప్తా-డు 
శకుని ఈ మాట అనలేదు. ధర్మరాజు నవాదేవుని తరువాత అర్హును య బీముని కైదుదాగా 
వణముగా పెట్టెను. అందువలన నవాదేవుడు పణమైన తరువాత, "ఇంకనీకే పబ్యన్వుదో"' 
అని శకుని ధర్మజుని అడుగుటకు అవకాశము లేదు. ధర్మరాజు తన్ను వణముగా 
"పెట్లుకొని ఓడిపోయిన తరువాతనే శకుని దౌపదివి వణముగా నూచించు 


న" 


చుచు అటు 


10 


ఆఅఆనెను ఆందువలన నందన శబ్బముచేత దర్మ్శజునే గ్రహించుట యుక్తము. ఎవన్స్కైన నము 
తానేతనకు అత్యంతము ఆనందమును కలిగించువాడు ప్రియుడు అగును. ఎవనికై "కనను 
తనకొఅకే నర్వము ప్రియ మగుచున్నది, "ఆత్మన న్తు కామాయ నర్వం ప్రియం భవత" 
అని శ్రుతి కూడ చెప్పుచున్నది. కావున నందేనుడనగా ధర్మరా జనియే గ్రహించు 


నమంజనము 


ఈ సందర్భమున శకుని మోనముతో (నికృత్యా) పాంచాలిని పణముగా 
పెట్టమని ధర్మరాజుతో అన్నాడని శ్రీకృమ్ణడు ఉద్ధాటించుట గమనింవదగియున్నది 
ఇద్దడు ఒకయాటను ఆడునప్పుడు వారు న్వతంత్రులుగా నున్నంతవజకే ఆట జరుగును 
వారిలో ఒకరు ఓడిపోయినంతనే ఆట ముగియును. ధర్మరాజు తన్ను ప టముడా 
పెట్టుకొని ఓడిపోయినంతనే, ఆడుటకు కర్త లోపించి పోవుటచే, ఆట ముగిసినది. 
పణముగా గెలుచుకొనబడిన మజివోరాదికమైన వన్స్తుజాతము ఎటిదో ధర్మరాజుకూడ 
అట్టివాడే అయ్యెను. ఆ వన్తువులను కర్తలనుగా భావించి వానితో ఆడబూమకొను 
ఎంత అనమంజనమో ఇదియు అట్టిదే. శకుని ఆట ముగిసిన దని ల 
అని ధర్మరాజును ప్రోత్సహించుట అన్యాయము. గెలుచుటకు ధర్మరాజునకు శక్తి లే దని 
తనవంచనమును ఆయన గహింవలే డని పూర్తిగా నిశ్చయించుకొని,కేవలము (దౌవదిని 
య. వారించుటకొ అకే శకుని ధర్మరాజునకు ఆశకల్పించి అవకాశమిచ్చెను. కర్త 

డినంతనే ఆట ముగియుట ప్రసిద్ధమైన వద్ధతి. తరువాత జరుగునట్టి, ఆట ఆక్రమము 
న కయుల) అందువల్లనే ట్రౌవద్‌ శ విచషేయమునే నభలో నూటీగా ప్రన్నించుచు, 
"ధర్మరాజు ముందు నన్న పణముగా "పెట్టి తరువాత తన్ను పణుగా “పెట్టుకొ నినాడా ? 
లేక తన్ను ముందు వణముగా పెట్టుకొనీ తరువాత నన్ను వణముగా 'పెట్టినాడా ఇ 
చెప్పుడు" అని యుద్దోషించినది. ఆ ప్రశ్నకు నమాధానము చెప్పుటకు దురోక్టధనునకు 
బదయవడి ధీమ్మాదు లేవ్వరును వూనుకొనలేదు. కావున ఆట ముగిసినప్పటికిని శకుని 
వంచనముతోనె దౌపదిషషయమును పై పైకి తెచ్చెనని శ్రీకృమ్ణడు ఉద్భాటించినాడు. 


ఈ సందర్భమున మతజియుక విషయము కూడ నుత 
వైశంపాయనుడు దూ్య్యతవృత్తా ౦తమును జనమవేజయునకు చెపుునపుుడు, 
యదిష్టిరుడు వణము 'పెట్టుచున్నప్పుడు. "ఇట్లు విని శకుని నిశ్చయముకల వాడై నికృతిని 
[వం చనమును) చక్కగా ఆశ్రయించి "గెలుచుకొంటిని' అని యుధిష్టిరునితో క్‌లిక్‌ను గ 
ఆని ఉదాటించినాడు. ఈ వాక్యమును వైళంపాయనుడు వదునాల్లు వరాశ్ట్యయములు 
చెప్పినాడు. 
వెళంపహోయన ఉవాచ. 
శో॥! ఏవం శ్రత్వా వ్యవసితో నికృతిం నముపాశ్రితః | 

జిత మిత్యేవ శకునిః యుధిష్టిర మభావత॥ 7 


శ్రమవోభారతే - వభావర్వణీ - అధ్యాయః - 61 


కే 
పదునాలుగు వర్యాయములు వైశంపహాయినుడు ఈ వాక్యమును చెప్పినట్టుగా 
వ్యానబగవానుడు రచించెననగా ఆ జూదమును మొదటి నుండి తుదివజకు శకుని 
వంచనముతోనే ఆడె ననుట నృష్టము. అట్లు కాక వైశంపాయన వ్యాన నబట్టారకుల కంటె 
అదికముగా తెలిసినట్లు శకునియీందు దురోై దమనియందు దోషము లేదని ఎవరైనను 
తలంచుచో ఆది వారి 'మెద్ది దోషమే యగునుకాని యదార్జము కాదు 


2 నివేదన కమండలువు 
(ఏ) శ్రీకృష్ణ సందేశ కధన చమసము 


(శ్రుకృమ్ణుడు తనయబిప్రాయమును చెప్పిన తరువాత నంజయుడు "ఇంక సెల 
వొనంగుడు" అని బయలుదేరను. యుదిష్టిరుడు అతనికి సెల వొనంగుచు వాస్తినయందు 
తనకు మాణుగా “పెద్దల కందణకు నమన్కరించి ధృతరామ్హని నబభలో దుర్యోదనునితో 
తుదిమాటగా ఇట్లు 'ఏప్పుమనెను. “దురో్యదనా ! పరద్రవ్యమునందు లోబమును 
వీడుము. ఉచిత్తరీటిని మా బాగమును మేము పొందవలె. ఈ విధముగా శాంతి, వరన్చర 
ప్రీతి కలుగును. కాంతిని కోరుచున్న మాకువాజ్యమునందు కొంత భాగమైనను ఇమ్ము. 
అవిస్థలము, వృకన్ధలము, మాకంది, వారణావతము, అయిదవచి ఏదే నొకటి నీకు 
తోచినది ఇమ్ము. సోదరులకు మాకు అయిదుగురకు అయిదు (గామములనొనంగుము." 


తరువాత యుధిష్టిరుడు నంజయునితో ఇటనెను. “నంజయా! మాకు జ్ఞాతులతో 
శాంతి కలుగును గాక కౌరవులు వె పాంచాలురు అక్షతులై ఎజునవ్వులతో కలి సియేండవలె 
నని కోరుచున్నాను. నేను శాంతికి యుద్దమునకు, ధర్మమునకు అర్తమునకు 
మృదువర్తనమునకు దారుణమైన చర్యుకును నమర్జుడనుగానే యున్నాను. 
మేమందఅము వ్రనన్నచిత్తు లమ్టై శాంతిని పాందుదుము గాక్‌!" 


శో|| అథోచితం న్వకం భాగం లభేమహి పరంతప | 
నివర్తయ వరద్రవ్యాత్‌ బుద్ధిం గృృద్ధాం నరర్షబ || 7 


శో శాంతి రేవం బవే ద్రాజన్‌ ప్రీత్షైవ వరన్నరమ్‌ | 
రాజ్యైకదేశ మపి నః ప్రయచ్చ శమ వ్‌ మచ్చతామ్‌ || 18 


శో అవిన్హలం వృకస్థలం మాక్షందీం వారణావతమ్‌ | 
అవసానం భవ త్వీత్ర కించి దేకం చ చంచమమ్‌! 19 


శో॥! భ్రాత్రూణాం దేహి వంచానాం పంచగ్రామావ్‌ నుయోధన | 
శాంతి ర్నో౭న్తు మవోప్రాజ్ఞ జ్ఞాతిధి నవా నంజయ | 20 


శం 


శో అక్షతాన్‌ న్‌ కురుపాంచాలాన్‌ వశ్యేయ మితి కామయే 
నం. ఎమనన స్తాత శామ్యామ భరతర్షబ॥ 22 


శో! అలమేవ ళమా యాస్మి తథా యుద్ధాయ నంజయ | 
దర్మార్థయో రలం చావాం మృదవే. దారుణాయ చ! 23 


శ్రీమవోభారతే ఉద్యోగవర్వణి - అధ్యాయః - 31 


జయుడు ఉవపష్తావ్యము నుండి తిరిగి వచ్చి వాస్తినాపురమున దృతరామ్హని 
పాండవుల వాక్యములను వినిపించెను "వానుదేవ ధనంజయులు ఏమైన 


కం 
నం ను బెప్పినారా 7” అని ధృతరామ్హ్టడు అడిగెను. 
'్త్రు/ 


ఉవలో 
దేశము 

నంజయుడిట్లు చెప్పెను. "సను సెలవు తీసికొనుటకై అంతఃపురములో 
క్‌ శ్రష్టార్జునులను చూబేితిని. వారిరువురు రత్నచిత్రితమైన కాంచనమవోననమున 
ఉవవ్‌వ్చీలై యుండిరి. ఇరువరును రత్నాభరణ భూషితులై చందనలిప్తా ంగులె లై మధ్వానవ 
పానోల్లాన భానురులైయుండిరి. శ్రీకృమ్ణడు శయనించీయుండెను. ఆయన నపాదములు 
అర్జునుని యొడి యందుండెను. అర్జునుని చరణములు కాంచన పాదపీరముపై నుండెను. 
ఆ పీదపీరమునకు ఇరువైవుల ద్రోవది నత్యభామయు నుండిరి ఇంద్ర విచ్లువుల వఠె 
తేజరిల్లుచున్న వారిని చూచినంతనే నాకు మహాభయము కలిగాను." “అయ్యో! 
భీ ష్మృదోణులయాశయమును కర్టుని _పగల్భ్బములను నమ్మి మన వారు వీరి 
వరాక్రమాతిశయమును గుర్తింపకున్నారే ! వీ రిద్దణసాయమున ధర్మరాజుయొక్కు 
నంకల్పము నెరవేరుటలో నంశయము లేదు" అని నాకు తోచినది. 


అర్జునుడు నన్ను చూచి పాదపీరముపై నుండి చరణములను తీసి "దానిపై 
కూర్చుండు మని చెపె ప్పెను. నేను దానిని నృళించి భూమియందే కూర్చుండి ఫీర్మమున 
అంజలిని గావించి నందేళమును చెప్పు డని ప్రార్థించితిని. అర్జునుడు వాన్తముకో త 
కృష్ణుని పాదమును నృళించి నందేశమును చెవువ్చి మనను. శ్రీకృమ్ణుడు ఉందధ్యజ. 
వలే స్వా కూర్చుండి నర్వాభరణవిరాజితు డగుచు మృదుపూర్వముగా దారుణమైన 
నందేశమును ఇట్లు చౌప్పెను "బుద్ధుమంతుడైన యాధృతరామ్టనకు భీష్మద్రోణాదులు 
వినుచుండగా మాయిరువురి వచనముగా “పెద్దలకు నమన్కరించి ఇట్లు చెప్పుము. 
మ లనందజను కుశల మడిగితి మని చెవ్పుము. మో రందటు ఇంక విప్రులకు దక్షిణ 
నంగి యజ్ఞ ములను చేయుచు పుత్త్తు లతో భార్యలతో ఇష్టఖోగములను 
తమహం. పాత్రులకు దానములకు చేయుడు. ప్రియులకు ఇష్టములను 
నమకూర్చుడు ధర్మరాజు యుద్ధమున జయమును నంపాదించుటకె 13 త్వరవడుచున్నాడు. 
ఎక్కువ విలంబము లేదు. దూ్య్యూతనభలో దుర్యోధనాది కితవులచేఆ ఆవన్నురాలై ద్రౌవద్ది, 
నాయందున్న యమితమైన విశ్వానముతో *గోవిందా" అని దూరమందున్న నన్ను 
పేర్కొని ఆక్రోళించినది. ఆమె విషయమున నా బుణము వడ్డీతో పెరిగిపోవుచున్నది. 


13 


నాతో కూడియున్న గాండీవవాన్తుడై, న యర్జునునితో మోకు వరము కలిగినది ౨ 
క్రుద్దుడైనచో భూమియందలి నకల ప్రజలను దహింవగలడు. న్వ్‌రము నుంది దేవలిల 
క్రిందే పడగొట్టగలడు. దేవాసురమను ష్యగందర్వాదులలో ఆతిన్‌ . 
మార్కొవగలవాడు నా కెవ్వడు కన్చించుట లేదు. విరాటనగరమున ఆత డొక్కడే 
కౌరవుల నందఅను ఓడించి తజిమినాడు కదా! ఆ నిదర్శనమే చాలును ఇతనియందున్న 
బలము వీర్యము తేజన్సు శీమ్రత లమువాన్తత దైర్యము మజియెవనియలదు ము 
కానము" 


 . 


న్‌ 


ఈ నందేశమును విని దృతరోమ్హడు పౌండవ కౌరవ బలాఒలములను గహర్చి 
ఆలోచించి కౌరవులకు బలము తక్కువే య న. న వెరమును చూసుకొ 
మ్మని దుర్యోధనునకు హితమును బోదించె 
శో॥ ఉభౌ మధ్వానవక్షీబా వుభౌ చందనరూషితౌ | 

న్వగ్విణౌా వరవస్తా తే దివ్యాభరణభూషితౌ || వ్‌ 
శో|| వైకరత్నవిచిత్రం తు కాంచనం మవా దాననమ్‌ |! 

వివిధాన్త రణాకీర్ణం య త్రాసాతా మరిందమౌ ॥ 6 
త అర్జునోత్సంగగౌ పాదౌ కేశవ స్యోవలక్షయే | 

అర్జేనన్య చ కృష్ట్ణాయాం నత్యాయాం చ మవొత్మనః | 7 
శో కాంచనం పాదపీరం తు పార్తో మే ప్రాదిశత్తదా | 

త దవాం పాజీనా నృష్టా తతో భూమా వుపావిశమ్‌ ॥ 8 


శ్రీ మవోభారతే - ఉద్యోగవర్వణి - అధ్యాయః - 59 


"శ్రీకృష్ణార్దునుల వంటి మవోపురుషులు మద్యపానము చేయవచ్చునా" అన 
కొంది నందేహీరతురు. ఆ నందేవామునకు నమాధానముగా న వారణాసి 
నుబ్రవ్ముణ్యశాస్త్రి గారు ఇట్లు నమాధానము చెప్పియున్నారు. "ఈ విషయమై కొంచెము 
తెలువవలసియున్నది. నుల యనుజడున దొకటి. మద్య మనబడున దొకటి. అన్న 
వికారమ్రైనది నుర. అది యేకవిధమే. వనన ఖర్జూర తాళనారికేళ దాక్షాడి జన్యమై 
మదకరమైైనది మద్యము ఆది బవువిధము.... థీ శే) ఇచ్చట మడు మనేకవిధ 
మనియు, ,. ట్రావ్మాణుని గూర్చియే, మద్యపానము శాన్తకారులచే నిషేదించబడినదనియ, 
క్షత్తియ వైశ్యులకు నిషేదము లేనందున చేసినను తప్పు లేదనియ. బృ వాద్వాష్టు 
బృ హద్యాజ్ఞ వల్క్క, వేదవ్యాన వచనము లట్ట్లు చెమ్వుచాన్న వనంయ 
వ్రతిపాదింపటడినది.... వా రప్పుడు త్రాగి మత్తులే య్రైయున్న రడ వాశియొద్దకు 
నంజయమునకు ప్రవేశము కాని, నంజయునితో వారి ప్రనంగము కాని యొ. సంబవము 


[41 


కనుక “కీబ్బ మదే" “*మదీవారక్రేవనయోః” జను దాత్వర్థములను బట్టి యాళోకివ ములోన్‌ 
“మధ్వానవక్షీబౌ” అను వదమునకు మధ్వానవమును వేరి గ్రహించి హేచ్చరికగా న్నా 
రనియే। భావము 

మొత్తము మోద శాస్త్రములో మద్యషాన నిషేధము క్షత్రియులకు లేదు కనుకనే 


తిస్మాచ్చాన్త్రం వ్రమాణం త్త లత ఆని యువదేశించిన శ్రీకృష్ణు షడును 
ఉవదేశింపబడిన అర్జ్హునుడును యథోచిత మధువరిగ్రవమును చేసినటు బ్ల వ్య్రనమ్త్‌వార్తి 


చెప్పెనని సారాంశము". 1 - 413 - మవోబారత తత్త్వకధనము. 


ఉవప్తావ్యము విరాటనగర నమిపమున నొక (గ్రామము ఉత్తరా వివావాము 
కొణకు విరాటుడు పాండవృలకు వారి బంధువులకు ఆ (గామ నమాపమున 
తాత్కాలికముగా విడుదులు ఏర్పాటు చేసెను. అర్జునునియందలి 'స్నేవావిశేషముచే చేత 
నుభ్యదా నంబంధముచేత శ్రీకృష్ణుడు అర్జునుని విడిదియందే బనచేసెను. 
తాత్కాలికములైన యా విడుదులయందేకాంచన మ్‌వోననములు కాంచనపాదపీరము 
లున్న వన్నచో నాటి భారతదేశ నంపద ఎంత యజ్జలముగా నున్నదో 
యూహింవవచ్చును. 1914 లో జరిగిన ప్రథమ వ్రవంచ మహా నంగ్రామమువజకు 
మనదేశమున నంవన్నుల యిండ్లలో బంగారు వన్తువులు పుష్కలముగానే యుండెను. 
విదేశీయులు దాడులలో ఎంతో సంవదను దోచుకొని పోయిన తరువాత కూడ “న్వర్గన్దు 
డయ్యె విన్సనమంత్రి మజీ హేమపాత్రాన్న మెవ్వని వంక్తి గలదు" అని శ్రీనాధుడు 
చెప్పినట్లుగా, ఇటీవలవణకు నంపన్నుల యిండ్లలో భోజన వె వాతలు పానపాత్రలు 
బంగారువిగానే యుండెడీమి. 


నంవదయొక్క జౌన్నత్యముతో పాటు వినయవిదేయతల యొక్క ఉన్నతి కూడ 

ఎట్లుండినదో నై పై నందర్భమున వ్యక్తమగుచా న్నడి ల 'శ్రుకృష్దుని పాదముల. ఆ అత్వ ను 
యొడియం దున్న వనగా శ్రీకృష్ణుడు శయ నిలవీ యుండె న్‌ని అర్జునుడు అయిన న్లో 
పాదనంవావానము చేయుచుండె నని | గ్రహింపవలసియున్నది. అనగా వారు 
కూర్చుండినది "పెద్ద మంచమువంటి విశాలమైన యానన మన్నమాట. అర్జునుడు 
శ్రీకృష్ణునికం'టె నీమారు మూడేండ్లు మ మాత్రమే చిన్నవాడు. అయినను శ ధ్రీష్య్‌జ్జన క్‌ 
'పెద్దజికోమును గ్రహించి అర్జునుడు ఆయ, కి. దాదనంవావానము చేయుచుంచి ఒ 
దౌపదీ నత్యబామలు రాణు లయ్యును అర్జునుని పాదపీరమునకు ఇరువైవుల నేలపై సు 

క 1 అందువలన నంజయుడు వారికం కు ఎత్తుగా కూర్చుండక కపాదపీరమును 
చేతితో నశించి శాణులతోపాటు నేలపైననే తూర్నుండెను దీనినిబట్టి "పెద్దలలయవ 
పిన్నల ఆత్యావిమానమును (0120) పాటించవవమనయి ముతో ఎట్టు వర్తిం తకు చో 


గ్రహింవవలసీయన్నది. 


1 
(1) శ్రీకృష్ణ మహిమాను వర్ధన చమసము 


[1 


నంజయుడు శ్రీకృమ్ణనియొక్క ధర్మరాజాదులయొక్క వచనములను నబలో 
చెప్పెను. ధృతరాష్ట్ర దురో్యోదనాదులు ఆవాక్యములను అబినందింవక మొనముతో 
ఈండిరి. ఇంక వినీవలసినది ఏమియు లే దని రాజు లందజను వెడలిపోయి 
దుర్యోధనాదులు మాత్రము కొద్దిమంది యుండిరి. అప్పుడు ధృతరామ్ల ను తమకు ఎట్లు 
జయము కలుగునా అని ఆలోచీంచుచు నంజయునితో ఇట్లనెను. "నంజయా! రెండు 
వక్షముల బలాబలములను నీ వెణుంగుదువు. యుద్ధము నంబవించినచో ఎవరు 
మిగిలియుందురో చెప్పుము " నంజయుడు, * 'మవిలాజ ! నీకు వకాంతమునందు 
విశేషించి చెప్పగలిగిన దేమియును లేదు. అయ్యా! నీయందు అసూయ 
వ్రవేశించుచున్నది. మా తండ్రిని వ్యానుని గాంధారిని పిలిపింపుము వా రైనచోనీ 
యందున్న యనూయను తొలగింపగలరు. వారి నన్నిధియందు శ్రీ కృష్ణార్జునుల 
నిశ్చయమును వినిపింతును". 


ధృతరామ్హడ్డు న్మరించినంతనే వ్యానమవార్షి వచ్చెను. విదురుడు గాందారిని 
తీపికొసి వచ్చెను" ధ్బోతరాష్ట నంజయుల యభిప్రాయములను తెలిసికొని వ్యానభగవాను 
డిట్లనెను. “నంజయా! ధృతేరామ్టడు అడుగుచున్నాడు కదా! శ్రీకృష్ణార్జునులగూర్చి నీకు 
తెలీసినదంతయు యీథాతథముగ చెవు ఎము" 


నంజయు డిట్లు చెప్పెను. "శ్రీళృష్ణార్డునులు విశ్వభావనులు. వారు 
లోకహితమునకె కై జన్మించిన వారు , కాని సామాన్యులవలె కవల ప్రారబృ్ధవశఘున 
స్వార్ధవరాయబణులై సంభవించిన వారు కాదు. శ్రీకృష్ణుడు చక్రమును 
ప్రయోగించునవుడు ఆయన మాయచే అది ఆయన ఎంత "పెద్దీది కావలయు నని 
నంకల్పించునో అంత వె పెద్దదియై శత్రునంవోరముకావించును. ఆయన కారవులయందు 
అపవ్నువముతో యథార్థమును కప్పిపుచ్చి వర్తించును. అది పాండవులకు కూడ 
నమ్మతమే. తేజః పుంజమేగా బాసించుచున్న శ్రీకృష్ణుని నమన్తజగత్తుతో పోల్చినను 
ఆయనయొక్క సారమును అసారమును గ్రహింయట నులభము కాదు నీవు 
పొండవృలనుగూర్చి మాటిమాటికి బలాబలములను గూర్చి అడుగుచున్నావ్వ 
నంగ్రవాముగా చెప్పెదను వినుము. నమన్త్హ జగత్తును ఒకవైపున న నుంచి శాక్య లహ్షాస 
మజీయక వైవున నుంచి తూచినచో ఆయనయే అధికమైన న సారిము కల వాడిగాను 
ఆయన నరకాదులైన "మోరరాక్షనుల నెందజఅను నంవారించె, పనో ది 'వయంగుదువ్న యాన 
నంకల్ప మాత్రముననే ఈ జగత్తును భన్మ మొనరింవగలడు ఈ జగత్తులోని చన నంతను 
వమాకరించినను అది ఆయనను ఏమియు చేయజాలదు. నత్యము, ఆరవ ము (5021211 
సాము) ధర్మము ఎచ్చట నుండునో అచ్చట వానుదేవు డుండును. ఏ వక్షమున 
గోవిందు డుండునో ఆ వక్షముననే జయిము నంభవించును. ఆయన పాండవులను 


16 


మిషగా చేసి అధర్మనిరతులైన నీ వుత్తులను టద్ద మొనరింప దలంచుచున్నాడు. మాన 
నంవత్సరాద్యాత్మకమైన కాలచక్రమును, నృష్టి స్థితి లయ రూవమైన జగచ్చ్‌; క్రమును, 
కృతత్రేతాది రూపమైన యుగచక్రమును అహేన తన సాన్నిధ్యమా త్రముననే 
నడపుచున్నాడు. ఆ మహాయోగి సస్టమి[చి లయములకు ఈశ్వరు డయు్య్యును, 
వంటకొణకు కృషిచేయు సామాన్యుడైన 'కస్ఫషీవలుని వలె, విహితములైన కర్మలను 
చేయుచున్నాడు. ఆయన యొక్క సామాన్యమనుజని వర్తనమును చూచి ఆయన కూడ 
మనవంటి వాడే యని లోకులు మోహితు లగుచున్నారు. నర్వవిధముల ఆయననే 
శరణము పొందినవారు మాత్రము ఆమాయను దాటుచున్నారు". 


"నంజయా! ఆ వానుదేవుని నీవు నర్వలోకమహేశ్వరునిగా ఎట్లెజింగితివి? నా 
కేల తెలియుట లేదు ?”' అని ధృతరామ్హ డడిగెను. నంజయుడిట్లు చెప్పె ప్పెను. “అయ్యా! 
విద్యాహీనుడు తమోధ్వన్తుడు కేళవుని స్వీరూవము నెణుంగలేడు. నీకు విద్య లేదు. నాకు 
విద్యయందు లోపము లేదు. నేను వుత్తకళాత్రాది రూవమై మాయికమైన నంసారమును 
"సీవించుట లేదు ; భగవంతునకు ఫల మర్పింపకుండ నేను ఏ ధర్మమును ఆచరింవను 
కామక్రోధాది రహితమై నిర్మలమైన మనన్సుతో కాస్త్రము ననునరించి శ్రీకృష్ణుని 

ము వ త ణి 

న్వరూవమును గ్రహించుచున్నాను". 


గాంధారీధృతరామ్హలు ఆవ్హుడైన నంజయుని వాక్యము ననునరించి శ్రీకృష్ణుని 
శరణుపొందు మని దుర్‌ ధనునకు బోధించిరి. " అర్జునునియందు నఖ్యమును 
ప్రకటించుచు భగవంతుడైన గసవకీవుతుడు లోకములను నువారించు య నే నిప్పుడు 
ఆయనను చేరను" అని దుర్యోధనుడు వి వారి యువదేశమును తిరన్కరించెను 


వ్యాను డిట్లనెను. “వుత్చా! నీకు నంజయుడు దూతయగుట వలన నీవు కృమ్లునకు 
ప్రియడ వగుచున్నావు. ననాతనుడు పరమపురుషుడు నైన శ్రీకృష్ణుని ఈతడు చక్క్‌గా 
ఎజీంగియున్నాడు. నీవు ఈతనివలన తత్త్వమును చక్యగా వినుచిగ్రహించుచున్నచో 
ఇతడు నీకు శ్రేయన్సును మోక్షమును సైతము కలిగింవ గలడు". ధృతరామ్ట్హడు నంతసించి 
నరిజయుని నంబోధించి *ఏ మార్గముచేత నేను శ్రీకృష్ణుని చేరి ఉత్తీమమైన సిదిని 
పొందగలనో ఆ వద్ధతిని నాకు చెవ్పుము* అనెను. నంజయ్‌డు అందులకు ఇంద్రియేని 
గవామేమార్గమని, "శ్రీకృష్ణుని నామములయొక్క నిర్వచనముల వివరించుచు కృష్ణుని 
తత్త్వమును బోధించెను. 


శ అర్జనో వానుదేవ శ్చ దన్వినౌ పరమార్చి తౌ! 
కామా దన్యత్ర నంభూతౌా నర్వభావాయ నమ్మితౌ || 1 
నీలకంఠాయ ' కామా దితి ; కామపూర్వకం కర్మ ఉచ్యతే ! అకర్మజం తయోః జన్మ, 


లోకాను (గ్రహార్థం నూర్యువత్‌ ఆవిర్భావ మాత్ర మిత్యర్థః | పర్షాభావాయ్‌ 
బ్రవ్మాభావాయ నేంమితౌ తుల్యాౌ ఉభౌ ఆపి సాక్షాత్‌ బవ్మారోపౌ ఇత్యర్థః | 


17 
శో వామాంతరం నమాస్థాయ యదా ముక్తం మనస్వినః | 
చక్రం తత్‌ వానుదేవన్య మాయయా వర్తతే విభో ॥ 2 


నీలకంరీయమ్‌ : వ్యామాంతరం (పసారితయోః హన్తయోః యావాన్‌ విస్తారః 
వంచవాన్తమితః తావత్‌ అంతరం మద్య ప్రమాణం యన్య | తత్‌ వ్యామూంతరం [యధా 
ముక్తం, యదా యధా రూవం యావత్రమాణం చింతితం తావత్రమాణం బూత్వా 
యత్‌ ముక్తం భవతి, మాయయా దుర్తక్ష్య రూపేణ ఇత్యర్థః 


శ్లో! సావవ్నావం కౌరవేమ పాండవానాం నునమ్మతమ్‌ | 
సారాసారబలం జ్ఞాతుం తేజః పుంజూవబాసితమ్‌ | పె 


నీలకంఠీయ సావవ్నావం ననంవోరమ్‌ | ఆత ఏవ పాండవానాం నునమ్మతమ్‌ | 


ఏకతో వా జగత్‌ కృత్స్న మేకతో వా జనార్దనః | 
సారతో జగతః కృత్సాన్న దతిరిక్షో జనార్దనః || 7 


శో బన్మ కుర్యా జ్జగదిదం మన సైవ జనార్దనః | 
నతు కృత్సష్ణం జగత్‌ శక్తం బన్మకర్తుం ం జనార్దనమ్‌ || 8 


శో యత నృత్యం యతో ధర్మో యతో హ్రీ రార్టవం యతః | 
తతో భవతి గోవిందో యతః కృష్ణ న్తతో జయః 9 


శో! ఈళన్నపి మవోయోగీ నర్వన్య జగతో వారిః| 
కర్మా ణ్యారభతే కర్తుం కీనాశ౭వ వర్ధనః || 141 


నీలకంఠీయ. ఈశన్నపి ఈశానో ౭పి, శపో ౭లుక్‌ పరసై వదం చ ఆర్లమ్‌ |కీనాళః కర్షకః 
వర్జనః ధాన్యాది వృద్ధికృత్‌, య ద్వా కీనాశో యమః, వర్ధనః దేవోదేః చేత్తా | 


తేన వంచయతే లోకాన్‌ మాయాయోగేన కేశవః | 
యే త మేవ వ్రవద్యంతే న తే మువ్యూంతి మానవాః | 15 


నీలకంఠీయ ' తే నరా న మువ్యూంతి | 
శ్రీ మవోభారతే ఉద్యోగపర్వణి అధ్యాయః - 68 


చక్రము మాయచే వర్తించు ననగా కృష్ణుని సంకల్పము ననునరించి అది 
ఇతరులకు గోచరము కాని విదమున అనేక రూవములతో శత్రువులను నంవారించు 
నన్నమాట. 


[6 
త్రుకృష్ణుడు కౌ రవులయిందు అవవ్నావముతో వర్తించు నని, అది పాండవులకు 
నునమ్మత మని నంజయు డనుట గమనింవ దగియున్నది అవవ్నావ మనగా నంవోర 
వ ల వ్యావ్యానించెను కాని అవవ్నావ మనగా ఒక విషయమును 
వన్హువ్చను కప్పియుంచుట జచునరము.తై ప్రసిద్దముగా నున్నని ఇదియే ఇచ్చట ఉచిత 
త్త తోచుచున్నది ఈ యర్హమే నంజయిని వాక్యములలో 1415 ్ళ్‌ కోళములలో 
వివరించబడినది. శ్రీకృమ్లుడు వరమేశ్వరు డయ్యును ఈశ్వరుని వలె వ్యవవారింవకి 
సాధారణ మనుమ్యలవలే కార్యసిద్ధికై ప్రయత్నములు చేయచు వార్షవిషాదములను 
ప్రకటించుచు తన యీశ్వరత్వము బయల్పడకుండ, ఇతరులకు గోచరము కాకుండునట్లు 
వర్తించుచుండెను. అదియే అవవ్నావము యుద్దము చేయనని ఆయన ప్రకటించుట 
ఇట్టిదే. ఆయన ఇట్టనుట వలన, ఇంక ఆయనవలన*€ తమకు ఎట్టి భయము లేదన కౌరవులు 
తరించుటకు అవకాశము కలిగినది. ఈ విధముగా కౌరవులు వంచితులైరి నూక్ష్మముగ 
విచారించినచో ఆయన యుద్ధమున పాల్తానక పోయినను పాండవులకు. ఎవ్పటికప్పుడు 
జయోపాయములను చెవుప్పేచు కౌరవ “వినాశమును సాధింవగల డనుట నష్టము 
ఈకారణముచేతనే నంజయవిదుర భీష్మాదులు, నీ శ్రీకృష్ణుడు యుద్ధము చేయడన్నంత 
మాత్రమున ఆయన వలన ఎట్టి భయము కలుగదని తలంపలేదు. 


పాండవులకు కూడ ఈ పద్ధతి నమ్మతముగానే యుండెను. ఆయన 
ఈశ్వరత్వ్హమును వహించి క్షణములో కౌరవులను నశింవజేయుట వారికి ఇష్షము కాదు 
అట్టయినచో వారి వరాక్రమము (ప్రకాశింపదు అప్పుడు శ్రీకృష్ణుని 
దయాదాక్షిణ్యముల పై రాజ్యమును నంపాదించుకొన్నట్లగును అది వారి యళన్సునకు 
దంజకచు 


11. శ్రీకృష్ణో ద్యోగ కలశము 
() యుధిష్టిరాభ్యర్థన చమసము 


నంజయుడు వెడలిపోయిన తరువాత ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇట్లనెను. 
"వానుదేవ! మిత్రులు తోడ్పడవలసిన కాలము నంప్రాప్త మైనది. మమ్ము ఆవదల నుండి 
తరిలవిడేయిటిరు నీవు తద్చ నా కెవ్వడును కన్పించుపే లేదు నిష్ని ఆశయించి 
ఎర్భయులక్షె, వ్యర్థమైన దర్చముతో నున్న దుర్యోధనుని మా భాగము కొఅకరు 
అడుగదలచుచున్నోము. యాదవులను ఎట్లు రక్షించుచున్నావో అట్లే మమ్ము కూడ 


కాపాడును స్టో 


"ఇదే సిద్ధముగా నున్నా నయ్యా! నీవు ఏమి చెప్పదలచుచున్నావో చెవ్పుము, 
అదియంతయు "చేయుదును" అని శ్రీకృవ్వ వలిఃను. 


19 


దర్మ్హజుడిట్లనెను క సపుత్రుడైన ద్వతిరాన్తుని యొక్క, ఆబిప్రాయమును నంజయుని 
మాటలలో నమగ్రముగ వింటివి రాజు ఏ విషయమును ఎట్లు చెప్పునో అప్తే దూత 
చెప్పును తన కిచ్చిన నందేశమునకు దిన్నముగా చెప్పినచో దూత వద్యుడగును లుబ్బుడై 
పబుద్ధితో మా పెదతండ్రి మాకు రాజ్యమాయకుండ మమ్ము శాంతింవజేయుటకు 
మయత్నించుచున్నాడని నంజయుని వః వనమున ను షమ్సైనది జూదము శందు 
కావించుకాన్న యొడంబడిక యందు ఆయన నిలిచియుండు నను విశ్వానముతో వే మేము 
ఎంతో శ్రమపడి అరణ్యాజ్ఞాతవానములను నిర్వర్తించితిమి. ఈ నమయమునందు 
తుదకు తల్లిని వుత్తులను కూడ చక్కగా చూడజాలకుంటిమి ఇంతకంటును దుఃఐ మే 
మున్నచొ? 


మహావీరులైన మత్స్య పాచాలాది నరపాలురను నిన్ను అండగా 
పొందియుండీయు దాయాదుల లోబము ననునరించి కలవామును వారించుటకై నేను 
మా యటైదుగురికి కనీనము అయిదు గ్రామములైన ఇండు అని వారిని వన 
అవిన్ధలము, వృకస్థలము మాకంది, వారణావతము అను (గామములతో పాటు 
అయిదవది ఏ దైన వోరికి తోచిన దానిని ఇమ్మనుము. వారు ఏవేని అయిదు నగరములో 
గామములో మూ కొనంగిణతోచో మేము అయిదుగురము ఎటో ఆవోరము లేనివారము 
కాకుండ జీవింపగలము. మాకొఅకు భరతవంకీయులు నశింపకుందురు గాక! 
అంతమాత్రము కూడ ఆధ్యార్త రామ్హడు ఈయకున్నచో అంతకంకఠు కష్ట మేమున్నది లి 


య 


ర్‌ 


మూలలు పండ్డు లేని చె చెట్టు నుండి పక్షులు వెడలిపోవునట్లు దనహీనుని వ 
మండి బందవులు మీత్రులు బ్రొవ్మాణులు వెడలిపోవ్వదురు. ఉట్టి దుర్గతి మ మరణముతో 
నమూనము లకేకమున ధనవంతుకీ నజీవులు, నిర్ధనులు మృతుళే. సీర్ధనత్వముకంపె 
మరణము మేలు. శ్రీ మంతుడే చక్కగా ధర్మములు నీనుష్టించి పితృదేవతీలను దేవతలను 
ంతోచు ట్టగలడు. రాబ్బవరిబ్రవులమై మేము పొందీన దుర్గతిని నీవు వ్రత్యక్షముగా 
చూచుచునే యుంటివి. ఏ వబ న్యాయము చేతనైనను మేము నంపదను వదలుకొనుట 
కుదరదు. మా నంవదక్‌ొఆై మేము పోరాడుచు మరణమును పొందినను మేలే. 


చమూధవా 1! మేము వారును ప్రశాంతులమై ఐశ్వర్యమును అనుబవించుటయే 
శేష వైన మొదటి వద్ధతి, మేమువారిని నంవారించి రాజ్యమును పొందుట రౌ ద్రకర్మకు 
ఉరాకాష బంధువులు కానివారు అనార్యులును అయిన శత్రువులతోడి వ్యవవోరమున 
నాడ వారిని వధింపవకుండ కార్యమును సాధించుకొనుటయే మేలు అట్టియెడల 
న స నంవాఠించి దాజ్యమును నంపాదించుకొనుట పొ పోప్‌ పిష్టము 
కాన్‌ మన్నమ్లు క్షత్తియులము కదా ! యుద్ధము ఎంత "ఘోరకర్ష్మ మైనను క్షత్తి యులకు 
న్వదర్శము. ఇతరమైన వృత్తివారికి విగక్తీతము, అధర్మము. యుద్ధమునందు ఎవరు 
జయింతురో ఎవరు ఓడుదురో, ఎవరు నఇింతురో, ఎవరు ప్రతికియుందురో 
నందేవాగ్రన్తమే. జయించినను శత్రుశేష మున్న చో విజేతలు, నర్పము దాగియున్న యింటి 


4 


20 


యందు వలె, నిశ్చింతగా నిద్రింవలేరు. వైరము వైరము చేత ఎప్పుడును శమింవదు. 
మనము నిశ్చింతగా నుండవలయునని పట్టుదలతో వెదకి వదకి శతుశేషమును 
నిర్మూలించుట అమితనృ శంనకర్మ. ఇంత 'మోరకర్మ ఎందులకని రాజ్యమును 
వదలుకొని [వశాంతముగ నుండవచ్చు ననుకొనుటయు సాధ్యముకాదు. మనము 
వైరమును వదలుకొ న్నను మన శత్రువులు వ్రశాంతు లగుదురని చెప్పజూలము. వారు 
శత్రుశేషమును నిర్మూలించుకో వలయు నను తలంప్పుతో రాజ్యహీనతచేత 
దుర్గతియందున్న మనలను వారు ఎప్లై నను నంవారింవవచ్చును కావున రాజ్యమును 
వదీలుకొను తలంపు కుదరదు, కులిక్షీయము కూడ ఇష్టము కాదు. ఈ పరిస్థితియందు 
వారికి ప్రణతి గావించిశాంతిని సాధించుకొనుటయే మేలైన పద్ధతి మవోరాజు వృద్దుడు 
మాకు తండ్రియునైన ధృతరాషమ్ట్రనకు మేము వ్రణమిల్లి ప్రోర్థించుట నమంజనోమే. 
అయినను పుత్తవశుడైయున్న మాయన మా ప్రార్ధనమును సున్నింపక పోవచ్చు. 
అవ్ప్వుడు ఆ మిషముకొఆఅకు కుక్కలకు వలె మనుష్యులకును పోరాటము తప్పదు 
బలవంతులు జయించి ఆన్సుల ననుభవింతురు. ఇప్పుడు మేము ఏమి చెయదగునో 
చెప్పుము. అర్హమునుండి ధర్మమునుండి వేము హీనులము కాకుండ ఎట్లు 
వర్తింపవలయునో నిశ్చయింపుము. మాకు ప్రియుడు నర్మకర్మవల వివేకము కలిగ్‌ 
కార్యమును నిశ్చయింవగలగిన వాడు నీవు తప్ప మజీయొక డెవడున్నాడు ” 


శ్రీక్రామ్ణుడిట్లనెను. "మవోరాజా ! మో యిరువురియొక్క వ్రయోజనముకొ అకు 
కురునభకు పోవుదును. మో (ప్రయోజనము భంగవపడకుండ నే నక్కడ శాంతిని 
సాధింపగలిగినచో మవోావుణ్యమును నంపాదించినవాడ నగుదును. కౌరవ పాండవు 
లను రెండు వక్షములలో చేరియున్న రాజులను, మృత్యుపాశములనుండి తప్పించినవాడ 
నగుదును 


ధర్మజు డిట్లనెను. "కృష్టా! నీవు వారియొద్దకు పోవలయు ననుట నా నిశ్చయము 
కాదు నీవుఎంత చక్కగా చెప్పినను ఆఅదురో ఫధనుడు నీమాట వినడు. అక్కడ చేరియున్న 
క్ష్త్రీయ వీరనముదాయ మంథయు వానివశమం దున్నది. నీవు వారిమద్యకు పోవుట 
నకు ఇష్టము కాదు నీకు ద్రోహము జరుగుటకు అవకాశ ముగు వ లో నాకు 
ఐశ్వర్యమే కాక్‌ దేవే క. నంభవించినను అది నాకు ప్రీతిని కలిగింవదు, ఇంక 
నేను నుబవడుటయే న భవింపదు" 


ప్టడనెను "అయ్యా! ఆ దుర్యోధనుని పావబుద్ధిని నే నెణుంగుదును. వా 
రందజు కూడి నన్న నదలిను సింవాము నెదుట నక్కలవలె, సా ముందు నిలువ లేరు. 
అక్కడవారు నాయెడ అనుచితముగా వర్తించినచో వారి నందణను నిర్హహింతును. అది 
యట్నండ ని న్‌మ్చు దురో క్రధనుడు నా మాటను వినకున్నను నేను అక్కడికి పోవృట 
వ్యర్హము కాదు. పకవ్పుడు మన వ్రయోజనము సిద్ధింవవచ్చును. లేక నకల పార్థివుల 
దృష్టీలో మనము అవరాధులము కాకుండుట యైనోనంభవించును." 


ని ధ్‌ 


2] యయ 

యుధిష్టిరు డనెను. "కృష్టా ! నీకు ఆ వద్ధతి దచించెననిఅప్తేచసుము. నీవు 
కృతార్జుడవై శ్లేమముగా తిరిగి కొావలయునని "వోరుచున్నాను వారు మేము మంచి 
మనన్వులతో "కూడి యుండు. నట్వుగా అక్కడ కాంతిని కలిగింపుము. నీవు ఆర్హునునకు 
ప్రియనబుడవు _ స్థైదెర నమానుడవు . నాకు ప్రియుడవు. మా యందు నీకు గల 
సౌవోర్థము నిర్విశరికము నీకున్వస్పియగును గాక! పోయి రమ్ము. మమ్ము ఎకార దును 
వ్రతివక్టుల నెయంగుదువు. నందేశార్థములలో నీకు తెలియనిది లేదు. వచన చతురత్వమ 
నా నీకు సాటి ఎవడును లేడీ. ఇంక నీకు నేను చెప్పవలసినది ఏ మున్నది 

నచ్చజెప్పియో బెదిరించియో మాకు ఏది హితమో అది దురో శ్రధనునకు జోదింవుము 


స్‌ 


0 


న 


శో ఉభయో రేవ వా మరే ర్జేయాస్యామి కురునంనదమ్‌ | 79 


శో శమం తత్ర లబేయం చే ద్యువ్మ దర్ధమవోవయన్‌ | 
పుణ్యం మే నుమవా డ్రాజన్‌ చరితం స్యా న్మవోవలమ్‌ ॥ 80 


శో మోచయేయం మృత్యుపాశాత్‌ నంరబ్దాన్‌ కురున్సంజయాన్‌ | 
పాండవాన్‌ దార్త రాష్ట్రాం శ్చ నర్వాం చీవృథివీ మిమామ్‌ ॥ 81 


శో జానా మ్యేతాం మవోరాజ ధార్త్వరాష్టన్య పాపవతామ్‌ | 
అవాచ్యాన్తు భవిష్యామః నర్వలోక మహీక్షితామ్‌ || 85 


శో నచాపి మమ పర్యాష్తాః నహితాః నర్వపార్పివాః | 

క్రుద్ధన్య నంయుగే స్థాతుం సింవా స్యే వేతరీ మృగాః 86 
శో అథచేత్‌ తే వ్రవర్తేత మయి కించి దసాంవ్రతమ్‌ | 
“" నిర్దహేయం కురూన్‌ నర్వా నితి మే ధీయతే మతిః 87 


శ్లో నజాతు గమనం పార్ట భవే త్తత్ర నిరర్ధకమ్‌ | 
అర్థప్రాప్తిః కదాచిత్‌ స్యా దంతీతో వో వ్యవాచ్యతా ॥ 88 


శ్రీ మవోభారతే - ఉద్యోగవర్వణి - అధ్యాయః - 72 
బాలప్రియ 


పాండవుల ధర్మవక్షమునందు ఎంత సానుభూతి యున్నను, లోకదర్ణవము 
ననునరించి జనవినాశమును తప్పించుటకై శ్రీకృమ్ణుడు నంధి ప్రయత్నము. స 


ననుట నృష్టము. కర్తవ గ్రనిర్వవాణమున అవదను వ్రతము ఆయనలె లెక్క నుం వేది. అనుయ 
కలుగుట క్రవకాశమున్నను ఎవడును ధర్మ నిర్వవాజవుంచు ఉచేక్షి గ. 


22; 
(ఏ వబోధ చమసము 


వ నయ నర నం. వకృమైన కశాంతివరత్వమును దైన్యమును 
ఉద్వేశంచి శ్రీకృష్ణుడు ఇట్లు ఉదాటించెను. " మహారాజా ! నంజయునివలన 
దార్రకామ్టల యవి; ప్రాయము వీయచవిమతము చక్కదా తెలిసినవి నీ బుద్ది దర్మాశయము. 
వారిది వైహ్‌శ్రయము. యుద్ధము లేకుండ ఏ కొంచెము లభించినను నీవునంతోషింతువు 
కాని నైష్టక బ్రవ్మాచర్యవపే భిక్షావృత్తి క్షత్తియునకు విహితములు కావు. యుద్ధమున 
జయిరమీటయో వధమును పొందుటయో క్షత్తియునకు ననాతనమైన ధర్మము. క్షత్తి కలియుడు 
రైనైమును పొందుట తగదు. విక్రమించి ఏ) శత్రువులను జయింవుము. ఆధార్తరౌమ్టలు 

మిత లుబ్బులు ; చిరకాలముగా బంధువులతో బలమును -పెంపొందికోచు 
క చున్నారు. భీష్మదోణకృపాదులతో వారు తమ్ము అధికబలవంతులనుగా 
తలంచుచున్నారు. వారు నీతో నమానత్వమును పాటింపరు. నీవు వారితో 
మెత్తదనముతో వ్యవవారించుటకు ప్రయత్నించినచో వారు నీరాజ్యమును వారించుట 
నిశ్చయము. నీవు వ్రకటించుచున్న దైన్యమువలన వారు నీయందు ళం పొందికాని 
ధర్మదృష్టితో కాని నీకు రాజ్యము నొనంగరు. 


దాంతుడవు ధర్మశీలుడవు 'పెద్దల్దయందు బక్తిగలవాడవును అయిన నిన్ను 
భీవ్మద్రోణాది మవోజన నమక్షముని జూదమునందు వంచించి కౌపీనమాత్రమే 
కలవారినిగా చేసి ఆ దుర్యోధనుడు కొంచెము కూడ లజ్టించుట లేదు. అట్టివారియందు 
నీ వేల న్నీవామును చూవవలె ? ఆ పాపాత్ములు నకలలోకమునకు వధ్యులు , నీకు 
తప్పక వధ్యు లని చెవృవలసిన దేమున్నది ? ఇప్పటికి పాండవులకు సొంతమన్నది 
వడా లేకుండ పోయినది ; ఇంక గోత్రనామములు కూడ మిగులక పోవచ్చును. 
ఈ వరిసితియందు ఆ దురోదనాదులు నాచేత నిధనమును పొందుటయు తప్పదు. 
వీవ్మద్రోజాదులు చూచుచుండగా దురాత్ముడైన దుశ్శాననుడు ద్రౌవదిని నిండు 
నభరోనికి జుట్టుపట్టుకొని లాగుకొని వచ్చి, “ఇదిగో గోవు ! గోవు" అని అనేక 
వర్యాయములనేను. నీచేత వారింపబడి భీమాదులైన యీ మవాో వీరు లందణు చూచుచు 
నూరకుండిరి. మోరు వనములకు బయలుదేరునీవుడు వారు మిమ్ము పరివాసించుచు 
తమ్ము తాము శ్తాఘించుకొనుచుండిరి. అప్పుడు నదయం దున్నవారందలు అథశ్రుకంఠులై 
దుశవ్‌ంచుచు దుర్యోధనుని గర్హించిరి. కులీనుడైనవానికి జననింద వధతో నమానము. 
అట్టి నిందకం కొ మరణమే హెల మేలు. లోకనిందితుడైన యా దుర్యోధనుడు 
మృతపైయుడు. వేళ్ళుతెగిన వృక్షము పాదులో ఊరకనిలచియున్నట్లు ఆదుర్యోధనుడు 
ఎంచుచున్నాడు. వానిని పడగొట్టుటకు "పెద్ద శ్రమ అక్క లేదు ఆ దురాత్ముడు 
నర్చమువలె ఎల్లవారికి వధ్యుడు, నీకేల కాడు? వానిని వధించుటకు నంశయింవకుము. 


క్‌ ష్‌ 01 


ఆయినను నీవు తండ్రికి పితామవునకు ప్రణమిల్లి ప్రార్థించుట నాకు ఇష్టమే. 
కాబట్టీ వేను అక్కడికి పోయి దుర్యోధనుని దౌష్ట్యవనీనుగూర్చి ఇంకోను 


వన 


నంశయించుచున్నవా రున్నచో అట్టివారి నందేవాముల నన్నింటిని చేదంతును 
రాజ వ. నీయందున్న గుణములను కీర్తించి దుర్యోదనాదులు కావించిన 
యవరాదములను ఉద్దా టించును ధర్మార్ధయక్తముగా నేను చెవ్పుమాటలను వినిరాజు 
లఅందజు నిన్ను దర్మాత్మునిగా నత్యవరునిగా దుర్యోదనుని లోబపరాయబణునిగా 
గహింతురు హోరజా నవదులయందు। కూడ దురో్యోదనాడుల దురాత్మత్వమును వకట 
మొనరింతును. కాంతిని కోరుచు తండ్రికి తాతకు (ప్రణమిల్లి ప్రార్థించుటవలన నీకు 
మియు అదర్మ్శము కలుగదు. రాజులు మవోజనులు, నంధికి అంగీకరీంవని ధృతరామ్టుని 
ని పుత్తులనే నిందింతురు. ఎ 'బైనను నీ వయోజనము బంగవడకుండ అక్కడ 
శాం ంతికొ వెకే యత్నించుచు వారి గవవృత్తిని, యుద్ధ్య్వవయత్నముల ను వరికీలించి 
అజయోపాయముల నన్వేషించుచు తిరిగివత్తును. 


శే శీ ట్‌ 


సా 


నాకు జూడ యుద్ధము తప్పదనియే తోచుచున్నది. మృగములు పక్షులు 
"మోరముగ శబ్దములు చేయుచున్నవి. నిశాముఖములయందు ఏనుగులు గుజ్దములు 
మొదలగునవిభయంకర రూపములతో కన్పించుచున్నవి అగ్నిహో త్రో డనేక 
వర్ణములతో భీకరముగా ప్రజ్వలించుచున్నాడు. దుర్యోధనుడు బ్రతీకియుండగా నీకు 
రాజ్యము రాదు. నంగ్రామముశకు కావలసిన నన్నాహములను నమ[గ్రముగా 
గావింపుము 


శో] తవ గర్మా కతా బుద్ధిః తేషాం వైరాశ్రయా మతిః | 
య దయుద్ధేన లభ్యేత్‌ తత్తే బవుమతం భవేత్‌ | ఛై 


శో న చైవం నైష్టికం కర్మ క్షత్త్రియన్య విశాంవతే | 
అము రాశ్రమిణ న్సర్వేన ఖైక్షం క్షత్తి, కత్రియ శ్చరేత్‌|| 3 


శో జయోవదోవానంగ్రామేదాత్రా దిష్టన్సనాతనః | 

న్వదర్శః క్షత్తియ స్యైష కార్చణ్యం న ట్రళన్యతే ॥ ౯ 
శో నహి కార్చణ్య మాస్తాయ ఏ ళాల వృత్తి ర్యుధిష్టిర| 

విక్రమన్వ మవోబా హి శత్రూన్‌ వరంతీవ || వ్‌ 


శో త దైవ నివాతో రాజన్‌ య దైవ నిరవత్రవః | 
నిందిత శ్చ మవోరాజు వృథివ్యాం నర్వరాజదీః || వ్‌ 


శో వధ్యన్సర్ప ఇ వానార్యః నర్వలో కన్య దుర్మతిః। 
జ హ్యేనం త్వ మమిత్రఘ్న = చూ రాజన్‌ వి౨కిత్సిదాః | 2 


శ్రీ మవోభారతే- ఉద్యోగవర్వణి - అధ్యాయః - 73 


బైటే 
(ప్రచోదన చమసము- 


నాలి దైన్యమును శ్రీకృష్ణుడు విమర్భ్శొంచుట భీమునకు నచ్చ లేదు. భీముని 
దృష్టిలో అన్న పరమపూజ్యుడు. ఆయనను కొంచెముగా నైన ఇతరు లాక్షేసించుట 
బీముడు నహింవ లేకపోయెను. అందువలన అతడు కృష్ణునకు ఇట్లు నమాధానము 
చెప్పెను. "కృష్ణా ! కౌరవులకు మాకు ఎట్లు శాంతి ఏర్పడేనో అక్కడ అప్లే వారితో 
మాహిడుము "ఆదుర్యోధనుని యుద్దప్రసంగముతో భయపెట్ట వద్దు. అమిత 
దురభిమానము ఐశ్వర్యమదము కలవానితో సామవాక్యములతోనే ప్రనంగింవవలె, 
కాని ఉ గ్రముగమాటాడరాదు. దీర్హక్రోధుడు అదీర్ణదర్శి వంచన ప్రియుడు, నవాజముగనే 
దొంగల చిత్తవృత్సి కలవాడును అయిన యాధార్తోరామ్హుడు చచ్చుటకైన సిద్ధపడును కాని 
రాజ్యభాగమునకు అంగీకరింవడు ; తనమతమును వద్‌లడు. అతడు నువ్యాత్తు లయందు 
కూడ విపరీతముగ వర్తించుచు వారి మాటలను మనన్సులను వికల మొనర్చును. 
అట్టివానియందు శమమును సాధించుట వరమదువ్కరము. 'పావాయాధీశ్వరుడైన 
ముదావర్హుడు మొదలుగా పదునెనిమిది మంది కులపాంననులైన రాజులు వానీతో 
చేరియున్నారు వా రందణు దుర్యోధనుని క్రోధము నిమిత్తముగా భన్మము కానున్నారు 
కాబట్టి దర్మార్ధనహితముగా హితముగా మృదువుగా మెల్లగా వాని చిత్తవృత్తిని 
అనుసరించుమ్‌ [వనంగింపుము. బోట్టేదముగా మాటాడవద్ను. ఎపట్తైనను మా 
భరతవంశము నశింవకుండును గాక! అందులకు ఆవశ్యక మగుచో దుక్కోధనునకు 
క్రీందివారముగా చరించుచుఇడగలమొ. మేము వారితో ఉదాసీనవృత్తితో నైన 
ఉండగలుగునట్లుగా నీవు అచ్చట వ్యవవారింపుము. రాజక్టము కొ అకు కొట్టుకొని 
నశించినా రను నపవ్రధ మాకురువంశమునకు కలుగకుండును గాక ! దుర్యోధనుడు 
శమించునట్లు సోదరులకు సౌబాత్రము నిలిచియుండునట్లు చేయుడని భీమ్మనితో 
నభా నదులత్‌ బెవ్పుము మవోరాజు శాంతినే వ్రశంసించుచున్నాడు. అర్జునుడు కూడ 
యుద్ధమును కోరడు వానికి దయ ఎక్కువ" 


ఈ మాటలను విని కృష్ణుడు నవ్వువ్రైచు నిట్లు వరివాసించెను “భీమసేనా! ఇది 
మి, ఇట్లు మాటాడుచున్నావు? ఇది వణకు నీవు క్రూరులైన ధార్తరామ్టలను మర్దింవవలె 
వ వ్రశంసించుచుంటివి ఇప్పుడు నీవు నిద్రించుముంటివో ఏమి? 
ల నియ్‌ యున్నావా ? వగలు రాత్రి ఎల్లవ్వుడు వారిని ధిక్కరించుచునే యుంటివి, 
కాని ఒక్కునా నా డైనను నీ నీవు వారిని అబినందింవ లేదు. వారిమాట వచ్చినంతనే 
బొముముడిపాటుతో వండ్లు వవటకొణుకుచు నీవు కస్పించుచుందువు. "భగవంతుడైన 
వాన్కరుడు ఎట్టు గతి దప్పకుండ నిత్యము ఉదయించి అన్తమించుచున్నాడో, అంత 
ముం నేను గదతో దుర్యోదనుని వదింతును, ఈ గదపై ఒట్టుపెట్టకొని 
చెప్పుచున్నాను' అని సోదరుల మధ్య ప్రతిజ్ఞ చేయుచు గదను న్చృశంచుచుంటివ్‌. అట్టి 
నీకు ఐవ్వుడు శమమునందు బుద్ధి ఎట్లు ప్లనిలిచేనది? యద్దాఖికాంక్షులకు వర్వదినమువలే 


బవ 


నంగ్రామము నంప్రావ్షమై యుండగా నిన్నే వీతి ఆవేశించినచో, థీమసేనా! ఇంకఇతరుల 
చిత్తములు వైక్షబ్యమును పొందకుండునా? "పె మోరములైన జనవినాశ శకునములను 
చూచి నీవు భీతుడవై వ్రశమమును కోరుచున్నావు. నీ మనన్సు భయకశ్శలముచే 
విక్సుతమైనది. నీవ్యాదయము కంపించుచు నీయూరువులు న్తంబించిన ట్లున్నవి ఏ నీకు 
కలిగిన యీబుది ద్ధి విక్సతివలన, ట్రవావామునందు తెప్పకు దూరమైన మనుమ్యల ఎచలా, 
పాండవులు ఆవేత్సము[ద్రమున మునుగుచున్నారు. నీవు ఇట్లు మాటాడుట వర్వతము 
చలించినట్లుగా నాకు చాల ఆళ్చ్ళర్యమును కలిగించుచున్నది. పేనుకటి నీ ద్రగల్బములను 
య. నీరూవమును చూచినవారు ఇవ్పటి నీయీ వనంగమును దైన్యమును 
చో నీకు పిచ్చివట్టిన దనియే తలంతురు. నీ వంశముయొక్క మవాత్త్వమును, 
. మ. గావించిన యద్భుతవీర సావానకృత్యములను న్ను గరింవుము. 
విషాదము నొందకుము. వీరుడవై సై స్యైర్యమును పొందుము. ఈ దైన్యము స్‌కు తగదు. 
వరాక్రమముచేత క్షత్తి కతియుడు దేనీని నుపాదింవడో దానిని అముఖభవింవడు”. 


చోదనము నొందిన మంచి జూతి గుజము వరుగునందుకొన్నట్లు వీముడు 
ఉత్తేజితుడై ఇట్లనెను. "నేను ఒక విషయమునుగూర్చి మాటాడుచుండగా నీవు దానిని 
మజియొక విషయమునుగా తప్పించి మాటాడుచున్నావు. చిరకాలము నాతో 
కూడియుండిన నీవు నేను యుద్ధమున నత్యవరాక్రముడ నని ఎణుంగవా ?” ఇంతకాలము 
కలిసి మెలసి యున్నను నీకు సాన్వరూవమే తెలిసినట్లు లేదే? నన్ను ఎజింగినవా డెవ 
ను ఇట్టి తగని మాటలను మాటాడునా ? ఆత్మవ్రశంన అనార్యులవని అయినను 
యవవొదమునకు నమాధానముగా నాపరాక్రమమును గూర్చి కొంచెముగా 
చెప్పెదను వినుము. నేను క్రుద్ధుడ నై. నెనచో ఈ భూమ్యాకాశములను ఆళములుగా చేని 
వాయించగలను. హిమవంతుడు నముద్రుడు వజవాన్సుడు కలిసి నన్నద్ధులై వచ్చినను 
నాబామువుల మధ్య చిక్కిన వానిని రక్షింపజాలరు. నా వరాక్రమము నీకుెలియ దని 
తలంచుటకు ఎట్లు వీలగును? నాచే జయింవబడిన రాజులను నీ వెటుంగవా ? అవృ్చటి 
నంగతి పోనిమ్ము. ఇప్పుడు నంషప్రాప్త మగుచున్న యుద్ధమున నాచే గూలెడు 
మత్తమాతంగములను మవోవీరనికాయమును చూచినవ్పుడైన్‌ నా వరాక్రమ మెట్టిదో 
ఎతుంగగలవు. నా యూరువులు నృంభించుట లేదు ; వృూాదయము కంషించుఓ కేదు 
నర్వలోకము నంక్రుద్ధమై నన్ను మారొ గాన్నను నేను బయవడను మా దరతచంశమే 
నిర్మాలమే యగునేమి యని కృవతో ఆదుష్టలయెడ కొంచెము సౌహార్దమును 
తెచ్చుకొని మాటాడితిని*. 


డెన 
దో 
ష్‌ 
షా. 


శ్రీకృమ్ణ్లుడు మందవోనముతో మదురముగా నిట్లనెను. "భీమసేనా ! సీయందళి 
స్నేవాముచేతీనే గంభీరమైన నీ హృదయము నెజుంగ గోరి ఇట్లంటిని , నిన్ను 
ఆక్షేపింపవలయు నని కాదు. “వే బలము పరాక్రమము మవాత్త్వమునే వెలుగక పోవృట 
యేమి ? నీవు గావించిన యద్భుత వీరసావా నకృత్యములను ఎట్లు మజవగలము. నీవు 
నిను గూరి చెపి.న గుణములను నేను వేయిరెటుగా పెంచి ;గపి ంంంచుచునా స నీవా 


26 


నర్వరాజావిపూజితమైన బరితి వు భూషణము వంటివాడవే. అయినను నేను 


ఎందులకు ఇట్లు క. విను 


దైవము కాని వను వనర ను కాని నందిగ్గవమైనపుడు జనులు దాని 
నైరూపమును సిక్చితవగా నెజు ంగిగోరుచుందురు “వురుషని యర్హసిద్ధికి గాని 
వినాళమునకు కాని ఆ దర్శమే హేతు వగుటచే, అది నందేవా గగ్రన్తముగ నున్నచో 
వానిపురుషకారమునకు ఖ్‌లము కూడ నందిగ్ధముగానే యుండును. దోషదర్శన 
నివుణులైన పండితులు ఎంతో విచారించి మూనుషధర్మమును నిశ్చయించి 
ప్రయత్నమును చక్కగా కావంచినను, ఆకస్మికముగా, గాలియొక్క వేగముదాని వ్రనరణ 
మార్గము మాజునట్ట్లుగా, దైవధర్మము ప్రతికూల మైనచో, మానుషయత్సము విఫల 
మగును. ఒక్కొక్కప్పుడు దైవికముగా నంబవించు ఫీతోష్టములు క్షత్పిపానలు 
మూానుషప్రయత్నముచేత నివారించుకొన బడుచున్నవి. ప్రారబ్ధిమునకు భిన్నముగా 
నున్న నంచితకర్మము దర్మానుష్టానము చేత ఆత్మజ్ఞానము చేత క్షయము నొందుచున్నది 
దైవ మెంత అనుకూలముగ నున్నను పురుషే ప్రయత్నము లేక అది పలము 
నొనంగజాలదు కావున దైవదర్శమునకు అన్వయించునట్టుగా ప్రయత్నములు 
చేసినవ్ప్వుడే అవి ఫలించును. ఇట్లు తెలిసికొన్న వాడు ఎవ్పటికప్పుడు తన కర్తవ్యమును 
నిశ్చయించుకొనుచు దానిని అనుష్టించుచు వలసిద్ధి కలుగనప్పుడు వ్యధనుగాని, 
కలిగినప్పుడు వార్షమును గాని సౌందడు. 


నేనురేవుకొరవుల యొద్దకు పోయి శాంతిని కలిగించుటకే వ్రయత్నింతును. అది 
సీద్ధించనచో నాకు గొవ్చ యశస్సు, మోకు అర్ధసిద్ధి, కౌరవులకు శ్రేయన్సు కలుగును 
వారుతమ వట్టుదలను వీడకున్నచో 'మోరమ్రైన గయీద్ధము తవ్పదు. ఆ యుద్ధమున భార 
మంతయు నీపై నిలిచియుండును అర్జునుని యబీలాష ననునరించి నేను అతనికి 
సారధ్యమును 'గావింతునే కాని యుదమున పాల్గానను. అందువలన యుద్ధ బారమును 
వ్రదానముగా వహింవవలసిన నీవు దీనముగ మాటాడుచుండుటచే నీయందు తేజమును 
ఉద్దిపింవజేసితిని" 


(1) అర్హునాదిప్రసంగ చమసము 


శ్రీకృమ్ణడు భీముని నమాదానవఅచిన తరువాత అర్జునుడు ఇట్లనెను. "మాయన్న 
మ. దంతయు చెపె ను కాని నీ వాక్యములవలన దార్తరామ్హళ లయందు శాంతిని 
చుట దుష్క రచుని న ఏచ్టమడు రపచ చున్నది చక్కగా వ్రయత్నిరచినచో కార్యము 
నవలము హావ పాండవులకు కా వలకు నీవు ప్రధమగణ్యుడవైన నువ్యాత్తువు. 
కావున మారెండు వక్షములకు ఎట్టు నుఖము కలుగునో అట్లు వర్పింపుము. కౌరవులకు 
పాండవులకు హితమును నమకూద్చుట నీకు దువ్కరము కాదు. కావున నీవు అచ్చటికి 
పోవుట ఉచితమే. వారుశాంతికి అంగీకరింవకున్నచో అచ్చట నీకు ఏమి చేయుట ఉచిత 


27 


మని తోచునో అట్లే చేయుము. వారిని వధింపవలసి వచ్చినచో వధంపుము. 
అదురాత్ముడు దుర్యోధనుడు వధ్య్రుడు కా డనుటకు వీలు లేదు. వమైనను చక్కగా 
విచారించి మాకు ఏది హితమో దానిని నిశ్చయింపుము. నీవు మాకు గురుడవు 1 


శ్రీకృష్ణు డిట్లనెను "అర్జునా! నీవు చెప్పినట్లు నేను పాండవులకు కొరవులము 

క్షేమమునే సాధంవగోరుచున్నాను. శాంతి గాని యుద్ధము గాని నా వయత్నముపైన 

ఆధారపడియున్నది. అయినను దైవము అనుకూలింపనిచో మనము న్‌్‌ 
వ్రయత్ని ్న్నంచినను కార్యములు సిద్ధింవవ్చు. కృషీవలుడు ఎంత శ్రద్ధగా బూమునిదున్ని సెద్ధ 
మొనర్చినను నరిరైన నమయేమునకు వర్షము కురియకున్నచో ఆ క్షేత్రమున 
వంటవండదు పైరు ఎండిపోవుట దైవము యేక్క కార్యము దైవ మానుషములైన 
కర్మలయొక్క నరయోగముచేతనే కార్యములు సిద్ధించు నని మవోత్ములు చెప్పినారు. 
నేను పురుష (యత్నముగా ఎంత చేయదగుసో, ఎంత చేయగలనో అంతయు 
చేయుదును. దైవమైన కార్యవిషయమున నే నేమియు చేయజాలను. దానిని మరలించుట 
నాకు శకష్టము కాదు. 


ఆ దుర్మాత్ముడైన దురోరం్రనుడఃలోకముయొక్క పద్దతిని ధర్మమును వీడి 
అకృత్యములను గావించియు లజ్జింపకున్నాడు. పాప్పిష్టమైన పొని బుద్ధికి నూతవపుత్ర 
దుళ్శాననాదులు దోహదమును గావించుచున్న్నోరు. అతడు ముథి ష్టెరుని 
యనుశాననమును అంగీకరించు ననీ నేను తలంవను. వానిని సానుచరముగా వధించిననే 
తవ్ప శాంతి నంభవింపదు. వాడు అనేకపరా్యాయములు నీనుండి నన్ను 
దూరమొనర్చుటకు ప్రయత్నించెను ఆ ప్రయత్నములను నేను కొనసా సాగసీయలేదు. వాని 
దుర్చుద్దిని, ధర్మరాజునకు ప్రియమును గావింవవలయు నను నా నిశ్చయమును సి న్‌ 
వెలుందుదువు అయినను ఏమియు తెలియని వానివలె నేను మ. 
అబిలషించుచున్నా నని ఏల శంకించుచున్నావు? వాక్కు చేతగాని వర్తనము చే పత గాని 
ఎంతవణకు సాధ్యమో అంతవణకు కాంతిని సాధించుటకే యత్నింతును కాని 
వ్రత్యక్షములైయున్న వరిస్థితులనుబట్టి శాంతి సాధ్య మని తోచుట లేదు విరాటుని 
గోవులను దుర్యోధనుడు పరింవబూనీనప్పుడు భీమ్మడు వానికి హితమును బోదింవ 
లేదా? ఆయన చెప్పిన హితమును 'పెడచెవినిబెట్టి యుద్ధమున వలాయితుడైనను వానికి 


బుద్ధి మాఆ లేదు. ఏమైనను నాకు భం క శాసనము కరి ర్హివ్యము , 
అపొపాత్ముడు దుర్యోధనుడు ఏమి చేయబూనుకొనియున్నాడో తలిసికొనుట కూడ 
ఆవశ్యకమే." 


శో|| దైవే చ మానుషే వైవ నంయుక్తం లోకకారణమ్‌ | 
అవాం హి తత్కరిష్యామి వరం వురుషకారతః | వ్‌ 


శో దైవంతు న మయా శక్యం కర్మ కర్తుం కధంచన | 
నహి దర్మం చ లోకం చ త్యక్ష్వా చరతి దుర్మతిః | ర 


వైరి 


నాసి హీ మవోబావోత్వమ వ్యన్య వరం మతమ్‌ | 
యం చేకీర్షమాణం చ ఫర న మామపి॥ క్షే 


శ 


/ర్టళ 


తః నంజానన్‌ తన్య క్‌క్యంం మమ చైవవరం మఠతమ్‌ | 
అజానన్నివమాం క స్మా దరు స నాద్యాభిశంకసే || 16 


శో యత్తువాచా మయా శక్యం కర్మణా వాపి పాండవ |! 
"షత దవాం పార్ట నత్వాశం'సే శమం వరః | 18 


శా నర్వధా తు మయా కార్యం ధర్మరాజన్య శాననమ్‌ | 
విబావ్యం తన్య భూయ శృ కర్మ పాపం దురాత్మనః ॥| 2 


శ్రీ మవోభారతే - ఉదో్యోగవర్వణి - అధ్యాయః - 79 


నకులు డిట్లనెను "కృష్టా | ధర్మజ్ఞుడు వదాన్యుడును అయిన మాయన్న 
యబిప్రాయములను భీమార్జునుల్‌ వచనములను వింటివి. నీ యభిప్రాయమును కూడ 
అనేక వర్యాయములు చెప్పితివి. ఇది యంతయ్యు.ఇట్లుండగా నీవు అక్కడికీ కోయిన 
తరువాత వారియభిప్రాయములను విని అవ్పటికీ "వద్‌ యుచితముగా తోచునో అట్లు 
చేయుము. ఇప్పు డిక్కడ మనము అనుకొనుచ్చున్నట్లుగా వారియభి[ప్రాయములు 
ఉండకపోవచ్చును. అనేక నిమిత్తములవలన వురుమల ఖావములు అనేకవిదముల 
మార్చు నొందుచుండును. మా కు కూడ వనములలో నంచరించుచున్నవ్వుడు ఇవ్వు 
డున్నట్లుగా రాజష్టమును గూర్చిన యఖభిలాష లేదు. మాకు అరణ్యాజ్ఞాతవానములు 
పూర్తి ర్‌యైన వని తెలిసినంతనే మవోవీరు లనేకులు మాకు సాయముగా వచ్చినారు. ఏడు 
అక్షోపహాణుల "సైన్యము నమకూడినది. (దువదదృష్టద్యుమ్నూది మవోవీరులు నన్నద్ద్భులై 
యున్నా రని విన్నచో ఎవ డైనను వ్యథ నొందును. నీవు అక్కడికి పోయి వీరిని గూర్చి 
బ్పనంతనే ధర్మజుని కార్యము నఫలమగును. విదురభీష్మాదులు ధృతరామ్హని 
మా నుని ఆనునయించి నందికి ఒప్పింవగలరు. కావున నీవు కురునభా మధ్యమున 
సాంత్వనవూర్వకముగా బయోత్తరముగా మాటాడి కార్యమును సాదింపుము." 


కవాదేచ్చ డిట్లనెను ' మయమవోరాజు చెప్పినది పురాతనమైన దర్మ్శము. కాని యుద్ధ 
మెట్లు నంబవించునో అట్లువ్వ హరం చుల మే ఇప్పుడు కర్తవ్యము. ఏకారణముచేత్‌ 
నైనను కౌరవులు శాంతిని కోరుట నంబవించి నప్పటికి నీవు వారితో యుద్ధము 
వర్వుడు నప్తే మాటాడువు ఆనాడు నజులో పాంచాలిని దిక్కులేని దానినిగా 
చూచయుండిన నా యుక్క కెదిదు నుయోదనుని నంవారింవకంండ ఎట్లు ప్‌లును ” 
ధార్మికుడైనయీ మవోరాజు, ఈయనను అనునరించి థీమార్జునులున నంధికీ పీద్ధవడినను, 
నేను మాత్రము భర్మమును వీడి దుర్యోధనుని యుద్దమునకు ఆహ్వానించి 
మార్కొందును " 


29 
ఆ మాటలతో సాత్యకి ఉదిక్సుడై ఇట్లు ఉద్దాటించెను. "బుద్ది శాలిర్దైన 
నవాదేవుడు నత్యమును చెప్పినాడు. నా కోపము కూడ దుర్యోధనునివదచేతనే 
శాంతించును. కృష్ణా! అరణ్యమునందు నారచబీరలను కృష్ణాజనములను ధరించి దుః 
వితులైయున్న వీరినీ చూచినంతనే నీకు కూడ క్రోధ ముద్య్భోవించినది కదా ! కావున 
శూరుడైన నవాదేవుడు చెప్పిన మాటయే నకలయోధులకు నమ్మతమై యున్నది". 


(౫) బౌపదీ పరిదేవన చమనము 


సాత్యకి ఇట్లు వలికినంతనే యోధనముదాయమున అన్నివైవుల నుండి, *బాగు! 
బాగు ! అను నినాదములు భయంకరముగా నభలో వ్రతిధ్వనించెను. 


ధర్మజుని నంధివచనములను విని, భీముడు శాంతించుటను చూచి ద్రౌపది 
వీన్నురాలై కన్నుల నీరు నిండుచుండగా సాత్యకి నవాదేవుల వాక్యములను మవ్నించుచు 
తన  వర్ధథను ఇట్లు పకటించెను. “కృష్ణా! పాండవులు ఎట్లు వంచితులై దుః 
ఖములపాలైనారో నీ వెబుంగుదువు. నంజయునవి నందేశమును కూడ వింటివి. 
అయిదుగురకు అయిదూళ్ళు ఇచ్చిన చాలు నని ఈ మవారాజు చెప్పియున్నాడు. 
అట్లయినను ఆదుర్యోధనుడు అందులకైనను అంగీకరించు ననుట కల్ల. వాని విషయమున 
సోమదానములు వ్యర్థములు. అట్టివారియెడ దండమును వ్రయోగింయటయే కర్తవ్యము. 
అతడు రాజ్యఖాగము నొనంగీకున్నచో నంధికి అంగీకరించుటయే తగదు. నీవు 
అచ్చటకు పోవుట కూడ యుక్తము కాదు. వానివి మార్కొని దండించుటకు మనవా 
రందయిను నమర్జలే. వానిని దండించుట నీకు కూడ యళన్కరమే. అవమానములను.. 
అవకారములను నహించుట టాహ్మణులకు తగును, కాని క్షత్రియులకు తగదు. 
లోభవరాయణుడైన క్షత్రియుని వధించుట క్షత్తియునకు కర్తవ్యము. అవధ్యుడైన వానిని. 
వధించుట ఎంత పావమో, వధ్యుడైన వానిని వధింవకుండుట అంతే పావ మని 
ధర్మవేత్తలు చెవ్వుదురు. పాండవులతో యాదవులతో కూడి నీకు పావ మెట్లు 
కలుగకుండునో అట్లు వర్తింవుము. 


అన్నా! నీయందలి విశ్వానముచేత చెప్పినమాటనే మరల చెప్పుచున్నాను. 
ద్రువదమవోరాజునకు వేదిమధ్యమునుండి వుత్తికనుగా ఉద్భవించి మవోరథుడైన 
ధృష్టద్యుమ్నునకు సోదరివై మవోవీరులైన పారెడవులకు వత్నినై నీకు ప్రియనఖ్‌వై 
నీవును పాండవులు జీవించియుండగానే కౌరవులకు దాసి నైతినీ, ఆ దుశ్ళాననుడు 
జుట్టువట్టుకొనీ నభలోనికి ఈడ్చి తెచ్చెను. ఇట్టి దుర్గతిని పొందిన స్త్రీ లోకములో ఎవతె 
య్టైన్‌ నురిడునా? ఈ మైదుగురు నిషియులో, చూచుచుండగా అప్పుడు నిన్ను గదా 
న్మరించితిని. భీవ్మ ధృతరామ్టులకు కోడలినైననేను దాసిని గావింవబడితిని. ఇంకను ఆ 
దురోధనుడు జీవించియున్నా డన్నచో ఈ ఖీమార్జునుల వరాక్రమ మెందులకు ? కృష్టా! 
నాయందు నీకు జాలి యున్నచో నీకోవ మంతయ్‌ ధార్తరామ్షలయందు వినరుము". 


30 


ఇట్లు వలుకుచు కన్నీరు స్రువించుచుండగా ఆమె కృ్ణునియొద్దకు వచ్చి నల్లని 
'పెద్దత్రాచువలె నున్న కేశపాశమును ఎడమచేతి పై వైచుకొని ఇట్లనెను. "క్ఫీష్టా! స్‌ వక్కడ 
నంధిని గూర్చి వ్రనంగించునప్పుడు దుశ్సాననుని' చేత లాగబడిన యీ కేశ్‌పాశమును 
న్మరింపుము. ఈ భీమార్జునులు శాంతికాముకులై యుద్ధవిముఖు లైనచో పుత్తులతో కూడ 
మా తండ్రిని, అభిమన్యుని పురన్కరించుకొని నో వుత్తులు 3 నా యవమానమును 
తీర్చుటకై ఆఅ దురాత్ములను మార్కొనగలరు. ఈ వెంట్రుకలు వట్టి లాగిన యాదుక్శాననుని 
చేయి ఖండఖండములై మట్టి గొట్టుకొని నేలపై పె పడియుండగా చూడకున్నచోనా 
వృాదయమునకు శాంత ఎట్ట కలుగును? వదుమూడు నంవత్సరములు వృదయమున 
రగులుచున్న ఈ పరిభవాగ్ని ఎప్పటికి చల్లారునా యని ప్రతీక్షించుచుంటిని. ఇప్పుడు 
మహాబాహుడైన యీ భీమసేనుని దర్శవన్నములు వినుచుండగా, కృష్టా, నా 
వ్యాదయము ట్రద్ద లగుచున్నది" 


ఇట్లు వలుకుచు పాంచాలి పెద్దగా రోదనము గావించెను. ఆమెను ఓదార్చుచు 
కృృమ్ణు డిట్లనెను. "అమ్మాయీ! దుఃఖింపకుము ఆకౌరవస్త్రీలు విధవలై నివాతబాందవలై 
ఏడ్చుచుండగా త్వరలోనే నీవు చూడగలవు ఆధార్తరామ్టు లునామాటలను వినకున్నచో 
యుదిష్టిరుని నియోగమున భీమార్జునాదులచేత వా రందణను నేలగూలి కుక్కలకు 
నక్కలకు అవోర మగునట్లు చేయదగిన దంతయు చేయుదును. హిమవంతుడు 
చలించినను భూమి వ్రక్కలై. లెనను నామాట తప్పదు. శత్రువులను నంవారించి నీభర్తలు 
అచిరకాలముననే రాజ్యశ్రీ | విరాజితులు కాగలరు. దుఃవింవకుము" 


ద్రౌవదీ పరిదేవనముచేత వ్రచోదితుడై కృష్ణుడు కౌరవులయెడ సామమార్షమును 
వీడు నేమో యనుళంకచే కాబోలు అర్జునుడు మరల ఇట్లనెను. "కృష్ణా! ఉభయవక్షముల 
వారికీ నీవు ఉత్తముడవైన సువ్వొత్తువు. రెండు పక్షముల హ్‌రిక్తి క్షేమమును 
నమకూర్చుటకు నవు నమర్భుడవు. కోధమయుడైన యాదురో క్రైదనునితో శాంతికొజకు 
ఏది ఎట్లు చెప్పదగునో ఆ విషయమును అట్లు బ్ల నచ్చజెవ్వుము నీవు ధర్మార్థయుక్తముగా 
హితముగా చెప్పినదానిని అతడు గ్రహింవకున్నచో దై దైవోపవాతుడై నళిరిచును." 


బాఐలప్రియ 


నంధి గావించుటకై బయలుదేణుచున్న కృష్ణుడు (దౌవదితో, *వా రందణును 
నేలగూలి కుక్కలకు నక్కలకు ఆవోరమగునట్లు చేయదగిన దంతయు జేయుదును"* అని 
ఎట్లు పతిజ్ఞచెసి చెవ్పగలిగను ? ఇట్లు ప్రతిజ్ఞ "చేసినవాడు నంధికి చయత్నించునా? 
యుద్ధమును సనమకూర్చునా ? పురుషేపయత్నము వేణు. దైవము వేలు. 
వురుమ్ష్‌వయత్నమునకు భిన్నమైన వరిస్థితి యంతయు దైవముచేత నమళూర్చబడును. 
వైవముయొక్క ప్రాబల్యముచేతనే దురో స్టధనుడురాజ్యలోభమునకు వశుడై యుద్ధమును 
నిశ్చయించియే పదునొకండక్షాహిణుల సైన్యమును నమకార్చుకొనెను. పారిడవుల 


3 


వక్షమున కూడ ఏడక్షౌహిణుల "సైన్యము నన్నద్ధమై యుడెను. గోగ్రవాణ నమయమున 
బీవ్మద్రోణాదులు చెప్పినను దుర్యోధనుడు వేండవులయెడ వైరమును వీడకుండుట, 
దైవగతి యుద్ధమునకు అభిముఖముగానే యున్న దని న్పష్ట మగుచున్నది వ్రబలమైన 
యాదైై వగలేని మనుష్యుల శాంటియత్నవ ములు వారింప లే వని థ్రీ శ్రీక్సష్ణుని 
యబిప్రాయము. గ్రహముల బలమును చూచి జోపైతిమ్మడు, "ఇది ఇట్లు తప్పక 
జరుగు"నని ఉద్భాటించుట ఎట్టిదో కృష్ణుడు ద్రౌవదితో యుద్ధము తవ్ప దని చెప్పుటయు 
అట్టిదే కాని అంతీమాత్రమునో ఆయన సందియత్నములను" చక్కగా చేయదలంచుట లే 
దన్‌ (గహింపరాదు. దై, దెవ మెట్లున్నను ఏ పరిస్థితియందైనను నుధర్మమును నిశ్చయించుకొని 
దాని ననుష్టించుట ఎవర్జానను కర్తవ్యమే యీగును బంధువులు విరోధులై తమలో తాము 
కలహించుకొని జనవినాశము సిద్దమగుచున్న న్నప్పుడు నమర్భడైన వాడు దానిని 
వారించుటకు యత్నింవవలెను. ధర్మానుష్టానమున ఫలవిచాలీణముతో వనిలేదు. 
ఫలించినను ఫలింపకున్నను ఆపదయే, నంభవించుటకు అవకాశము ఉన్నను, 
దర్మ్శమును అనుష్టింపక తప్పదు. ఈ ధర్మనిర్వవాణము కొఆకే కృష్ణుడు, *"ఉబదయ 
వక్షనందానమునకైే 13 వ్రయత్నించుటకు, నేనే యుధిష్టిరుని ప్రార్థించి అచ్చటికీ వత్తును" అని 
నంజయునితో చెప్పియండెను. అ్లే ఆయన ధర్మరాజునకు 'ఖిమార్జునులకు మాట ఇచ్చి 
యుండెను. అందువలన ఆయన దోవదీవరిదేవనమునకు లోబడి కాని మహే యే యితర 
కారణము చేత గాని నంధికి నకల విధముల ప్రయత్నింపకధర్మరాజాదులను వంచించి 
ధర్మలోవమునకు పాల్పడు నని తలంపరాదు. ఆయన వాక్కుచేత వర్తనముచేత 
శాంతిసాధనైై చేయదగిన దంతయు చేయుటకే నిశ్చయించుకొనె ననుట నృ్పష్టము. 


2. ప్రస్థాన కమండలువు 
(ప్రయాణ చమసము 


కార్తికమానమున రేవతీ నక్షత్రమునందు శ్రీకృష్ణుడు వాస్తినకు బయలుదేరెను. 
ప్రభాతమునందు పౌర్వాహ్లికములైన క్యత్యములను తీర్చి భాన్కరునిన్హుతించి పావకు 
నర్చించి బువభముయొక్క పవృష్టమును న్పృించి బ్రావ్మాణులకు నమన్కరించి అగ్నికీ 
మదక్షిణ మొనర్చి మంగళవదములైన వదార్దములను చూచుచు ఆయన 
చక్రగదాద్యాయుధములను రథమునం దుంచుమని నౌాత్యకితో చెప్పెను. అలంకృతమైై 
నలత రధమునందు ఆయన ఎక్కి కూర్చుండి సాత్యకిని కూడ ఎక్కించుకొనెను. 
ఆయకను సాగనంవుటక. దర్శరాజాదులు బయలుదేజిరి. 


యుధిషిరుడు శ్రేకృష్ణునియొద్దకు పో పోయి కాగిలంచుకొని యిట్లనెను. "కృష్ణా! 
ఉఊవవాన తవళ్శీలయైన మాయమ్మన్‌ కుశల మడుగుము. పెండ్లిమై మా యింటీకి 
వచ్చినప్పటినుండియు ఆమె ఆరంభమున కొంచెము నుఖపడీన దేమో కాని, 
చిరకాలముగా ఎన్నో కష్టములను అనుబవించుచున్నది వేము అడవులకు 


32 
బయలుదేలుచుండగా మావెనుక రోదన మొనర్చుచు పరువెత్తి వచ్చుచున్నయామెను 
జూచి వీడ్కొని వెడలిపోయితిమి. ఆమె నెప్పటికైననునేను నుఖ 'పెట్టగలనా? మాధవా! 
మాయందఆణకు బదులుగా నీవు ఆమెకు నమన్కరింపుము. ధృతరాష్ట్ర, నకు థీష్మాదులైన 
కురువృద్ధులకు ద్రోణాదులైన గురువులకు మాకు మాయుగా వ్రణమల్లుము. 


ధర్మరాజు వెనుకకు మరలిన తరువాత అర్జునుడు శ్రీకృమ్లనివెంట పోవుచు 
ఇట్లనెను. * పూర్వము మేము అర్థరాజ్యమును పౌండీయుంటి మని లొజుల కందణకును 
తెలియును. ఇవ్వుడు దుర్యోధనుడు మమ్ము అవమానింవక నత్కారపూర్వకముగా దాని 
నొనంగునేని నాకు ప్రీతి కలుగును. లేకున్నచో ఆ దుర్యోధనుని వానికి అనుచరమైన 
నకల రాజనముదాయమును అంథమొందింతును.* ఆమాట విని భీముడు వార్షవరవళుడై 
మవోరవ మొనర్చెను. అచ్చట నున్న యోదు లందజు ఆవేశముతో కంపింవపాచ్చిం. 


రాజు లందణును వెడలిపోయిన తరువాత కృష్ణుని రథము వేగము నందుకొనెను. 
అట్టు పయనింఛుచు కృష్ణు డొకచోట మార్గమునకు ఇరువైపుల నిలిచియుండిన 
మవొర్షులను చూచి రథము; నుండి దిగి వారికి 'నమన్కరించి ఇట్లనెను. "పూజ్యులారా! 
లోకములందు ఎల్లరకు కుశలమే కదా! ధర్మము చక్కతో అనుష్టింవబడుచున్నదా ? 
బ్రావ్మాణులయొక్క శాననమున మూడు వర్ణములవారు వర్తి రించీచున్నారా ? తమరు 
ఎచ్చటికి బయలుదేరినారు ? మోకు ఏమేని కారము కావలసియున్నదా ? నేను మాకు 
ఏమి చేయవలయునో చెవ్పుడు*, వరశురాముడు ఆయనను నమోఫించి ఇట్లనెను. 
"దేవర్తులు రాజర్జులు బవాశుతులైన బ్రావ్మాణులు వొాస్పినయందు నమావేశము 
కాబోవ్పేచున్న ఛాజనముదాయమును, ఆ నభామధ్యమున నిన్ను చూచుచు అచ్చట 
ధర్మార్తనహితముగా నీవు చేయు(వ్రనంగమును భీవ్మ ద్రోణవిదురాదుల వచనములను 
వినగోరుచున్నారు. మేము వాస్తినకు వచ్చుచున్నాము. అచ్చాట నిన్ను చూడగలము. 
పోయిరమ్ము". 


మవార్డులను వీడ్కొని శ్రీకృమ్ణ్టడు మరల బయలుదేజెను. ఆయనవెంట పదిమంది 
మవోరథులు, ఆశ్వికులు వేయిమంది, వదాతులు వేయిమంది పోవుచుండిరి. పువ్కలమైన 
భోజ్యపదార్గములతో నూఅుమంది భృత్యులు చనుచుండిరి. వృకన్సలమునకు 
చేరునవ్పటిక్‌ నంద్యాకాలమయ్యెను. కృష్ణుడు రథమునుండి దిగి నంధోక్టపాననము 
గావించెను. ఆరాత్రి ఆయన అచ్చట విడిది గొవించెను. ఆ(గ్రామములోని బావ్మాణులు 
వచ్చి తమయిండ్లకు రమ్మని ఇవ్వోనించిరి. ఆయన వారి యిండ్లకు పోయి చూచి తిరిగి 
వచ్చి విడిదియందు వారితో కూడ భుజించి ఆరాత్రి నుఖముగా గడిపెను. 


(ఏ) స్వాగత చమసము 


దూతలవలన. శ్రీకృమ్ణుడు వచ్చుచుండుటను విని ధృతరామ్హడు ఆయనకు 
మార్గమునందు నంపన్నములైన విడుదోలను ఏర్పాటు చేద్తు డని ోళ్ళ ష్మాదులతో 


వవ 


చెప్పెను. దుర్యోధనుడు వెంటనే ఆయావ్రదేశములలో రమణీయములైన నివానములను 
వానియందు ఉత్త మములైన యన్నపాన భోజ్యాటి నముదాయములను 
దావదాసీజనములను ఏర్పాటు చేసెను. వృకస్థలమునందు వానుదేవుని నివానము 
కొలఅకు దుర్యోధనుడు బవాురత్నవూర్ణమైన విడిది ఏర్పజచెను. ఆ విడుదల వంకనైనను 
చూడక కృష్ణుడు వాస్తినకు బయలుదేజిను. 


హాస్తినయందు పూర్వదినముననే ధృతరాష్ట్రుడు విదురునితో శ్రీకృష్ణుని 
మనముగా ౫ నత్కరింవవలె నని ఆయనకు ఇష్టములైన వన్నియు ఈయవలయు న్‌ని 
చెప్పెను. విదురు డిట్లనెను. "నీ వృాదయవపి నే నెజుంగుదును. నీవు శ్రీకృష్ణుని 
వ్రలోబొపెట్టి పాండవుల నుండి విడదీయవలె నని కోరుచున్నావు. ఆయన మవాత్త త్త్వము 
నీ వెబుంగీదువు. నీవు ఏమి యొనంగినను ఆయనను అర్జునుని నుండి వారింవపలేవు. 
పాండవులు కోరుచున్న యైదు గ్రామములనైన నీవిచ్చినచో ఆయన నంతోషించును. 
కాని ఇతరము ఏమి యిచ్చినను ఆయన నంతోషింవడు. పూర్తకుంబము పాద వ్రక్షాశనము 
కుశలవ్రశ్నము తవ్చ ఆయన నీవలన ఏ వదార్థమును అంగీకరింవడు". 


దుర్యధనుడిట్లనెను. "శ్రీకృమ్ణనకు రత్నాదికము నొనంగుట అనుచితము. మన 
మేమి యిచ్చినను ఆయన పాండవులను వీడడు. కావున ర పాయనను ఇచ్చట 
బంధించుటయే కర్త, వ్యము, అప్పుడు పాండవులు యాదవులు మనకు విధేయు లగుదురు. 
అందులకు అపాయము లేని యుపాయమును చెప్పుడు”. 


ఆ మాటలకు దృతరామ్హడు చింతించి, "ఇది యధర్మ" మని కుమారుని 
మందలించెను. భీమ్మడు క్రుద్ధుడై పోపడలిపోయెను 


శో తా న్సృభాః కేశవ న్సర్వాః రత్నాని వివిధాని చ| 


అనమిక్ష్యవ దాశార్హ ఉపాయాత్‌ కురునద్మ తత్‌ | 18 
అధ్యాయము = శ్రై5్‌ 
శో అన్య త్కుంబా దపాం వూర్తాత్‌ అన్యత్‌ పాదావసేచనాత్‌ | 
అన్య త్కుశల నంవ్రశ్నాత్‌ నైవేక్షుతే జనార్దనః | 13 
అధ్యాయము - 87 


(బంధు దర్శన చమసము 


మజునాడు కృష్ణుడు బ్రావ్మాణుల యనుమతిని పొంది వృకన్ధలము నుండి 
బయలుదేజెను. ఆయనకు స్వాగతమును చెప్పుటకై దురోధనుడు. తవ్ప తక్కిన 
దార్తరామ్హలు ఎదురుగా నేగిరి. కృష్ణుడు భీష్మాదులచే పరివృతుడై వాస్తినయందు 


వత 


ప్రవేశించెను ఆయన రాజప్రాసాదమున మూడు కక్ష్యలను దాటి ధృతరామ్హుని చేరను 
ఆయన చేరవచ్చు చుండగా ధృతరాష్ట్రాదులు లేచినిలుచుండిరి. ఆయన వారీని మదుర 
వాక్కులతో కుశలమడిగి మన్నించెను. ధృతరామ్హడు ఆయనకు అనన మొనంగి 
అదర న హంట్‌ అర్చించెను. కురువృద్దులు తమి! యాతిధ్యమును స్వీకరింవు మని 
ష్ణ నికోరిరి ఆయన వారి మాటలను నవ్వులాటగా చేసివరివారించి ధృతరామ్టని ని 
సెలవు లైకొని వారితో కూడ విదురుని యింటికి పోయెను. 


“మ 
స గ! 


విదురుడు శ్రీకృష్ణునకు నష్ట త యు పలికి అర్చించి “శ్రీకృష్ణా! నీ 
దర్శనమువలన నాకు గలిగిన నంప్రీతిని ఏమని చెప్పగలను ? దేహధాటేలకు 
మం అని వలికెను పిదవ విదురుడు తనయింట ఆఅతిథ్యమును 
స్వీకరింవుమని ప్రార్థించి పాండవుల కుశలమును గూర్చి యడిగెను. కృష్ణుడు పాండవుల 
శ్లేమనమాచారములీను చెప్పెను. 


మధ్యావ్నా భోజనములైన తరువాత అవరావ్థామున శ్రీకృష్ణుడు విదురునితో 
కూడ కుంతి యొద్దకు పోయెను ఆమ ఆయనను చూడీగానే కుమారులిను న్మరించుచు 
-పెదగా రోదనము గావించెను. ఆమె దుఃభిరచుచు ఇట్లనెను. "వంచనచే రాజ్యమును 

యినా కొడుకులు అడవులకు పోవుచు నమూలముగా నా వృాదయమును 
కూడకొనిపోయిరి. దుఃఖమునకు అనర్హులైన నా వుత్తులు అడవులలో ఎట్లున్నా రయ్యా! 
ఇవ్వు డా ఉవన్లవ్యమున ఎట్లున్నారో చెప్పుము. కృష్ణా! నాకు వుత్తులందణకం కొ 
దౌవది ప్రియతమ. వుత్రలోకమును వీడి వతిలోకమునే వరించుచు ప్రియలైన వుత్రులను 
వదలి బర్శలనే ఆమె తెనునరించినది. అట్టి కీలముగల యామె నుఖమును పొందళఠే 
దన్నచో వుణ్యకర్మలచేత ఎవడును నుఖమును పొంద డనుట నిశ్చయము. రజన్వలయ్రైై 
ఏకవన్తటై యున్న యామెను దురాత్ముడైన దుశ్శాననుడు భీవ్మద్రోణకృపాదులచే 
అదిప్టితమైన నభకు ఈడ్చుకొని వచ్చుటను చూచితిని. అంతకంటు దుఃఖతరమైన దే 
మున్నది" ? అవ్వు డామెను చూచుచు ఊరకుండిన యుధిష్టరుడు కాని, భీమార్జునులు 
కాని, నకుల నవాదేవులు కాని ఆమెకంళఠు నాకు ప్రియులు కారు. అప్పుడు వీదురు 
డొక్కడే వూజ్యవర్తను డైనాడు. 


దుర్యోధనుని వంచనముచేత నా వుత్రులు కష్టములపాలై వదునాల్గ్లవ యేడు 
టైటు నర దుఃఖానుభవము చేత పావము నళించి వుణ్యవలముచే నుఖము లభించు 
నన్నచో వారికిప్పుడు తప్పక నుఖము లభింవవలె. నాకు పొండవృులయందు 
థార్తరాష్టు లయందును నమద్భృృష్టియే, కాని బేదబుద్ది ఎప్పుడును లేదు. ఈ 
నత్మవ్రభావము చేత ఈ నంగ్రామమునందు విజయవిరాజితులైన వుత్చ్తులతో కూడ 
జయలక్ష్మీ శోభితుడ వైన నిన్ను చూడగలను. 


నాయీదుర్లతికి ఎవరినే మందును? దుర్యోధనుని నిందించినచో నేమి లాభము? 
నాతంఢడినే నిందిఠవవలసియున్న ది.కందుకములతో ఆడుకొనుచున్న బాలికను నన్ను 


వైన 

మో తాత దనమును వలె కుంతిభోజునకు దానము చేసినాడు. కృష్ణా! నేను తండ్రిచే 
వంచింవబడి యీ యింటికి వచ్చి శ్వశురులచే కూడ వంచింపబడితిని దుఃఖము తవ్ప 
నా జీవితమునకు ఫల మేమున్నది 9 అర్జునుడు జన్మించినప్పుడు ఆరాత్రి, అశరీరమైన 
వాక్కు యిట్లు వినిపించాను. "నీ పుష్ష్తుడు వృథీవిని జయింవగలడు, వీని క్‌ి 
దేవలోకమునకు ప్రాకగలదు. మవోయుర్ధమున కౌ కౌరవులను నంవారించి రాజ్యమును 
నంపాదింపగలడు. బాతృన నహితుడై కహింతేయుడు మూడు ఆఅశ్వమేదములను 
గావించును". ఇవ్పుటి కది వలింవ లేదనీనే నా వాక్కును నిందించుట లేదు. ధర్మమునకు 
నమన్కరించుచున్నాను. వ్రజలను ధర్మము ధరించుచున్నది. ఆ యశరీరవాణి పలికినది 
దర్మ మగు నేని నీవు దాని నంతయు నంపాదింపగలవు 


యుధిష్టిరునితో, "మోయమ్మ వరాశ్రయమున దీనురాలై బతుకుచుండుట నీకు 
"పెద ద్దఅవ్రతిన్మయగుటయేకాదు ధర్మలోపము కూడ అగును" అని చెప్పుము. "క్షత్తియస్రీ 
పవుష్టులను ఏందులకు పొందునో అ థవయోజనమును సాధింవవలసిన ము 
వచ్చినది" అని భీమార్జునులకు, *"జీవితముకంటె క్షత్తియునకు విక్రమార్ణితములైన 
భోగముకే ప్రీతిని కలిగిరదు* నని నకులనవాదేవులకుసే నామాటగా చెప్పుము. 


భీమార్జునులు నీవు బలరాముడును జీవించి యుండగానే నే నిట్టి కష్టమూరను 
నపహింవవలసి వచ్చుచున్నది గదా. 


ఇట్లు చెవ్పుచు దుఃఖించుచున్న కుంతిని కృష్ణుడు ఇట్లు ఓదార్చెను. "అత్తా ! 
నీవంటిస్త్రే ఫోకములో ఎవరున్నారు? ళూరునకు పుత్రికవుగా మవోకులమున జన్మించి 
భరతవరశమునకు చేరి వీరపత్నివి వీరమాతవును వ ఇతివి. మవోప్రాజ్ఞురాలవైన నీవు 
నుఖదుఃఖములను నమముగా నహింవవలె. నీకొడుకులు [గ్రామ్యనుపిములను వ్‌డి 
నిద్రాలనత్వములను వార్షక్రోదములను క్టుక్పిపానలను ఎండను చలిని నిర్ణించి 
వీరనుఖప్రియులై యున్నారు. మహోత్సాహులు మహాబలశాలులైన వారు 
న్వల్పలాభముతో + నంతోషింవరు. ధీరులు దేనియందైనను వరాకాష్టను సాధించి యందే 
రమింతురు , కాని సామాన్యులవలె అల్బవిషయములయందు ఆనక్తి నొందరు. 
పాండవులు షక్రదారియి నీకు ప్రణమిల్లి కుళల మడుగు మన్నారు. వారు ఏ కుశలముగ 
నున్నారు. సిద్ధార్థలై ప్రాభవో పేతులైన వత్తులను త్వరలోనే నీవు చూడగలవు". 


ఆ మాటలచేత ఆమె ఆశ్వాననమును పొంది అజ్ఞానజన్యమైన శోకమును వీడి 
ఇట్లనెను. “కృషాా! నీ నత్యముయొక్క జన్మముయొక్క ప్రభావమును నే సణుంచుదును. 
ధర్మమునకు లోవము కలుగకుడ వంచనము లేకుండ నా వుత్తులకు ఏది ఎట్లు ఉచిత 
మగు నని నీవు తలంతువో వారికి అట్లు బోధించి ఆవ వకారముగా వర్తింవజేయుము 
మిత్రుల ధర్మము వ్యవస్థిత మగునట్లు పేయుటయందు బుద్ధియందు వీక్రమమునందు 
నీవే నమర్భుడవు. నీవే మీకులమునకు రక్షకుడవు. నత్యము ధర్మము మహితమైన 
తవన్సు నీన్వీరూవమై యున్నవి. నీవు వరబ్రవ్మావు. నీయందు నర్వము వ్రతిష్టితమై 


36 


యున్నది నీవు ఎట్లు వ్ల చెవి ప్పితివో ఆదియప్రే ప. జరుగును" 


శ్లో ప్రాత రుక్సాయ కృష్ణన్తు కృతవాన్‌ నర్వ మాహ్నికమ్‌! , 
బ్రావ్మాజై రభ్యునుజ్ఞాత: వచయయా నగరం వ్రతి॥ క్షే 
శ] ధార్తరాష్టాన్త న మాయాన్తం వత్యుజ్దగ్ముః న్వలంకృతాః | 
దుర్యోధసొ ద దృతే నర్వే  దీవ్వద్రోజీకృషాదయః (| 3 
శో అభ్యాగచ్చతి దాశార్డే పజ్ఞాచక్టు ర్నరాధివః | 
నష్పావ ద్రోణవీష్మాహ్యా మొదతివ్షన్‌ మవోయశాః | 13 
శో కృతాతిధ్య ను గోవిందః న్వ్యూన్‌ వరివానన్‌ కురూన్‌ | 
ఆస్తే సాంబందికం కుర్వన్‌ కురుబిః వరివారితః | 20 
న్రీలకంఠరీయ వరివానన్‌ నర్మ కుర్వన్‌ సాంబందికం ధనంజయాది నంబందహేతుకం 
వ్యవవోరమ్‌ | 
శ్రీమవోభారతే - ఉద్యోగవర్వణి - అధ్యాయః - క9ి 
శ నర్వ్వైః వుత్తైః ప్రియతరా ద్ర దౌవద్‌మే జనార్దన | 
కులీనా రూవనంవన్నా నరై నై న్సృముదితో గుణైః ॥ 43 
శో వుత్తలోకాత్‌ వతిలోకం వ లణా2నా నత్యవాదినీ | 
ప్రమాన్‌ పుత్చాన్‌ వరిత కైజ్ధపొ డవా ననురుద్యతే | 44 
శో నప్రియోమమ కృష్ణాయాః న్య ర్న యుధిష్షిరః | 
వీమసేనో యమౌ వాపి య దవళ్యం నబాగతామ్‌ | 4్ర 
| శో తస్యాం నంనది నర్వేషాం క్షత్తా రం పూజయా మ్యవామ్‌ | 
వృత్తేన హి భవ త్యార్యో న దనేన న విద్యయా ॥ ర3 
శో రమేపోషోజా త్వాసీత్‌దారరా స ప్రేమ పాండవైః | 
తేన నత్యేన కృష్ణ త్వాం వాతామి క్రోం శ్రీయావ్యతమ్‌ | 
అస్మా ద్వముక్షం నంగ్రామాత్‌ వశ్యేయం పాండవై న్సవా | 61 
శో 0 చమిశ్రేమ బుడ్దె వయో నధా। 
త్వమేవ నః కులే ధర్మః త్వం శత్యం త్వం తపో మవాత్‌॥ 103 
శ్లో త్వం జ్రాతా త్వం మవాద్ర్రవ్మా త్వయి నర్వం వ్రతిష్టితమ్‌ | 


యదై వాత్ద తడై వైతత్త్వయి నత్యం భవిష్యతి | 104 


శ్రీమువోబారతే - ఉద్యోగవర్వణిీ - అధ్యాయః - 90 


37 
(7 ఆతిధ్య నిరాకరణ చమసము 


శ్రీకృమ్ణుడు కుంతియింటినుండి దుర్యోధనుని భవనమునకు పోయెను. ఆయనను 
చూచినంతనే దుర్యోదనుడు అమాత్యులతో కూడ లేచి నిలుచుండి గౌరవించెను. 
శ్రీకృష్ణునకు ఆననము అర్హ్యపాద్యాదుల నొనంగిన తరువాత దుర్యోదనుడు తన 
యింట భోజనమునకు ఉండు మనెను. ఆమాటను కృష్ణుడు అభినందింప లేదు. అవ్వుడు 
దుర్యోధనుడు కర్టునితో నంప్రదించి కురువృద్దులు రాజనముదాయము వినుచుండగా 
కృష్ణునితో మ్యదువుగా శార్యగర్భితముగా ఇట్లనాను. "కృష్టా! నీకొాఆకు 
నమకీర్చబడిన నివానములను అన్నపానశయనాదులెను నీవు ఏల గ్రిహింవలేదు ? 
నీవు రెండు వక్షముల వారికి సావోయ్య మొనంగుచు హితమును కోరుచునే యున్నావు. 
నీవు మాకు నంబంధవి , ధృతరాష్టునకు ప్రియుడవు. నీవు నకలవిధముల 
ధర్మముయొుక్కు అర్ధముయొక్క తత్త త్త్వమి' నెణుంగుదువు. నీయీవర్తనమునకు కారణ 
మేమో ఎజుంగగోరుచున్నాను" 


నీ కృష్ణుడు చేయి 'పైళత్తి మేఘగంభీర నిన్వనముతో ఇట్లనెను. *నుయోధనా! 
చూతలు కృతార్థు లై లెనతరువాత ; భుజింతురు, వూజను గ్రహింతురు. నేను దౌత్యమున 
కృతార్థుడ నై నెన పమ్మట నీవు అమాత్యనహితముగా నన్ను ఆర్చింవగలవు". 


దుర్యోధనుడు ఇట్లనెను. "నీవు మాయందు అనుచితమైన రితిని చూపుట 
యుక్తముగా లేదు. నీవు కృతార్థుడవైన నేమి, కాకున్న నేమి? మేము నిన్ను వూజింవ 
బ్రయత్నించుచున్నాము. అది మాకు సాధ్య మగుటలేదు. మేము ప్రీతితో నొనంగుచున్న 
మా పూజను నీవు అంగీకరింపకుండుటకు హేతు వేమో తెలియుట లేదు. నీతో మాకు 
వైరము లేదు, యుద్ధము లేదు. ఈ విషయము నెజింగియు నీ విట్లు మాటాడుట 
నమంజనముగా లేదు. 


శ్రీకృష్ణుడు దుర్యోధనుని అమాత్యులను నభలోని వారిని కలయ జూచి “పెద్దగా 
నవుక్షచు ఇ ట్లనెను. *“నుయోదనా! కామమువలన గాని నంరంభమున గని, 
ద్వేషమువలన 'గాని, ఏదేని ప్రయోజనముకొణకు గాని, పాతువాదమువలన గాని, 
లోభమువలన గాని నేను ఎవ్పుడును ధర్మమును వీడను. ఇతరులయిండ్డ్ణయందు 
నంప్రీతివలన గాని ఆవదయందు గాని భుజింపవలసియుండును. నీకు మాయందు 
నంప్రీతి లేదు. మాకు ఇప్పుడు ఆవద లేదు. నీవు పుట్టినప్పటి నుండియు పాండవులను 
ద్వేషించుచున్నావు. నీకు ప్రియులు అనువర్వులు గుణవంతులు నైన పాండవులను 
నిర్హేతుకముగా ద్వేషించుట అయుక్తము. వారు ధర్మమునందు స్థి సిరముగా నున్నారు. 
వారియందు ఎవడు ఏ దోషమును చూవగలడు ? ఎవడు వారిని గద్వేషించుచున్నాడో 
వొడు నన్ను ద్వేషించుచున్నాడు. ఎవడు వారిని అనునరించుచున్నాడో వాడు నన్ను 
అనునరించును. ధర్మవర్తనులైన వారితో నేను ఏకాత్మత్వమును పొందియుంటి నని 


యెజుంగుము. కామకోధములకు వళుడై అజ్ఞానమువలన గుణవంతుని ద్వేషించుచు 


38 


విరోధమును పూనువానిని వురుషాధముడందురు ఇతరులయందలి కళ్యాణ 
గుణములను గుర్తింవలేని యజితాత్ముడు చిరకాలము నంవదలను నిలువుకొనలేడు. 


తనకు ఇమ్టలు కాని వారియందు కూడగుణములను గుర్తించి వారినిత 


చేసికొనువాడు చిరకాలము నంవద్యశోవిరాజితు డగును 


శ్లో 


ళో 
శ 


శ్లో 
శో 
శో 


శో 


నకువళశు ్రైలనుగా 


దుష్టమైన గూఢమైన అభిప్రాయము కలిగిన వారియీ అన్న మంతయు 
భోక్తవ్యము కాదు. ఒక్కవిదురుని యన్నమే భుజింవదగిన దని తలంచుచున్నాను" 


ఉదతిన్టత్‌ నవోమాత్యః పూజయన్‌ మధునూదనమ్‌ | 
నమేత్య ధార్తరాష్ట్రేణ నవోమాత్యేనకేశవః | 


రాజభిన్నత్ర వార్షేయః నమాగచ్చత్‌ యథా వయః । 


ఉపాసాంచక్రిరే నర్వే కురవో రాజభి నవా | 
తతో దుర్యోధనో రాజూ వార్షేయం భఖయతాం వరమ్‌ | 


నర్టేమంత్రయత్‌ భోజనేన నాభ్యనంద చ్చ కేశవః | 
తల్లో దురోర్టధనః కృష్ణ మబ్రవీత్‌ కురునంనది | 


మృదువూర్వం శతోదర్కం కర్ణ మాభావ్య కౌరవః | 
కస్మా దన్నాని పానావి వాసాంసి శయనాని చ || 


త్వదర్ధ మువనీశాని నాగ్రహీ న్వం జనార్దన । 
ఉభయోా శ్చ దదత్‌ సావ్యూ ముభయో శ్చ హితేరతః॥ 
నంబంధీ దయితక్సాసి ధృతరాస్తన్య మాధవ | 

త్వం హి గోవింద ధర్మార్డౌ వేత్ధ తత్త్వేన నర్వశః| 
తత్ర కారణ మన్విచ్చ్భామి శోతుం చక్రగదాధర॥ 
కృతార్థా భుంజతే దూతాః వూజాం గృవ్మాన్తి న. 
కృతార్థం మాం నవోమాత్యం నమర్చిష్యసి భారత | 
ఏవ ముక్తః ప్రత్యువాచ ధార్తరాష్షై జనార్దనమ్‌ | 

న యుక్తం భవ కాస్మాను, వ్రతివత్తు మసాంవ్రతమ్‌ ॥ 


కృతార్థం వా౭కృతార్థం చత్వాం వయం మధునూదన। 
యకతామహే వూజయితుం దాశార్హ న చ శక్నుమః॥ 


|! 


్షే2 


క్షే 


! 


వం 


శో నచత త్కారణం విద్మో యస్మి న్నో మధునూదన | 
పూజాం కృతాం ప్రేయమాఖైః నా మంస్నాః వురుషోత్తమ | 21 


శో వైరంనో నాస్తి భవతా గోవిందన చ విగ్రవాః। 
న భవాన్‌ వ్రనమోక్ష్యైతత్‌ నేదృశం వక్తు మర్షసి || 22 


శ్లో ఏవ ముక్తః ప్రత్యువాచ ధార్తరాష్ట్రం జనార్దనః | 
అఖివీక్ష్య నవోమాత్యం దాశార్హప వ్రవానన్నివ॥ 23 


శో నావాంకామాన్న నంరంబా న్న ద్వేషా న్నార్ధకారణాత్‌ 
న పాతువాదా లోభా ద్వా ధర్మం జవో్యోం కథ్‌ంచన || 24 


శో న న్యన్నాని ఆపద్చోజ్యూని వా వునః | 
నంప్రీయసేరాజన్‌ న చై వావపద్దతా వయమ్‌ ॥ 25 


శ్లో అకస్మా ద్ద్వేష్టివై వై రాజన్‌ జన్మ ప్రభృతి పాండవాన్‌ | 
ప్రియానువర్తినో భ్రాత్రూన్‌ నై్వూ నృముదితాన్‌ గుణైః | 26 


శో అకస్మా చైవ పార్తానాం ద్వేషణం నోవవద్యతే | 
ధర్మే స్థితాః పాండవేయాః కస్తాన్‌ కిం వక్తు మర్హతి | 27 


శో య స్తాన్‌ ద్వేష్టిన మాం ద్వేష్టియ స్తాననునమామను।| 
ఐకాత్మ్యం మాం గతం విద్ధి పాండవై ర్టర్మ చారివిః | 28 


శో॥ నర్వ మేత న్నభోక్తవ్య మన్నం దుష్టాభినంహితమ్‌ | 
క్షత్తు రేకన్య భోక్తవ్య మితి మే ధీయజే మతిః ॥ 32 


శ్రీమవోభారతే - ఉద్యోగపర్వణి - అధ్యాయః - 91 
బాలప్రియ 


దుర్యోధనుడు ఇంటికి వచ్చిన బందువును బోజనమునకు ఉండు మని కోరుట 
నకు౭జనమే. దూతగా వచ్చిన కృష్ణుడు కార్యము ఫలింపక ముందు అందులకు 
అంగీకరింపక పోవుట కూడ ఉచితమే. కాని అప్పుడు దుర్యోధనుడు కర్టునితో 
నంథప్రదించి మృదువుగా శార్యగర్పితముగా కురువృద్ధులు రాజనముదాయ్‌ము 
విమమండగా ఆవిషయమును కృష్ణునితో తర్కించుట “డమనింపదగియున్నది. 
ఇక ్యాధనుడు కర్దనితో నంవ్రదించె (ఆభాష్య) ననగా ముందే వారిద్దణు కృష్ణుని 
నిండ్రువఖలో ఈ విషయమున (పళ్నించి దోషినిగా నిరూపింపవేలయు న్‌ని 
అతిముంచుకొ ని యున్నా రన్నమాట. దుర్యోధనుడు ఈ విషయమును 


40 లలా 


అడిగినంతమాత్రమున అతని ప్రనంగము శార్యగర్భిత (శార్యోదర్భ) మదగునా? అతడు 
కేవలము కారణము తెలిసికోవలయు ననుతలంప్పుతో ఆడిగినచో ఆ (పపనంగము 
శార్యగర్భితము కాదు. అతడు కారణమును తెలిసికొ నుటకొజుకు గాక కృష్ణుని 
రాజనమక్షమున ధర్మహీ నునిగా నిరూపించుటకే ఆ వ్రనంగము నారంభించెను. 
అందువలన అది శార్యగర్చిత చుగుచున్నది 


దుర్యోధనుని శరత్వమును వెల్లడి చేయుటకే శ్రీకృమ్ణుడు అక్కడ నున్నవారి 
నందజను కలయజూచి నవువ్రచు మొగమాటమి లేకుండ నమోధానము చెప్పెను. అట్లు 
మొగమోటమి లేకుండమాటాడుట కూడ అందజకు నులభముకాదు. మజియొకడైనచో 
ఏవో మాటలను చెప్పి విషయమును తప్పించియుండెడివాడు. కాని కృష్ణుడు అతనియింట 
భుజింవక పోవుటలో గల దర్మ్శమును నిష్చృష్టముగా నిరూపించుచు తాను ధర్మము 
వీడి వర్తించుట లే దని నృష్ట మొనరించెను. 


"కామక్రోధాదులవలన నేను ఎవ్పుడును ధర్మమును వీడను” అని న్రీకృమ్ణుడు 
చెవ్పుట గమనింప దగియున్నది. ఇది ఆత్మప్రశంన కాదా ? కాదు. ఇతరులు తన్ను 
ధర్మహీనునిగా నభలో నిరూపింప దలచుకొన్నప్పుడు ఎవడైనను తనధీర్మ వ్రవృత్తిని 
వ్రకటించుట ఆత్మవ్రశంన కాదు. ఈవాక్యమువలన 'శ్రీకృమ్ణుడు ధర్మమును ఎప్పుడును 
ఉఊల్లంఘింప లేదని, ఆయన వర్తనమున ఇతరులు యక్రమచర్యలుగా బావించునట్టివి 
అన్నీయు ఆభానములే కాని యధార్థముగా ఆధర్మములు కా వ్‌ని 
గహింపవలసియున్నది ను ఎవ్పుడును దోర్మమును వీడను" అని చెప్పుట కూడ, 
వర్తించుట ఎట్ట్లున్నను, సామాన్యులకు సాద్యము కాదు బీవ్మద్రోణాదులు కూడ ఇట్లు 
తమ ధారి గ్రకత్వమును ఉదాటింవ గలుగుట అనంభవము. ద్రౌవదీ వరిభవమును చూచీ 
నహించుచు దుర్యోదనునిఆ ఆనాడు నివారించుటకు వూనుకొననివారు ఆ వ 
బాగస్వాములే యైరి. "పెద్దలను నిండునబలో నిందించుట అధర్మముకావున శ్రీకృష్ణుడు 
ఈ విషయమును నృష్టమేగా పేర్కొనలేదు కాని, "దుష్టమైన యభినంది కలిగిన వారి 
యూయన్న మంతయు భోక్తచ్యము కాదు, ఒక్క విదురునీ యన్నమే భోక్తవ్యము"” అను 
వాక్యముచేత నూచించినాడు "ఆయన "నీయన్నము" అని దుర్యోధనుని యన్నమును 
చూత్రమే నిషేధింవలేదు "ఈయన్న మంతయు" అని చెవ్పుచు ఆయన భీవ్మద్రోణాదుల 
యన్నము కూడని నిషిద్ధమే ఏ యని న్పురింవజేసెను విదురుని యన్నము మాత్రమే భుజింవ 
దగినది అను మాటవేఐ ఎన ఈ నిషేదమును వ్యక్త మొనరించెను. 


దుష్టాబినంహి తమైన యి యీ యన్నమంతయు బుజింవరానిది అని అన్నప్పుడు 
ఇచ్చట దుష్టమైన యభఖినంద ఏద *? వారు ఆయనను ప్రీతివచనములతో 
మర్యాదపూర్వక, ముగానె ఆవ్వోనించుచున్నారు గదా! అభినంధి అనగా వ్రకటముకాని 
యుద్దేశము. దురోం్రధనుడు దుష్టుడు. వానిచర్యలు దుష్టములు. వాడు ఇంటికోడలిని 
నభకు తప్పించి వరిభవించుట అత్యంతము దుష్టము. దానిని వారించుటకు నమర్జలై 


4] 


యుండియు బీష్మద్రోణాదులు చూచుచు ఊరకుండుట అదర్శము. వాని చర్యవలె 
వారియుపేక్ష కూడ దుష్టమే. అంతే కాదు. అంత దుష్టుడైన దుర్యోధనుని వారు 
ఇష్షంవలేకున్నను, వానిన్‌ విడిచి'పె పెట్టి యుండవలసినది. “వృద్ధులైన భీష్మదోణులు 

వానవ్రన్ధము నవలంబెంచి వనములకు సషోయినచో వారిని ఎవరును అడ్డగింపలేరు. అట్లు 
చేయక మీర్యోదనుడు పాండవుల విషయమున ఎన్ని న యక్రమములను చేయుచున్నను 
అవ్పు డప్పుడు మాటమాత్రముగధృతరామ్ట్రనివల ల మందలించుచున్నారే కాని వానిని 
విడివిపె పెట్టలేదు. విరాటుని గోవులను వారిరసుటకు కూడ దుర్యోధనుని వెంట వారు 
పోయియపీండుటవలన, "దుర్యోధనుడు ఎంత దుష్టుడైనను వానివక్షముననే మేము 
ఉందుము అని వారియబినంధి వ్యక్త మైనది. దుష్టునకు అండగా ఉండవలయు నను 
నబినంధి దుష్టము. అట్టి యభఖినంధి కలిగినవారి యన్నము కూడ దుష్టమే. 


"“కామక్రోధాదులవలన నే నెప్పుడును భర వీడను" అని శ్రీ కృష్ణు 
డనుటవలన వ్యవవోరమునందు జ్ఞాని ఎట్లు వర్తించు ననువిషయము కూడ వ్యక్‌ 
మగుచున్నది. లోకులు ఏయేకారణమేల చేత ధర్మమును వీడుదురో ఆకారణములను 
ఆయన 'పేర్కొనెను. అత్మజ్ఞావము లేనివారికి తమదేవాము, కుటుంబము, మిత్రులు, 
శత్రువులు, కష్టములు, నుఖమలు మొదలుగా జగద్వ్యవవోరము అంతయు నత్యముగానే 
తోచుచుండును. అందువలన వారు కషము కలిగినప్పుడో, లేక కలుగునని బయము 
తోచినవ్వుడో, పరులనంవదపై వ్రలోభము కలిగినవ్వుడో ధర్మమును లెక్క పెట్టక 
అధర్శ్మమునకు పొల్ప్చడుచుందురు. ధర్మమునకు అధర్మమునకు సాదారణముగా 
వెంటనే ఫలము కలుగదు. అందువలన వ్రన్తుతము కలుగుచున్న నుఖమునకే ఆశవడుచు, 
ఎప్పుడో కలుగునన్న పావథలమును లెక్క పెట్టరు. కాని జ్ఞాని యిట్లు తలంచుటకు 
అవకాశము లేదు. "జ్ఞాని యనగా ఆత్మయనియే? నా నిశ్చయము" (జ్ఞానీ త్వాత్మైవ మే 
మతమ్‌) అని 'శ్రీకృవ్టుడు చెప్పినట్లుగా జ్ఞాని ఆత్మన్వరూవుడే. ఆత్మన్వోరూవుడ్రేన్‌ జ్ఞా జాని 
తనకంకటు అన్యముగా జగత్తు ఉన్నదని తలంవపడు. విద్యారణ్యస్వామి వారు 
తత్త్వ్షవేత్తను గూర్చి ఇట్లు చెప్పిరీ. “జ్ఞానామృతముచేత తృవ్హుడై కృతకృత్యుడైన 
యోగికి కర్తవ్య మేదియు నుండదు ; ఊండినచో అట్టివాడు తత్త్వవేత్త కాడు". 


శో జ్ఞానామృతేన తృప్తన్య కృతకృత్యన్య యోగినః | 
నః వాస్తి కించిత్‌ కర్తవ్య ; మస్తి చేత్‌ న న తత్త్వవిత్‌॥ 


ఇట్లయినచో తత్త్వవేత్తలు వఏకార్యములు చేయకుండ జడులవలె నుందురా ? 
శ్రీకృషుడే కాదు విద్యారణ్యస్వామి వారు కూడ ఎన్నో కార్యములను నిర్వహించినారు 
కదా | నీజమే. ఆకార్యములు ఏవియు వారు నంకల్పించినవికాదు. జ్ఞానము కలిగినంతనే 
ప్రారబ్ధము నశింపదు. అందువలన ప్రారబృముచేత వచ్చిన శరీరము, దానికి 
నంబరధించిన వ్యవవోరము నళింపదు. అందువలన తత త్త్వవేత్తకు కూడ శరీరము 
ఉన్నంతవఆజకు వ్యవహారము తప్పదు. అతడు అందఅవలెనే వ్యవహార 


తై 


మొనర్చుచున్నను, ఈ జగత్తును న్వవ్న ప్రాయముగానే గ్రహించును గాని నత్యమునుగా 
తలంపడు అందువలన అతనికి ఏదియు కర్తవ్యముగా తోచదు. తనకు కర్తవ్యము 
ఏమియు లేనవ్పటికి తత్త్వవేత్త ప్రారబృ్ధవళమున ఏర్పడిన వ్యవవోరమునందు ఏది దర్శ 
మగునో దానినే ఆచరించును: అధర్జీమును ఆచరింవడు. అధర్మమునకు పాల్పడుటకు 
హేతువులైన కామక్రోధాదులకు జ్ఞానియందు అవకాళ ముండదు. జగత్తు మిద్యగా 
గోచరించుచున్నవానికి కోమక్రోదములు వ్రలోభములు ఎట్లు కలుగును ? అవి కలిగిన 
వన్నచో అతనికి జగత్తు మిథ్యగా తోచుట లేదని, నత్య మను భ్రాంతి వదల లేదని 
గ్రహింవవలసియున్నది. బ్రవ్మాజ్ఞునకు కర్తవ్యమే భాసింపదన్నచో అధర్మమునకు 
తావెక్కడిది ? 


మజి ధర్మజునకు మోక్షధర్మములను మవార్డ్షుల నమక్షమున బోధించిన భీమ్మడు 
జ్ఞాని కాడా?” ఆయన శాన్తజ్ఞానన ంవన్ను డనుటకు సేందియము లేదు.కాని జగతు త్తు నత్య 
మ్‌ను భాంతి పూర్తిగ తోలగి పోయి అపరోక్షమైన యాత్మానుభూతి ఆయనకు 
సిద్ధించిన దనుటకు "వీలు లేదు. కరోవనిషత్తులో యముడు చెప్పినట్లుగా, "ఈ యాత్మ 
్రవచనముచేత లభ్యము కాదు; మేధచేత గ గాని గొవ్పవిజ్ఞానము చేత గాని లబ్యుము 
కాదు" అని గ్రపహోఠరవ వలసియున్నది. 


"నాయ మాత్మా వ్రవచనేన లభ్యో| న మేధయా నబవానా శ్రుతేన| 
ద్వితీయవల్లి - మంత్రము - 23 


శ్రీకృష్ణునివలె ఆయన జ్ఞానామృతముచేత నంతృప్పుడు, కృతకృత్యుడు 
కాకుండుట వలననే, శ్రీకృష్ణుని బప్‌ువిధముల భక్తి, తో న్నుతించెను. 


(7) విదురాతిధ్య చమసము 


'శ్రీకృష్టు డక్కుడనుండి బయలుదేతి విదురుని యింటికే మరల వచ్చాను. 
భీవ్మదో ఇక్కపాదులు అచ్చటికి వచ్చి, “మా యిండ్లయందు ఉండుము* అని ఆయనను 
అబ్యర్జించిరి. ఆయన వారిని చూచి, "మో రందీజును నన్ను అర్చించినట్లే మారు 
పోవచ్చును" అనెను. విదురుడు నివేదించిన గుణవంతములైన వదార్థములతో ఆయన 
ముందుగా బ్రావ్మాణులకు నంతర్చణము చేసి ధనము లానంగి పిదప్‌ భుజించెను. 


ఆరాత్రి శ్రీకృష్ణుడు విశ్రమించి యుండగా విదురుడు ఆయనతో ఇట్లనెను “కృష్టా! 
నీవు ఇక్కడికి వచ్చుట నరిర్చైన వని కాదు. ఈ దుర్యోధనుడు ధర్మశాన్తమును 
'పెద్దల్దయనుశాననమును అతిక్రమించిన మూఢుడు. నీవు శ్రేయన్క్మరముగా 
చెవ్పీమాటను బభహేంవడు. భిష్మా, దులు పాండవులను జయించి తనకు రాజ్యము 
నొనంగగలరని తలంచుచు వీడశారికిక ఉన్ముఖుడుగా లేడు. సేనా నముదాయములను 
నంపాదించుకొని వీడు తాను కృతార్ధు డైనప్లే తలంచుచున్నాడు. కర్టు డొక్కడే 


త్వ 


పాండవులను జయింవగల డని వీడే కాక వీని సోదరులు కూడ తలంచుచున్నారు. 
సౌబ్రాత్రమును కోరుచున్న పాండవులకు వ్రతివలముగా తాము ఏమియు ఈయరా 
దనియే వీరు నిశ్చయించుకొని యున్నారు. చెవిటివారియొద్ద నంగీతమును 
ప్రవర్తింవజేసినట్లు వీరియొద్ద నీయువదేశము నిరర్ధకము. వాన్త న్యశ్వురథ నంకులమైన 
-సేనానముదాయమధ్యమున నిలిచి దుర్యోధనుడు వృధివి యంతయు తన 
జయింవబడినట ప్లే తలంచుచున్నాడు. ఈ రాజు లందజు పూర్వము నీచే మంత. న్‌ 
మోద వైరముతో వీనియొద్దకు చేరినారు. వీరందజు పావబుద్దులు. వీరిమద్య నీవు 
(ప్రవేశించుట నాకు సమ్మతము కాదు. నీపబావమును మేవాత్త వైమును నే 
నెణుంగుదును. అయినను నీయందున్న (పేమచేత ఇట్లు చెప్పుచున్నాను. నాకు 
పాండవులయందు ఎంత ప్రీతి యున్నదో అంతకంకొను అధికముగా నీయందు అనురాగ 
మున్నది". 

శ్రీకృష్ణుడు ఇట్లనెను. “విచక్షణుడు మవోహప్రాజ్ఞుడైనవాడు ఎట్లు చెవ్పునో అట్లు 
చెప్పితివి. నీవంటి వాడు నావంటి నువ్చూత్తునకు చెప్పావలసినదానినీ ఉద్దా టించితివీ 
తల్లివలె తం డ్రివలె నీవు ధర్మార్థయుక్తము తథ్యము నైన మాటను చెప్పితివి. నంప్రావ్రమైన 
యి వరిస్థితియందు నీవు చెప్పోనది పలా నేనెందులకు వచ్చితినో చౌప్పుదను 
తద్ధగా వీనుము. 


దుర్యోధనుని దురాత సత్వమును ఈ క్షత్రియులకు నాయందున్న వైరమును , 
ఎజింగియే నే నిచ్చటికి వచ్చితిసీ. వాన్త్యశ్వరథ నమేతముగా వృథివి యందలి జనానీక 
మంతయు విధ్వన్త మగుటకు సిద్ధముగా నున్నప్పుడు దానిని మృత్యుపాశము నుండి 
రక్షించువాడు ఉత్తమ ధర్మవపేను నిర్వహించినవా డగును. ధర్మకార్యమునకై 
యత్నించుచు ఆ కార్యసిదిని పొందలేనివాడు ఆ వుణ్యమును పొందు ననుటలో నాకు 
నందేవాము లేదు. పావేమును మనన్సులో భావించుచు దానిని ఆచరించుటకు 
ఇన్టవడనివానిక్షి అ పావథలము రాదని ధర్మవేత్తలు చెవ్పుదురు కావున నంగ్రామము 
నందు నశింపనున్న కౌరవులకు నృంజయులకు [ప్రశమమును కలిగించుటకై నేను 
వంచనము లేకుండ వర్తి ంచును. కర్ణదుర్యోధనులవలన కౌరవృలయందు 
మవోఘోరమైన యీయాపద ఉదృవించినది. అది తక్కినవారికిని 
నంక్రమించుచున్నది. ఆపదయందు క్లేశమును పొందుచున్న వానిని యథాశక్తిగా 
ఆదుకొనని మిత్రుడు "నృశంనుడని పెద్దలు చెప్పుదురు. శక్తికొలది బలవంతముగా 
నైన మిత్రుని జుట్టువట్టుక్‌" నిఆ కార్భమునుండి మరలింవవలె.. అటు బ్లు యత్నించినవాడు 
నేందను పొందడు. కోవున ధర్మార్హనహితముగా నేను చెవ్పుమాటిను దుర్యోధనుడు 
వినవలె. దార్తరామ్టలకు పాండవ్చేలకే కాక నకలక్షత్రియులకు హితమును గోరుచు 
బుజుమార్గమున ఎయర్నంతును నన్ను దుర్యోధనుడు శంకించినచో, శంకించును గాక! 
నాకు వ్రాదయమునకు ప్రీతి అనృణ్యము కలుగును. "కృష్ణుడు నమర్భు డయ్యును 
యుద్ధమునకు నన్నద్ధులైన కౌరవులను పాండవులను వారింవలీదు" అని తీధర్మివ్థులు, 


త్తీ్మే 


మూడ్లులు, నువ్చూత్తులు కానివారు నన్ను గూర్చి అనుటకు అవకాశముండదు. ౮౦డు 
వక్షముల వారియొక్క ప్రయోజనమును సాధించుటకే నేను వచ్చి యుండుటచే నాకు 
లోకమున నింద కలుగదు. దుర్యోధనుడు నా మాట వినకున్నచో దైవోవవాతు డగును 
ఎటెననునేను వీరికి నంధిని సాధింవగలిగినచో వ మృత్యువునకు తప్పుదురు, 
నాక్‌ వుణ్యము లబించును. వారు నామాటను విన్నచో నన్ను పూజించినట్లగును. అట్లు 
కాకవారు నాయెడ అనుచితముగా వర్తి ర్తింవబూనుకొన్నచో., | సింవామునక్షు ఎదురుగా 
ముక్కడి మృగములవలె, ఈరాజు లందయిను కూడి నన్నద్ద్ధులై వచ్చినను, క్రుద్ధుడగై. నైన 
నా యెదుట నిలువ లేరు". 


వా రిద్దజణు అట్లు కొంతసేపు మాటాడిన తరువాత శ్రీకృష్ణుడు నుఖముగా 
శయనించెను" 


శో నిర్యాయ చమవోబావాుః వానుదేవో మవోమనాః | 
నివశాయ యయౌ వేశ్మ విదురన్య మవోత్మనః॥ 34 


శో! త మభ్యగచ్చ్భ ద్దోణ శ్చ కృపో భీష్మో౭ధ బాహ్హికః | 
కురవ శ్చ మవోహావుం విదురన్య న్బ్‌హస్టి సితమ్‌॥ త్‌ 


త ఊచు ర్మాధవం వీరం కురవో మధునూదనమ్‌ | 
నివేదయామో వార్తేయ నరత్నాం స్తే గృవోన్‌ వయమ్‌ ॥ చెం 


శో తానువాచ మవోతేజూః కౌరవాన్‌ మధునూదనః | 
నర్వే భవంతో గచ్చన్తు నర్వా మే౭వచితిః కృతా ॥ 37 


శ్రీమవోభారతే - ఉదో్యోగవర్వణి - అధాశయః - 91 


(శీ భగవా నువాచ: 
శో యథా బూయాన్మవో ప్రాజ్ళ్టో యధా బ్రూయా ద్విచక్షణః | 

యథా వాచ్య న్త్వద్విధేన భవీతా మద్విధ న్సువ్చాత్‌ | ః| 
శో ధర్మార్థయుక్తం తథ్యం చయథా త్వ య్యువవద్యతే | 

తథా వీచన ముకో * స్మి త్వ యైతత్‌ పితృమాతృవత్‌ | 2 
శో వర్యస్తాం వృథివీం నర్వాం సాశ్వాం నరథకుంజరామ్‌ | 

యో మోచయేత్‌ మృత్యుపాశాత్‌ ప్రావుయా ద్ధర్మ ముత్తమమ్‌ ॥ క్‌ 
శో|॥ ధర్మకార్యం యతన్‌ శక్త్యా నో చేత్‌ ప్రాప్నోతి మానవః | 

ప్రాప్తో భవతి తత్పుణ్య మత్ర మే నాస్తి నంశయః | 6 
శో మనసా చింతయన్‌ పావం కర్మణా నాతిరోచయన్‌ | 

న ప్రాప్నోతి ఫలం త స్యీ త్యేవం ధర్మవిదో విదుః ౯7 


త్‌ 
శే సో౭వాం యతిష్యే చశమం క్షత్తః కర్త చమచూయయా | 
కురూణాం నృంజయానాం చ నంగ్రామే వినళివ్యతామ్‌ | 
న! వ్యననే క్షళ్ళమానంహి యో మిత్రం నావివద్యుతే | 


అనరాయ యదాశళక్తి త న్నృశంనం విదు ప్పదాః॥ 10 
'ఐ కా. మ 'ఒ 


శో _ఆకేళగ్రవాణా న్మిత్ర మకార్యాత్‌ నంనివర్తయన్‌ | 





అవాచ్యః కన్యచి దృవతి కృతయత్నో యదాఖలమ్‌ | [11 
శ్లో హితంహి ధార్త రాష్ట్రాణాం పాండవానాం తధైవ చ 

వృధివ్యాంక్ష క్షత్రియా వొంచయతిపే మక్టి౭చ వా మమాయయా॥ [3 
శో! నబూయు రదర్శిష్టా మూడా వ్యానువ్యూద న్వధా। 

శక్తో నావారయక్‌ క్చేష్ణుః నంరబ్బాన్‌ కురుపాండవాన్‌ || 16 
శో ఉభయోః సాదయ న్నర్ణమవా మాగత ఇత్యుత | 

తత్ర యత్న మవాం కృత్వా గచ్చేయం నృ వ్వవాచ్యతామ్‌ | క్ష 
శో అపి వాచం భాషమాణన్య కామ్య్యాం 

ధర్మారామా మర్ధవతీ మహింస్రామ్‌ | 

అవేక్షేరన్‌ దార్తరోష్టాః శమార్థం 

మాం చ ప్రాష 0 కోరవ$ వూజయేయు3 || 20 


శో నచాపి వర్యాష్వాః నహితా న్సర్వపార్ధివాః। 
కుద్ధన్య ప్రముఖే స్థాతుం సింవాస్యే పెక మృగాః 21 


శ్రీమవోబారతే - ఉద్యోగపర్వణి - అధార్టయః - 93 


11. శ్రీకృష్ణదౌత్య కలశము 


1. ఉపదేశ కమండలువు 
(ఏ సభాప్రవేశ చమసము 


విదురునియింటఓ త్రళ్య కృష్ణుడు నువఐముగ నిదించి వందిమాగధగీతములలో 
శంఖదుందుఖి నిర్నో షములకో వేల్కొని [పాతఃకాలకృత్యములను దీర్చి 
నూర్యోవస్థానము గాపేంచుచుండెను. అప్పుడు దుర్యోదనుడు శకుని ఆయన యొద్దకు 
వచ్చి, దృత్‌రాష్ట్ర డు మొదలుగా కురువ్వ దులు 'నబోకు వచ్చి ఆయనరాళకిను 


శే 


వ్రతీక్షించుచున్నారని చెప్పిరి. శ్రీకృష్ణుడు వారి నిద్దజను మధురముగా అభినందించి 
బావ్మణులకు గోవస్త్రహిరణ్యాదిదొనములను. గావించి అగ్నికి బ్రావ్మణులకు 
వ్రదక్షిణము గావించి విదురునితో దారుకాధిష్టితమైన రథమున బయలుదేటెను 
తమరదమున నటుల భా. శకుని ఆయనను, అనునరించిరి. రదగజాశ్వముల పై 
యదోచితముగ సాత్యకి కృతవర్మ మొదలగువారు బయలుదేతీరి. 


నభాద్వారమునొద్ద శ్రీకృష్ణుడు రధమునుండి దిగి సాత్యకి విదురుడు 
పార్శ్య్యములందు నడచుచురడగా వారి 'హేన్తములనురైకొని లోనికి పోయెను. ఆయనకు 
ముందు కర్ణదుర్యోధనులు, వెనుక కృతవర్మ మొదలుగా వృష్టివీరులును నడచుచుండిరి. 
శ్రీకృష్ణుడు నమాపించుచుండగా బీవ్మద్రోణులతో ధృతరాష్ట్రుడు లేచి నిలుచుండెను. 
రాజు లందటలు లేచి నిలుచుండిరి. ధృతరాష్ట్రుని శాననీమున థీ (శ్రీకృష్ణునకు 
నర్వతోబదమైన కాంచనాననము సిద్ధ మొనరింవబిడిను. 


శ్రీకృమ్ణ్లడు రాజనముదాయ మధ్యముననిలిచి అంతరిక్షమునందున్న బుమలను 
చూచి భీమ్మనికో, "ఈ రాజనమావేశమును చూచుటకై మవార్షులు వచ్చియున్నారు. 
వారిని ఆవ్వోనించి అర ర్హ్యష్ట్రాద్యాదులతో నత్కరింవుడు.. వీరు కూర్చుండుటకు ముందు 
వ ఆసీను లగుటకు వీలులేదు, కావున ముందుగా వీరిని వపూజింపవుడు"* అని 
చెప్పెను. నభాద్వారమును నమోపించుచున్న మవార్డులను చూచి భీమ్మడు త్వరవడుచు 
భటులచేత ఆననములను 'జెప్పించి, మునీశ్వరులకు విదురుగా పోయి నమన్కరించుచు 
ఆఅహ్వానించెను. వారు కూర్చుండిన తరువాత రాజు లందలణును కూర్చుండిరి. 
దుశ్శాననుడు సాత్యకికి, వివింశతి కృతవర్మకు ఆననముల నొనంగిరి కృష్ణునకు 
నమావమున కర్ణదుర్యోధనులు ఒకే యాననమునందు కూర్చుండిరి. గాంధార 
వురుషాబిరక్షితుడ పుత్రునితో కూడ శకుని ఆసీను డయలను. విదురుడు శ్రీకృష్ణుని 
యాననమును నశించి తెల్లనియజినము వజచిన మణిపీరమున కూర్చుండెను 


(1) శ్రీకృష్ణప్రసంగ చమసము 


అందయి శ్రీకృవ్టుడు జూచుచు నిళ్ళబ్దముగ నుండిరి. ఆయన వారి నందఅను 
కలయ జూచి మేఘగంభీరనిన్వనమున దృతరోమ్టనితో ఇట్లనెను. "మవోరాజూ ! వీరులకు 
ఏనాశము నంభవింవకుండ కౌరవులకు పాండవ్ఫీలకు శమమును కలిగింపు మని నిన్ను 
యాచించుటకు వచ్చితిని. పార్థివేశ్వరా ! నీకు నర్వమును తాలియును. నీకు 
ని్రే శయనమునుగూర్చి చెప్పవలసినది లేదు. ఈనాడు నర్వరాజకులములందు మో 
భరతవంశము మూర్దన్యమై యున్నది. విద్యావిజ్ఞానములచేత ఉదారవర్శనము మొదలగు 
గుణములచేత మొకులము శేష్టముగ నున్నేది. కృప అనుకంప కారుణ్యము 
ఆనృశంన్యము ఆర్జ్దవము క్షమ నత్యము కౌరవులయందు విశిష్టముగ నున్నవి. ఇట్లు మో 
వంశము విశిష్టవ్దై యుండగా, నీవంటివాడు నిమిత్తముగా ఆ వంశమునందు 


త 


అనుచితమైన కార్యుము నంభవించుట యుక్తము కాదు. నీవు కౌరవుల వ్రతిష్టను 
నిలుపుటలో శ్రేష్టడవు. దర్శమును అర్ధమును తోసివేసి దుర్క్యోధనాదుకైన 
నీకుమూరులు లోభవశులు మర్యాదారహితులై అశిమ్టలై తమ ముఖ్య బంధువులయందే 
గూఢముగ వ్రకటముగా కూడ నృళంనముగవవర్తి ంచుచున్నా రని నీ వెటుంగుదువు. మో 
కౌారవులయందే ఉత్పన్న మగుచున్న "ఘోరమైన యాయావదను ఉ పేక్షించినచో ఇడి 
వృధివి నంతను నశింపజేయును. దీనిని ఉవశమింవజేయుట వ్రశాంతినికలిగించుఓ నీ స్తే 
దువ్కరముకా దనియే నాయభి ప్రాయము. ఈ శాంతి సాధనము ఇప్పుడు మనకిరువురకు 
అచీనమై యున్నది నీవు నీవుత్రులను నియమించినచో నేను పాండవులను నిలువుదును 

వీరిహితమును కోరి నీవు బలవంతముగా నైన వీరు నీయాజ్ఞకు లోబడునట్లు చేయవలె 
నీ హితమును పాండవుల హితమును కోరి ప్రయల్నించుమేన్న నావలన వ్‌ంండవులు 
నీయనుశాననము ఎట్టిదో ఎజుంగ గోరుచున్నారు. 


మవోొరాజా 1! పాండవులతో వైరము నిష్ఫల మని వారితో కూడియుండుట 
మవోవలదవ్రద మని గుర్తించి అట్టి నంవిధానమును గావింవుము. నీవు నయముగా 
ధర్మమునుగూర్చి అర్ధమునుగూర్చి ఆలోచించుకొని వానియందు నిలువుము. 
షాండవలు నీకు నవోయులు కాగలరు. నీవు ఎంత యత్నించినను లోకమున అట్టి 
నహాయులు నీ కెక్కడ లభింతురు. భీష్మాదులతో పాటు పాండవులు కూడ నీజ్‌ 
రక్షకులుగా నున్నచో నిన్ను చెనకుటకు నకలదేవనేనానమేతుకైన మహేంద్రునకు కూడ 
సాధ్యము కాదు. ఇంక సామాన్యులైన రాజులను గూర్చి చెప్పవలసిన దేమున్నది? ఎంత 
'పెడబుద్ధి కలవాడైనను వారిని మార్కొనుటకు పూనుకొనునా ? ఇప్పుడు నీతో 
నమానుకె పై యున్నవారు నిన్ను మించియున్నవారు కూడవారితో నంధి చేసికొందురు. 
అ విధముగా నీకు పాండవులవలన లోకేశ్వరత్వము అజేయత్వమును సిద్ధించును , 
పుత్తపౌత్తులతో నుఖముగా జీవింపగలవు. వారితో కూడి నీవు ఇతరులను 
జయంవగల్‌వు , వారిచే నంపాదింవబడిన భూమిని కూడ నీవే యనుభవంవ గలవు. 
ఇది యంతయు నీకు న్వవ్రయోజనమే. 


అట్లు కాక యుద్ధమే నంభోవించినచో మహావినాశము నంభవించును. 
ఉభయవ వక్షములవారికిని వినాశము కలుగు విధానమునందు ఏమి ధర్మ మున్న దని 
తలంచుచున్నావు? మవోవరా క్రమశాలులైన పాండవులచే నీకుమారులు నివా తు లైనచ్‌ నో 
నీకు ఏమి నుఖము కలుగునో చెప్పుము. వీరును వారును శూరులై నన్నద్దులె 
యుద్ధాభికాంక్షులై యున్నారు. అందణఅను మవోభయమునుండి రక్షింపుము వ్‌దడను 
వారును నవోయులైన రాజులును క్రోధావేశవళులై ఒకర్‌ నొకరు చంవుకొనుచు ప్రజల 
నందజఅను నశింపజేయుదురు. అట్లు జరుగకుండ మనము చూడవలఠె. పార్థివేంద్రా! ఈ 
లోకమును రక్షింపుము. నీవు నమత్వమును పొందినచో చాలును" అంతయు 
చక్కబడును ఇచ్చట అచ్చట చేరినవారందలు నచ్చరిత్రులు ఆర్యులు వదాన్యులు. 
వీరందయ నీసామనన్యమువలన వైరములను వీడి వరనరనమాగమును పొంది వన్త 


శ్రి 
ఖతాషణాదులచే నత్కృతులై కలిసి భుజించి నంతో షముతో తమయిండ్లకు 
మరలిపోవుదురు గాక! 


వహ. ఇప్పటివజకును నీకు పాండవులయందు స్నేహము కలదు 
జీవితమున చరిమబాగమున వ్రవేశించిన నీవు ఆస్నేవమునే అవలంబించి వారితో 
నంధిని వు తండ్రిని కోల్పోయిన బిడ్డలను నే సీవే షెంచితివ వారికీ కష్టములు 
వచ్చినప్పుడు ఆదుకోవలసినవాడవు కూడ నీపే. అట్లు చేసినచో నీకు దర్మ్శము అర్ధము 
నళింవకుండును. 


మవోరాజా! నీకు నమన్కరించి నిన్ను వ్రనన్నునిగా చేసికొని పాండవులు నీతో 
ఇట్లు చెవ్వు మనిరి "పెదనాన్నా నీయనుశాననమున మేము అనుచరులతో కూడ దుః 
బముల ననుభవించుచు పండ్రెండు నంవత్పరములు అడవులలో, వదుమూడవ 
నంవత్సరము అజ్ఞా తముగా జనపదమునందు వర్తించితిమి. చేసికొన్న 
యొప్పందమునందూ మా తండ్రి నిలిచియుండగల డను తలంపుతో మేము ఆ 
యొప్పందమును అతిక్రమింపకుండ వర్తించితిమి. ఆవిషయమును (బాహ్మణు 
లెజుండుదురు. కావున నీవును ఆయొవ్పందమునందు నిలుపుము. ఒవ్పందమువలన 
నిత్యము క్లే కేశములను పొందుచున్న మేము మారాజ్యభాగమును పొందుదుము గాక! 
దర్మ్శమును అర్థమును చక్కగా ఎజింగిన నీవు మమ్ము రక్షింవవలసియున్నది నీయందలి 
గౌరవముచేతోమేము ఎన్నో కష్టములను నహించుచున్నాము. కావున నీవు మమ్ము 
తల్లివలె తండివలె ఆదరింప్పుము. నీవు నీదర్మ మునం దుండి మమ్ము నరిర్రైన 
మార్గమునం దుంచుము 


నీకుమారులు ఈవరిషత్తులోని వారి నుద్దేశించి ఇట్లు చెవ్పుమనిరి "ఆర్యులారా! 
ధర్మజ్ఞాలైన నభానదుల నమావేశమున అనుచేతము నంభవించుట యుక్తము కాదు. 
అదర్శముచేత ధర్మము, అన్సతముచేత నత్యము బంగవడుచున్నప్పుడు 'నభానదులు 

, చూచుచు ఊరకుఏడిన చో వతు లగుదురు. దర్శమును ఎవరు రక్షింపరో వారిని 
ఆధర్మము, పాంగివచ్చిన | వ్రవావాము తీరమునందున్న వృక్షములను వలె, కూల్చును" 


మవోరాజా! ఇంతకాలము దర్మ్శమును బావించుచు కచ్చములను వౌనముతో 
నహించియున్న పాండవృలు ఇప్పుడు ధర్మబద్ధముగా నా్యాయయుక్తముగ తమ 
రాజ్యభాగమును ఇమ్మని క్‌ కోరుచున్నారు వారికి వారిరాజ్యుము నిచ్చుటకంటఠ 
ఆనగముగ నీవు చెవ్వు గలీగిన దే మున్నది? సడ కూడియున్న మహీపాలురందణు 
దర్మ్శమును అర్ధమును చక్కగా విచారించి నను చెవ్పుచున్నది నత్య మగునో కాదో 
వ్రకోటింతురు గౌక! మవోభాగా! | ఈక్షత్తియులను మృత్యుపాశము నుండి రక్షింపుము, 
కోపింవకుము , కాంతింపుము. పాండవులకు "పైతృకమైన రాజ్యభాగమును 
యథోచితముగా నొనంగి వుత్రపౌత్తులతో నుఖముగా నుండుము. అజాతశత్రువును నీ 
వెటుంగుదువు. అతడు దర్శమార్గమునందుండి నీయందు నీవుత్రులయందును ఎట్లు 


శం 


వర్పించుచుండెనో కూడ నీ వెటుంగుదువు. మోరు అతనిని వెడలగొటి తగులబెట్లుటకు 
ప్రయత్నించినను అతడు నిన్నే ఆశ్రయించుకొనియున్నాడు. నీవే నీకుమారులతో చేరి 
అతనిని ఇంద్రవ్రస్థమునకు వంపి దూర మొనర్చుకొంటివి. అతడు అక్కడ నెలకొని 
మ. జయిరీచి వారినందణను నీకు లోబడునట్లు చేసెను. అతడు ఎవ్పుడును 
న్న అతిక్రమంప లేదు. ఇట్లుండిన యాధర్మరాజుయొక్క రాజ్యదనదాన్యాదికమును 
మ. శకుని 'పెద్దమోనమును చేసెను. ఆనభలో ద్రౌపదికి కలిగినదుర్లతిని 
చూచుచుండియు యుథిస్టీరుడు కుటుంబవ్యవన్ధకు విధేయుడైై డై గురువూజాధర్మమున 
స్థిరుడై నీనమక్షమున క్షాత్తము నవలంబింవ లేదు చలింవలేదు. 


అది యటుండ నిమ్ము. నేను నీకును వారికిని శ్రేయన్సును కోరుచున్నాను. నీవు 
అనర్థమును కలిగించు విధానమును సార్థకమైన దానినిగా, వ్రయోజనవంతమైన పద్ధతిని 
వినాశకరముగా తలంపకుము. ఈవ్రజలు ధర్మమునుండి భంశమునాొంది అర్థమునేండి 
తొలగి, నుఖమునకు దూరులై నళింపకుందురు గాక! లోభమునకు వశల్రేయున్న నీ 
పుత్తులను నిగ్రహింవుము. పాండవులు నిన్ను సేవించుటకు సెద్ధముగా నున్నారు; అట్టి 
యవేకాశము లభింవకున్నచో యుద్ధము చేయుటకుకూడ సిద్ధమీగానే యున్నారు. ఇంక్‌ 
నీకు ఏది వథ్య మని తలంతువో దోనిని నిశ్చయింవుము. 


వ కురూణాం పాండవానాం చ శమ స్ఫా్యా దితి భారత! 
అవ్రణాశేన వీరాణా మేత ద్యాచితు మాగతః॥ పె 


శో|| కృపా౭నుకంపా కారుణ్య మానృశంన్యం చ భారత | 

తథార్ధవం క్షమా నత్యం కురు "ప్వేత ద్విశివ్యతే || 6 
నీలకంఠీయ : కృపా, పరన్య నుఖార్తే ర్జేయత్నః | అనుకంపా, వరదుఃఖదర్శనేన త్రానః! 
కారుణ్యం, పరదుఃఖ(వ్రవిణార్జో యక్న్‌ః | ఆన్ఫశంన్యం, పరదుఃఖావ్రదానమ్‌ | 


శో తస్మి న్నేవం విధేరాజన్‌ కులే మవాతి తిన్టతి | 
త్వన్నిమిత్తం విశేషేణ నేవా యుక్త మసారీవ్రతమ్‌ 7 


నీలకంకియ : అసాంధవ్రతమ్‌, కృపాదిభ్యో వివరితమ్‌, పరన్య దుఃఖార్జో యత్నః, 
పరదుఃఖదర్శనే ఆమహ్హాదః, వరన్య నుఖనాకార్లో యత్నః, వరన్య దుఃఖనరీపాదనం, 
కౌటిలాాదికం చతచ్చ అయుక్తమ్‌ | 


శ త్వయ్యధీన శృమో రాజన్‌ మయి చైవ విశాంవతే | 
వుక్టాన్‌ స్థావయ కౌరవ్య స్థాపయిష్యా మ్యవాం వరాన్‌ | 3ె 


శ్లో! లోక 'స్యేశ్వరతాం భూయః శత్రుఖి శ్చా ప్యధృవ్యతామ్‌ | 
ప్రావ్యసి త్వ మమిత్రఘ్న నహీతః కురుపాండవైః | 22 


5్‌0 


శో నంయుగే చైవ మవోరాజ దృశ్యతే నుమవోన్‌ క్షయః | 
క్షయే చోభయతో రాజన్‌ కం ధర్మ మనువళ్యసి ॥ 28 


శో త్రాహిరాజన్నిమం లోకం న నశ్యేయు రిమాః వ్రజాః| 
త్వయి వ్రకృతి మావన్నే శేషః స్యాత్‌ కురునందన | 33 


నీలకంఠీయ (ప్రకృతిం, నత్త్వగుణమ్‌ | 


శో ఆమా స్త్వాం పాండవా రాజన్‌ అభివాద్య వ్రసాద్య చ | 
భవత శ్యాననాత్‌ దుఃఖ మనుభూతం నవోనుగైః || 40 


శో|| ద్వాదశేమాని వర్షాణి వనే నిర్వ్యుషితాని నః | 
త్రయోదశం తథాడ్బ్టాతైః నజనే వరివత్సరమ్‌ ॥ న! 


శో స్థాతానః నమయే తస్మిన్‌ పితేతి కృతనిశ్చయాః | 
వోన్మ నమయం తాతతం చ నో బావ్మాణా విదుః | తై 


శో! తస్మిన్‌ న నృమయే తిన్ట స్థితోనాం భరతర్షభ! 
నిత్యం నర్లేశితా రాజన్‌ స్వీరాజ్యాంశం లభేమహి | శ్ర 


శో|| త్వం ధర్మ మర్ధం నంజానన్‌ నమ్య బ్బ స్తాతు మర్షసి | 
గురుత్వం భవతి (పేక్ష్య బవూన్‌ క్లేశాన్‌ తితిక్ష హే | డడ 


శ నంస్థాపయ పథివృస్మాన్‌ తిష్ట స్టధర్మ్మే నువర్త ని! 
అవూశ్చేమాం వరివదం వుశ్రాస్తే స్తే బరతర్షద॥ త 


శో|| దర్శజ్జేమ నబానత్సు నేవా యుక్త మసాంవ్రతమ్‌ | 
యత్ర థి "ధరో 1] వ్యాధర్మేణ నత్యం య త్రాన్మతేన చ| త్ర 


శో వాన్యతే (పేక్షమాణానాం వాతాన్తత్రనభానదః | 
విద్దో దర్శో వ్యూదర్మేణ నభాం యత్ర వ్రవద్యతే ॥ 49 


శో సి చాన్య శల్యం కృంతంతి విద్దాన్త న్తత్రనభానదః | 
దర్శ ఎతా నారుజతి యథాన ద్యీనుకూలజాన్‌ || 50 


నీలకంఠీయమ్‌ అఆరుజతి హినస్తి అనుకూలజాన్‌ కూలం కూలం అనునృత్య జాతన్‌ 
వృక్షాదీన్‌ | 


(శ్రీమవోభారతే - ఉద్యోగవర్వణి - అధ్యాయః - 95 





“చేసికొన్న యొవ్పృందము నందు మాతండి నిలిచియుండ గల డను 
తలంప్ప్పుముతో మేము ఆయొప్పందమును అతి్మికమింవకుండ వర్తించితిమి 
ఆవిషయమును బ్రావ్ముణు లెజుంగుదురు. కావున నీవును ఆయొవ్పందము నందు 
నిలువుము .. మేము మా రాజ్యభాగమును పొందుదుము గాకొ (శో. 42. 43) అని 
పాండవుల వాక్యమునుగా శ్రీకృష్ణుడు 'పేర్కొనినయంశము చాలము ముఖ్యమైనది ఈ 
నందర్చమున ఆయొప్పందమును వేరిశీలించుట ఆవశ్యకము. 


రెండవసారి జరిగిన జూదమునందు శకుని పందెమును ఈవిదముగా 
ఉద్భాటించెను. *“ఇందు మేము ఓడిన యెడల పేండ్రెండేండు వనవానము చేసి 
వదుమూడవ యేడు జనవదమునందు అజ్ఞాతవానము చేయుదుము. అజ్ఞాతవా ఇనమున 
బయల్పడితి మేని మరల వండ్రెండేండ్లో వనవానము పిదప ఒక నంవత్సరము 
అజ్ఞాతవానము చేయుదుము. మోరు కూడ ఓడినయెుడల అప్లై చేయవలయును. 
తగిన్‌రీతిలో వదుమూడవ యేడు పూర్తి ర్వైనంతనే మేమూ కాని మోరు కాని 
న్వరాజ్టమును పొందవలసియుండును". 


శో త్రయోదశే చ నిర్వ్చృత్తే వునరేవ యథోచితమ్‌ | 
న్వారాజ్యం వప్రతివత్తవ్య మిళంై రధ వేతరైః || కత 


శ్రీమవోభారతే- నభావర్వణీి - అధ్యాయః - 76 


ఈ యొప్పందము [వకారము అరణ్యాజ్ఞాతవానములు ముగిసినంతనే 
తమరాజ్యము తమకు రావలె నని పాండవులు లడుగుచున్నారు. అరణ్యాజ్ఞాత 
వానములను పాండవులు నక్రమముగా పూర్తి చేసినా రన్న విషయము 
గోగ్రవాణనమయమునందే భీష్ముడు దుర్యోధనునకు నష్ట మొనరించినాడు "వీరు 
ఒప్పుకొాన్న విధముగా నర్వము నిర్వర్తించినారు. ఈ విషయమేునురూడిగా తఆలిసికొన్న 
తరువాతనే అర్జునుడు వచ్చినాడు... కావున యుద్దోచితమైన కృత్యమును గాని 
దర్శయుక్తమైన్‌ కార్యమును గాని త్వరగా నిశ్చయింపుము ధనంజయుడు 
నమోపించుచున్నాడు". 


శో|| నర్వం యథావ చ్చరితం యద్య దేభిః వ్రతిశ్రుతమ్‌.! 
ఏవ మేత ధ్రువం జ్ఞాత్వా తతో బీభత్సు రాగతః | వ్‌ 


శో తస్మా ద్యుద్దోచితం కర్మ కర్మ వా ధర్మనంహితమ్‌ | 
క్రీియతా మాక్‌ రాజేంద్ర నంప్రావ్వ శ్చ ధనంజయః | “కై2 


వబ 


నీలకంఠీయహమ్‌ దర్మనంహితమ్‌ కర్మ, అఆ యుడ్డేన వతై నహ ఐక్యం గత్వా 
రాజ్యప్రదానమ్‌ | 


ఈమా- విని స న. నా అంగీకర్‌ంవక దురోంఢనుడు 
ఇట్లనెను. "పిత్రామవో ! నేను పాండవులకు రాజ్యము న్‌యను యుద్ధప్రయత్నమునే 
త్వరగా ఆజ్ఞాపింపుము". 


శో నావాం రాజ్యం ప్రదాస్యామి పాండవానాం పితామవా | 
యుద్దోవచారికం యత్తు తచ్చీమ్రం ప్రవిధీయతామ్‌ ॥ కై 


శ్రీమవోభారతే - విరాటవర్వణీ - అధ్యాయః - 52 


కౌరవపాండవ వివాదవిషయమున ఇది అత్యంతము ముఖ్యమైన యంశము. 
ఒప్పందము ప్రకారము అజ్ఞాతవానము పూర్తియైనంతనే నే దుర్యోధనుడే | పాండవులను 
పిలిచి వారి రాజ్యమును హెరికి ఇచ్చియుండవలె. అట్టు ఈయక మాటతప్పిన 
దుర్యోధనుని ఎవరైనను గర్షి ౦వవలసియే యున్నది. అయిదు (గ్రామములిచ్చినను 
అంగీకరింతు మని పాండవులు శాంతిని కోరుచున్నవ్పుడు "నూదిమొన మోపినంత 
భూమి నైనను నేను ఈయను" అని యతడు మొండితనముతో ధర్మమును ధిక్కరించి 
మాటాడుచున్నవ్పుడు వానిని దండింపక తప్ప దనుటయు నిశ్చితమే. దుర్యోధనుడు 
ఒప్పందమును అతిక్రమించి మాట తప్పుట కేవలము అధర్మ మని నిశ్చయ 
మగుచున్నను ఖీ చోణాదులు వానిపక్షముననే యుండి పాండవులతో యుద్ధము 
చేయబూనుట శోచ। .ఇంకను దుర్యోధనునియందు ఏదోకొంతధర్మ మున్నీట్లు 
ఎవైన మాటాడినచో అది కేవలము బుద్ధిహీనత యనియే గ్రహింవవలసియున్నది. 


(ఘ్రు దుర్యోధవోపదేశ చమసము 


శ్రీకృష్ణుని వ్రనంగమును విని రాజు లందలు పులకీతులై, *“ఈవచనమున 
కెవరును నమాధానము చెవ్పలేరు" అని మౌొనముతో నుండిరి. అవ్వుడు వరళురాముడు 
కణ్వుడు నారదుడు శ్రీకృష్ణుని వచనానుసారముగా నందికి అంగీకరింపు డని 
ధృతరాష్టదుర్యోదనులకు ఉవ్‌దేశించిరి. దురో శ్రైధనుడు ఆంగీకరింవలేదు. 


ధృతరామ్హడు శ్రీకృమనితో ఇట్లనెను. "కృష్ణా! నీవు నాకు ఇవావరసాధకముగా 
చెప్పితివి కాని ను నావశమందులే లను. “ఇవ్పుడు జకుగుచు ఎన్న దినాకు ప్రియము కూడ 
కాదు. వత్సా! చుందుడై నా నామాటను శాన్త్రవచనమును ఎను కూడ టి అతిక్రమంచుచున్న యీ 
దుర్యోధనునకు బోధించుటకు యత్న్మింపుము. హేతమును కోరునట్టి గాంధారి, 
విదురుడు, ఖీమ్మడు మొదలగువారు ఎంతగా చెప్పేనను వీడు వినుట “లేదు. నీవు 
వయత్నింపుము”. 


వె 

(శ్రీకృష్ణుడు దుర్యోదనునకు అబిముబుడై మదురముగా ఇట్లనెను "దుర్యోదన! 
సానుచరముగోనీకు నుఖము కలుగునట్లుగా నేను చెవ్పుచున్న మాటలను వినుము. నీవు 
మవోప్రాజ్ఞుల కులమునందు వుట్టినవాడవు _ విజ్ఞానశాలివి. గుణనంవన్నుడవు. ఇట్టి 
నందర్భవవిలందు నేవు చక్కగా వర్తి ౧వవఠల ఇవుపైడు సీవు తలంచుచున్న విధముగా 
దురాత్ములు నృశంనులు లజ్ఞాహీనులు మాత్రమే వర్తింతురు నత్చురుముల ప్రవృత్తి 
ధర్మార్థయుక్త ముగా నుండును. ధర్మవిరుద్ధమైన వర్తనము నీయందు తఅచుగా 
కన్పించుచున్నది. అధర్మమునకు ఫలము మవాఘోరముగా పాణవారముగా 
నుండును. ఆయనర్థమును వరివారించినచో నీసోదరులు మిత్రులు భృత్యులు మొదలుగా 
అంతరకును శ్రేయ్‌న్సు కలుగును. నీవు అదర్మ్శమునుండి అపకీర్తినుండి ముక్తుడ 
వగుదువు. ప్రాజ్ఞులు శూరులను అయిన పాండవులతో నంధిచేసికొనుము. మ్‌ తండ్రికి 
అది హితము, ప్రియము. భీవ్మదోణాదులైన పెద్దలకు, మిత్రులకు కూడ అదియే 
అభిమతము. నీవు శమమును పొందినచో నకల షగత్తు నకు సౌఖ్యము కలుగును 
తల్లిదండ్రులయనుశాననము ననునరించి వర్తింపుము- ఎవ్వడైనను 'పెద్దయావద 
వచ్చినప్పుడు తండ్రి చెప్పిన యువదేశమునే న్మరించును మోతండ్రికి పాండవులతో 
నంధి గావించుకొనుట ఇష్టముగ నున్నది. కావున నీవు కూడ అంద లకు 

అంగీకరింవుము. 


శాస్త్రము ననునరించి చెవ్పునట్టి మిత్రులవాక్యమును విననివాడు తుదకు 
లాలు బక్షించినవానివలె వరితాపము నొందును. హితవచనములను వినక 
హితమును ఆలకించువాడు అచిరకాలముననే శత్రువులచేత జిక్కును పెద్దలైన 
న వీడి హీనుల వాకర్టములను పాటించువాడు ఘోరమైన వివత్తు లో 
చిక్కుకొని బయల్పడలేక వినాశ మొందును. దురాత్మలను -సివించుచు వరులను 
వరించుచు తనవారిని ద్వేషించువానిని భూమి కూడ వరిత్యజించును నీవు వీరులైన 
సోదరులతో విరోధమును పెంచుకొని అళిమ్హలు అనమర్జులు మూఢులును అయినవారు 
నిన్ను రక్షింతు రని అనుకొనుచున్నావు. ఇంద్రనమానులైన్‌ మవోరదులను అతిక్రమించి 
ఇతరులవలన మేలు కలుగు నని నీవలె తలంచువాడు లోకమున ఎవ్వడును ఉండడు. 
నీవు పుట్టినప్పటినుండియు నిత్యము పాండవులకు అవకారమునే చేయుచుంటివి. 
అఆయిననువారు ధర్మాత్ములగుటచే నీయందు ఎవ్పుడును కోవమును పొందలేదు. నీవు 
కూడ వారియందు ప్రీతితోనే వర్షింపవలె. 


ప్రాజ్ఞలయొక్క కారాసగ్టరంభము ధర్మార్థకామములకు మూడింటికి 
అనుకూలమ్చైానదిగా ఉండును. మూడింటిని నమకూర్చుక్‌నుటకు అవకాశము 
లేనప్పుడు వారు ధర్మమును అర్ధమును అనునరింతురు. మూడింటికిని అనుకూల్యము 
లేని నందర్భమునందు ధీరుడు త్రీర్థకామముల నుపేక్షించి ధర్మమునే అవలంబించును. 
మధ్యముడు కలవాకారణమైన యర్ధమును అవలంబించును బాలుడు కామమునే 
అవలంబించును. ప్రలోభమునకు వశుడై అర్థకామములను హీనములైన 


వ్‌ల్ళే 


యుపాయములతో నంపాదించుకొనుటకు ప్రయత్నించుచు ధర్మమును త్యజించునట్టి 
ప్రాకృతుడు వినాశము నొందును. అర్ధకామములను నంపాదింవగోరువాడు మొదట 
ధర్మమునే ఆచరింపవలె అర్ధము కానీ కామముకాని ధర్మమునకు తొలగియుండవు. 
చభ్యర ఖా మాకా సిదికి దోర్మమే. ఉపాయమని పెద్దలు చెప్పుదురు. అహితమైన 
యొపాయవుచేత వానిన్‌ నంపె పాదింపబూనుకొన్నచో అది అడవిలో అగ్నివలె 
వినాశమును కలిగించుచు పెంపొందుచునే యుండును. నీవు అయుక్తమైన 
యుపాయముచేత సామ్రాజ్యమును నంపాదింప దలంచుచున్నావు. నద్వర్తనము 
గలవారితో వంచనముతో వర్తించువాడు, గొడ్డలితో వనమును వలె, తన్ను 
నజఅకుకానువా డగును. పరాభవింవదగని వానియొక్క మనన్సును కలత "పెట్టరాదు 
మూడు లోకములలో ఎవ్వడైనను ధీరుని అవమానింవరాదు. ప్రాకృతుడైన వానినీ కూడ 
అభిమానవంతుని అవమానింపరా దన్నచో పాండవులను భంగపెట్ట రాదని 
చెప్పవలసిన దేమున్నది? 


కోధమునకు వశమైనవాడు దేనిని తెలిసికొనలేడు. దుర్యోధనా | 
నీయనవానమువలన కార్య మంతయు మార్గమునుండి తప్పుచున్నది. నీవు చక్కగా 
ఆలో చించుకొనుము. దుర్దనులతోడి శరగత్యముకంకొ నీకు పాండవృలతోడి 
నవావానమే శ్రేయన్క్మరము. 'వారినంప్రీతివలన నీవు నకలకామములను పొందగలవు. 
పాండవులచేత నంపాదింపవబడినరాజ్యమును అనుభవించుచు వారిని తోసివేసి నీవు 
ఇతరులవలన రక్షణము కలుగు నని ఆశవడుచున్నావు. దుశ్ళానన శకుని కర్దాదులు 
ఈశ్వరు లని తలంచుచు వారివలన నంపద కలుగు నని భావించుచున్నావు 
ధర్మముయొక్క అర్థముయొక్క జ్ఞానమును నీకు బోధించుటకు వారు చాలరు 
పాండవులను ప్రతిఘీటించుటకు వారీ విక్రమము కూడ చాలదు. వారే కాదు ఈ రాజు 
లందణు కూడినను యుద్ధరంగమున [క్రుద్ధుడైన భీమసేనుని ముఖమును తేరి 
చూడజూలరు నీకున నన్నిహితీమైన పార్థివబల మలితయు ఇచ్చటనేయున్నది. ఈ బీమ్మడు 
ద్రోణుడు కర్దుడు మొదలుగా వీరందయిను అర్జునుని వ్రతిఘటించుటకు నమర్థులు కారు. 
అతడు దేవీదానవాదులకు కూడ అజేయుడు. యుద్ధమును తలంపకుము. 
అర్జునునియుద్ధమున మార్కొనిక్షేమముగా ఇంటికి చేరగలిగిస్‌ వీరుడు వీరిలో ఎవ్వడైన 
ఉన్నా డేమో చూడుము. ఇంత జనక్షయ మెందులకు ? మావపక్షమున అర్హునుని 
జయింవగలిగినవానిని ఒక్కనిని చూడుము. అతడు అర్జునుని జయించినచో నీవు 
ప. ఖాండవ వ్రస్థమునందు గంధర్వయక్షరాక్షన నవీన్నగులతో దండెత్తి వచ్చిన 

హేంద్రునీ అర్జునుడు పెయించినాడు. వానితో ఎవడు పోరాడగలడు ? వానితో 
మ. చేసి సాక్షాత్తుగా మవిదేవుడే నంతోషించి వరవ్రదు డైనాడు. ఇటీవలనే కదా 
విరాపినగరమున ఆత స డొక్కడే మి మ్మందణను ప్రతిఘటించి గోవులను మరలించినా 
డని వినుచున్నాము. ఆతని యదేయత్వమునకు ఆనిదర్శనము ఒక్కటియే చాలును. 
ఆతనికి నేను కూడ తోడై యున్నప్పుడు మహేంద్రు డైనను మార్కొన దలంపలేడు. 


వ్‌వ్‌ 


వత్తులు భ్రాతలు నంబందులు మొదలుగా వరియందల క్షేమమును చూడుము వీరందణు 
నీవు కారణముగా నశింవకుందురు గాక! ఈ కులమునకు వరాభబవము కలుగకుండును 
గాక! కులనాశకుడ వను నవ కీర్తి నీకు కలుగకుండును గాక! 


పాండవులతో నంధి జేసికొన్నచో వారు మా తండ్రినే మవోరాజునుగా, నిన్న 
యివరాజునుగా నంభావింతురు దుర్యోదనా ! ఎదురుగా వచ్చుచున్న రాజ్యలక్ష్మిన 
అవమానింపకుము. పాండవులకు అర్హరాజ్యము నొనంగి మభ రాజక ణక. 
పొందుము. నువ్యాత్తులమాట పాటింబీ పాండవులతో నఖ్యమును పొందినచో 
పుత్రమిత్రాదులతో కూడి చిరకాలము శుభములను పొందగలవు” 


శ్లో ఏవ ముక్త్వా తతః కృష్ణ మబ్యభాషత కౌరవః | 
న్వర్గ్యం లోక్యం చ మామాత త్త దర్శ్యం న్యాయం చ కేశవ ॥ 2 


శో నత్వవాం న్వవళస్తాత క్రియమాణం న మే ప్రియమ్‌ | 
అంగ దుర్యోధనం కృష్ణ మందం శాస్టాతిగం మమ॥ పె 


శో అనునేతుం మవోబావో ! యతన్వ పురుషోత్తమ | 
న శృణోతి మవోబావో వచనం సాధు భాషితమ్‌ | శ 


శ నువ్యాక్కార్యం తు నుమవాత్‌ కృతం తే స్యా జ్జ జ్ఞనార్దన | 
తతో ౭భ్యావృత్య వాళ్డేయో దుర్యోధన మమర్షణిమ్‌] | ళ్‌ 


శో|| అటవీ న్మధురాం వాచం నర్వధర్మార్ధ తత్త్వవిత్‌ | 
దుర్యోధన నిబో ధేదం మద్వాక్యం కురునత్తమ ॥ 8 


ళో శమార్థం విశేషేణ సానుబంధన్య భారత | 
మవోప్రాజ్జకులే జాతః సా ధ్వేతత్‌ కర్తు మర్షసి॥ ర 


శో శయే శర్మ భవే త్తాత నర్వన్య జగత న్వథా | 

హేమా నసి కులే జాతః శ్రుతవా నన్ఫళంనవాన్‌ | 

తిష్ట తాత పితు శాస్త్రే మాతు శ్చ భరతర్షబ || 19 
శ్లో రోచతే తే పితు స్తాత పాండవై నృవా నంగమః | 

సామాత్యన్య కురుశ్రేన్ట తత్తుభ్యం తాత రోచతామ్‌ ॥ 2] 


శో|| జన్మవ్రభృతి కౌంతేయా నిత్యం వినికృతా న్వయా | , 
న చతే జాతు కువ్యన్సి ధర్మాత్మానో హె పాండవాః! న 


శో త్రివర్ణయుక్తః ప్రాజ్ఞానా మారంఖభో భరతర్షభ। 
దర్మార్దా వనురుధ్థింతే త్రివర్గానంభవే నరాః ॥| పత 


వ్‌ 


శో వృధకృ వినివిష్టానాం ధర్మం దీరో౭నురుధ్యతే | 
మద్యమో౭ర్థం కలిం బాలః కామ మేవానురుధ్యతే ॥ 35 


శో ఇంద్రియైః ప్రాకృతో లోభా ద్ధర్మం వివ్రజవోతి యః | 
కామారా వనుపాయేన లివృమానో వినళ్యతి ॥ 36 


శో కామార్హౌ లిపృమానన్తు ధర్మ మాదిత శ్చరేత్‌| 
నహి ధర్మా దపై త్యర్థః కామో వా౭పి కదాచన ॥ ఏ7 


శ్రీమవోభారతే - ఉద్యోగపర్వణి - అధ్యాయః - 124 
(1) దోషావిష్క రణ చమసము 


శ్రీకృమ్టనియువదేశము ననునరించి భీమ్మడు ద్రోణుడు విదురుడు దృతరామ్హడు 
దుర్యోధనునకే హితము నువదేశించిరి. 


అవప్రియవ్రనంగములను నహింవక దుర్యోధనుడు వానుదేవునితో ఇట్లనెను 
"కృష్ణా! నీవు విషయమును చక్కగా నమిోక్షించి మాటాడవలసియున్నదీ మా 
బలాబీలములను ఏమి వరిశీలించితివి ? పాండవులయందలి భక్తితో నన్నే వరుషముగ 
నిందించుచున్నావు. నీతోపాటు పితామహాదులును నన్నే నిష్కారణముగా 
గర్హించుచున్నారు. నేను గావించిన యగక్రమకృత్య మేమో నాకు గోచరించుటలేదు. 
అయినను మాతండ్రితో కూడ మోరందతలఅు నన్ను ద్వేషించుచున్నారు. ఎంత 
ఆలోచించినను నేను గావించినయవరాధ మేదియో నాకు రవ్వంతయు కన్పించుట 
లేదు 


నేను పాండవులను ప్రీతితో ఆవ్వోనించినవ్వుడు యుథిష్టిరుడు శకునితో 
జూదమాడి రాజ్యమును కోల్పోయినాడు. అందులో నాతవ్వు ఏమున్నది ? అప్పుడు 
మేము గెలుచుకొన్న నంవదను మరల వారికే యిచ్చితిమి. వారు మరల పాచికలాడి 
ఓడిపోయి అడవులపాలైనచో మావలన జరిగిన యవరాద మేమున్నది ? అళక్షులైన 
పాండవులు ఇప్పుడు బంధువుల పోత్సావామున వ్రవ్భామ్హలై ఏదేనొకమిషతో మాపై 
వైరమును సాదించుటకు సెద్ధమగుచున్నారు. మేమువారికి గొవంచిన షావమేమున్నది? 
వారు నిష్కారణముగా యోదవులతో కూడి దార్తరామ్హలను హింసింపగోరుచున్నారు. 
మేము ఉరగ్రములైన వచనములచే గాని భయంకర “కృత్యములచేత గాని బయపడి 
క్షత్తధర్మము నుండి భ్రమ్ట్రలమై దేవేంద్రునకు కూడ తలవంచము. యుద్ధధర్మమును 
పాటించుచు మమ్ము మార్కొనగలవాడు నాకు ఎవ్వడును కన్పిరంచుట లేదు. 
భీవ్మద్రోణకృవకర్ణులను దేవతలు కూడ జయింవలేరు. ఇంక పాండవుల కళక్యమని 
చెప్పవలసినదేమిన్నది ? మేము స్వధర్మమును అనుష్టించుచు యుద్ధమున 


వ్ర 

మరణింతుమేని అది న్వర్గవ్రదమే యగును. శరతల్పమునందు శయనించుట క్షత్రియులకు 
ముబ్యదర్మమే కదా ! మేము శత్రవులకు వ్రణమిల్లకుండ వీరళయనమును పోందినచో 
మావా రవ్వరును పరితపింపరు. ఉత్తమకులమున జన్మించి క్షత్తియదర్మ్శమును 
అవలంబించువాడు ఎవడైనను ప్రాణభయముతో శతువునకు నమన్మ్కరించునా 7 
"ఉద్యమమే యొనరింపవలె. శతువునకు వ్రణమిల్తరాదు. ఆయుక్తవ్రాన 
నందర్చమునందు నడిమిని విజీగిన విజుగవచ్చు వను గాన్‌ పరువకా వ్రజమిల్ల "రాదు" 
అన్న మాతంగమునియొక్క వచనమును హితమును కోరువారు అవలంబీంతురు. 
ధర్మముకొజకైనచో నావంటివాడు బ్రావ్మాణులకే (ప్రణమిల్లును. ఇది క్షత్రియులకు 
ధర్జుము నా మతము కూడ ఇంతే. 


మాతండ్రి యింతకు పూర్వము వారి కొనంగిన రాజా్యాంశము, నేను జీవించి 
యుండగా, మరల వారికి లభింవదు. ధృతరామ్టడు రాజుగా జీవించియున్నంతవజకు 
మేముగాని వారుగాని ఆయుధములను వదలి మాకిప్పు డున్నదానిని అనుభవించుచు 
ఉండవచ్చును. నేను అన్వతంత్రుడనై యుండగా వారికి ఈయబడినరాజ్యము మాత్రము 
మరల వారికి ఇచ్చుట మ్మాతము జరుగదు. నేను బాలుడనై యుండగా 
అజ్ఞానమువలనగాని భయమువలనగాని దత్తమైనరాజ్యము, ఇప్పుడు నేను 
బ్రతకీయుండగా వారికి లభించుట అనంభవము. మా భూమియందు వాడిలైన 
నూదియొక్క మొన మోవుటకు వలసినంత నేలవైనను నేను వారికి వదలను". 


శో|| ప్రనమాక్ష్య భవా నేత ద్వక్తు మర్హసి కేశవ | 
మామేవ హి పిశేషేణ విభావ్య వరిగర్హసే || ౯ 


శో భక్తివాదేన పారానా మకస్మా న్మధునూదన! 
భవాన్‌ గర్హయజే నిత్యం కిం సమిక్ష్య బలా బలమ్‌ ॥ 3 


శో న చావాంకంచి దత్యర్థ మవరాధ మరిందమ | 
విచింతయన్‌ ప్రవశ్యామీన నునూక్ష్మ మపి కేశవ ॥ 6 


శ కేన వావ్యవవాదేన విరుధ్యం త్యరిభి నవా | 

అళ్తూః పాండవాః కృష్ణ వ్రవ్యాష్టాః వ్రత్యమిత్రవత్‌॥ 10 
శో క్రి మస్మాట్సిః కృతం తేషాం కస్మిన్‌ వా వునరాగసి | 

దార్తరాష్ట్రాన్‌ జిమాంనంతి పాండవాః నృంజటై నవా ॥ క్ష 


శో నచాపివయ ముగ్రేణ కర్మణా వచనేన వా | 
వ్రభ్రష్ణాః వణమా మేవా భయా దపి శతక్రతుమ్‌ ॥ 12 


58 


శో నచతం కృష్ణ వళాామి క్షత్రదర్మ్శ మనుష్టితమ్‌ | 
ఉత్పపాత యుదాజేతుంయోన శృత్రునిబర్హణ | 13 


శో ముఖక్ష్రై వైషనో ధర్మః క్షత్రియాణాం జనార్దన | 
యత్‌ శయీమహి హా నంగ్రామేశ శరతల్పగతా వయమ్‌ | 16 


శో ఉద్యచ్చే దేవన నమేత్‌ ఉద్యమో హ్యేవ పౌరుషమ్‌ | 
అ వ్యవర్వణి బజ్యేత న నమే దివా కర్షిచిత్‌| 19 


నీలకంరీయమ్‌ ఉద్యచ్చేదేవ ఉద్యమం కురాాాదేవ | అవర్వణి అప్రస్తావే, "వర్వ స్స్యా 
దుత్సవే గంధ వ్ర్‌స్తావే లక్షణాంతరే" ఇతి విశ్వః 


శో ఇతి మాతంగవచనం పరీవ్ప్యంతి హితేప్పవః | 
దర్మాయ వైవ వ్రణమే ద్రావ్ముణేభ్య శ్చ మద్విధః || 20 


శో రాజాాంశ శ్చాబ్యనుజ్ఞాతో యో మేపిత్రా వురాభవత్‌! 
నన లబ్యః పునర్దాతు స్ప జీవతికేశవ || 22 


శో ధియమాణే మవోబావౌ మయి నంవ్రతి కేశవ | 
యావద్ధి తీక్టయా నూచ్యా విధ్యే దగ్రేణ కేశవ | 
తావ దోప్యపరిత్యాజ్యం భూమే ర్నః పాండవాన్‌ ప్రతి | 25 


శ్రీమవోబారతే - ఉద్యోగవర్వణి - అధ్యాయః - 127 


ఆమాటలకు క్రుద్ధుడై కృష్ణుడు కనులు పెద్దవి చేసి వకవక నవ్వి దుర్యోధనునితో 
ఇట్లనెను. *నరే! నీకు వీ5ళయనీము లభించును. నీకోరిక తీరును. మవాయుద్ధము 
రానున్నది. అమాత్యులతో కూడ స్థెరుడవై యుందుము. పాండవులకు నేనేమియు 
అవకారము చేయలేదు అని మూడుడవె వై తలంచుచున్నావు. వారి విషయమున నీవృ 
గావించిన యవరాధ మెట్టిదో ఈరాజు లందు తెలిసికొందురు గాక! 


మవోత్ములైన పాండవుల వైభవమునకు నంవదకు వరితపించుచు నీవు శళకునితో 
జూదమునుగూర్చి దుష్టమ్హై నయాలోచనము గావించితివి. బుజువర్తనులై 
నజ్జననమ్మానితులైన జ్ఞా జూతీల విషయమున నీవు వంచనముతో వారిని అవ్వోనింబి 
వ ఎట్లు నటించితివి? మవో ప్రాజ్ఞులైన నత్పురుషమలకు కూడ ద్యూతము 
బుద్ధిని నశింపజేయును. -దుర్జనులకు తవ్పక అది కలవామునుదుఃఖమును కలిగించును. 
ఇప్పుడు కలిగిన యావదోఅంతయు ఆజూదమువలననే నంబవించినది. అగ్రజుని 
భార్యును నభకు రప్పించి నీవలె దుర్భాషలాడువాడు ఎవడైన ఉన్నాడా ? 
మవోావతివ్రతద్రైన పాండవధర్మ్శ్మవత్ని, వారికి ప్రాణాధికప్రియురాలును అయిన 
పాంచాలిని నిండునభలో నీవు ఘోరముగా అవమానింతివి. ఆనాడు నభలో నీవు 


వం 

ఆమెనుగూర్చి అన్నమాటలను కౌరవు లందణును ఎజుగుదురు. అడవులకు పోవుచున్న 
పాండవులను దుశ్శానను డన్న మాటలను కూడ వీ రెజుంగుదురు. ధర్మవర్తనులైన 
బందువుల యిడ ఎవ్వడైనను అనుచితముగ వ్రవర్తించునా? అనార్యులవలె 
నృశంనులవలె నీవు కర్ద్ణుడు దుశ్శాననుడు వారిని ఎన్నో మాట లన్నారు వారు బాలురై 
యుండగా వారణావక్‌మున తల్తితో కూడ వారిని దగ్గమొనర్పుటకు నీవు పెద్ద 
చథయత్నము చేసితివి కాని నీకోరిక సిద్ది ౦వలేదు. అప్పుడు వార్చ 
సీహత్యావయత్న ములనుండి తప్పించుకొ నుపికై తల్లితో కూడ (వచ్చన్నులై 
ఏకచక్రపురమున చిరకాలముండిరి విషముచేత నర్చ్బములబేత బందనములచేత నీవు 
నకలవిధముల వారిని అంతమొందించుటకు యత్నించితివి. అయినను నీ నంకల్పము 
నెరవేరలేదు. ఇట్లు ఎల్లప్పుడు వారికి దోహమునే తల 'పెట్టుచు వారికి 
నేనెట్టియవరాధమును చేయలేదని ఎట్లు చెప్పుచున్నావు ? ఇప్పుడు వారు తమ 
తండ్రీ భాగముకొజకు యాచించుచుండగా ఈయ ననుచున్నావు. పాపాత్ముడా | 
ఐశ్వర్య బ్రమ్టడవై నేలగూలినపవ్వుడు ఆభాగమును తచ్చక ఇత్తువు. అనార్యుడవై 
వంచకుడవై క్రూరుడవై వారియెడల ఎన్నో అవరాదములను చేసి ఇప్పుడు నేను 
చేయలేదనుచున్నావు. 


తల్లిదండ్రులు ఫీమ్మడు ద్రోణుడు విదురుడు శమింవుమని ఎన్ని వర్యాయములు 
నీకు బోధించిన్నను వినకున్నావు నీవు శమము నవలంబించినచో నీకును పాండవులకు 
కూడ గొప్ప శ్రేయన్సు కలుగును. బుద్దిహీనతవలన నీకు అది రుచించుట లేదు 
నుహృత్తుల వచనములను అతిక్రమించుచున్న నీకు నుఖము కలుగదు. నీవు 
దర్శవిరుద్ధము అవకీర్తికరమును అయిన వనికి పూనుకొన్నావు." 


శో తతః వ్రవాన్య దాశార్హః కోధవర్యాకులేక్షణః | 
దుర్యోధన మిదం వొక్య మటబవీత్‌ కురునంనది ॥ 1 


శో లవ్చ్యసే వీరశయనం కామ మేత దవావ్ప్యుసి | 
స్థిరో భవ నవోమాత్యో విమర్గో భవితా మవోన్‌| 2 


శో యచ్చైవం మన్యసే మూఢ న మే కళ్చిద్వ్యతిక్రమః | 
పాండవే ప్వితి ; తత్సర్వం నిబోధత నరాదిపాః ॥ ౩ 


శో థియా నంతవ్యమానేన పాండవానాం మవోత్మనామ్‌ | 
త్వయా దుర్మంత్రితం ద్యూతం సౌబలేన చ భారత | తీ 


శో తదిదం వ్యననం ఘోరం త్వయా ద్యూతముఖం కృతమ్‌ | 
అనమిోాక్ష్య నదాచారైః సార్థపాపానుబంధనైః || క 


60 


శా కళ్చాన్యో భాతృభార్యాం వై వివ్రకర్తుం తవార్హతి | 
ఆనీయ చ నభాం వ్యక్తం యథోక్తా ద్రౌవదీత్వయా | 8 


శో నృశంసానా మనార్యాజణూం పురుషాణాంచ భాషణమ్‌ | 
కర్ణదుశ్శాననాభ్యాం చ త్వయా చ బముళ కృతమ్‌ | 12 


శో నవామాత్రా (ప్రదగ్ధం తాన్‌ బాలకాన్‌ వారణావతే | 
ఆస్థితః పరమం యక్న్‌ం న నమృద్ధం చతత్తవ॥ శై5్‌ 


శో ఏవం బుద్దిః పాండవేషు మిధ్యావృత్తి నృదా భవాన్‌ | 
న్‌. ళభి న 
కథం తే నావరాధో౭స్తి పాండవేమ మవోత్మను॥ 16 


శ్రీమవోభారతే ఉద్యోగపర్వణి - అద్యాయః - 128 
2. విశ్వాళ్మకత్వప్రకటన కమండలువు 
( బంధనోద్యమ చమసము 


శ్రీకృష్ణుడిట్లు చెప్పుచుండగా దుశ్శాననుడు దుర్యోధనునితో ఇట్లనెను "అన్నా! 
నీవు పెండవుటితో న నంధికి ఇష్టవడకున్నచో కౌరవులు నిన్ను బంధించి యుధిష్టిరునకు 
అప్పగింతురు. భీవ్మద్రోణులు తండ్రి కూడ నిన్ను నన్ను కర్డుని పాండవులకు 
ఇచ్చివేయుదురు" ఆమాటలను విని మవోనర్చ్పము వలె నిట్టూర్చుచు దుర్యోధనుడు 
మవోరాజును భీవ్మద్రోజాదులను అనాదరించి నభామర్యాదను 'పాటింవకలజ్డాహీనుడై 
బయలుదేంను. వానివెంట వాని సోదరులు ఇవ్చలైనరాజులను బయలుదేరిరి. 


వెడలిపోవుచున్న దుర్యోధనుని జూచి భీమ్మడిట్లనెను "దురాత్ముడైన యీ 
దార్తరాష్ట్రడు ధర్మమును అర్థమును వదలి నంఘర్షణమునే కోరుచున్నాడు. 
ఈరాజులందజును మూఢులై మిత్రులతో కూడ వీనివెంట పోవుచున్నారు. కృష్ణా | 
క్షత్తియజాతి యంతయు “హలవశమున మృత్యువునకు పక్వమైయున్నదీని 
తలెంచుచున్నా ను" 


ఆమాటపైన శ్రీకృష్ణుడు కురువృద్భుల నందజణను చూచి ఇట్లనెను. 
"ఐళ్వర్యమువలన మందుడైయున్నరాజును నియమీంవక ఈ కురువృద్దు లందేయును 
పెద్ద దరు స్పై చ్యతిక్రమమునకు పాల్చడుచున్నారు. మోారందణతును శత్రునంవోర నమర్థులు. 
ఇవు స్ప్‌డు “కాలోచితమైన కర్తవ్యమును చెవ్పుచున్నాను. వినుడు. ఈకార్యనిర్వవాణమున 
శ్రేయన్సు కలుగును. “ జరిగినదంతయు మికు పత్యక్షమే. కావున నేను చెప్పు హితము 
మాకు రుచించినచో అట్లు చేయుడు. 


61 


వృద్ధుడు భోజకులమునకు అద వతి నకలయోదవులకు రాజు అయిన 
యు గ్రాసేనుడు జీవించియుండగనే, ఆయన కుమారుడు కంనుడు దుర్వర్తనుడ్డై 
తండ్రియొక్క వ్రభుత్వమును వారించెను. వానిని బంధువు లందజును వరిత్యజించిర్‌ 
అప్పుడు నేను జ్ఞాతులహితమును కోరికంనుని నంవారించితిని. పిచవ మే మందజణము 
ఉగసీనుని నక్క్‌రించి రాజును గావించితిమి కంను నొక్కునిని పరిత్యజించి 
భోజాంధకవృష్ణులు కూడి నుఖముగా అభ్యుదయము నొందుచున్నారు. 


పూర్వము దేవతలు దానవులు యుద్ధమునకు సిద్ధవడిరి. వారి ననునరించి 
లోకములోని మనువ్యగంధర్వాదు లందలునురెండు వక్షములైరి. "దేవతలే జయింతురు 
కాసి యుద్ధము జరిగినచో అమితముగ ప్రజావినాశము జరుగు" నని వ్రజావతియైన 
వరమేష్టి, దైత్యదానవులను బంధించి వరుణునకు అవ్పగింవు"మని దర్మునకు 
ఆదేశింపిను, ఆనియోగముచేత ధర్ముడు దై చెతేయ దానవులను బంధించి వరుణునకు 
అవ్పగించాను ధర్మునియొక్క పాశములచే బద్భులైయున్నవారిని వరుణుడు 
వారుణపాశములచేత కూడ బంధించి సాణరవవినందు (వ్రబలయత్నముతో 
రక్షించుచున్నాడు. 


కాబట్టి ఆవిధముగానే మోరు దుర్యోధనకర్ణదుళ్ళాననశకునులను బంధించి 
పాండవులకు అవప్పగింపుడు. కులముయొక్క క్లే మముకొఅకు వురుమని, గ్రాముకొజకు 
రులమును, జనవదముకొఆకు (గగామమును, తనకొణకు వృథివిని త్యజింవవలయును. 
మవోళరాజ! దుర్కోదనుని బందించి పాండవులతో కాంతిని పొందుము. అట్లయినచో 
సేనిమిత్తమున క్షత్తియులు నశింవకుందురు" 


శ్లో! _నర్వేషాం కురువృద్దానాం మవో నయ మతిక్రమః। 


వ్రవాన్య మంద మైళ్చేర్యే ననియచ్చత య న్న్యువమ్‌ ॥ క 
శో|| తత్ర కార్య మవాం మన్యే కాలప్రాప్త మరిందమాః | 

క్రియమాణే భవే చ్భేయః తత్సర్వం శృణుతానఘాః | పె5 
శ్‌ ఉగసేననుతః కంనః వరిత్యక్త న్స బాందవైః | 

జ్ఞాతీనాం హేతకామేన మయా శస్తో మవోమృదే | 38 
శో కంన మేకం వరిత్యజ్య కులార్గే నర్చయాదవాః | 

నంభూయ నుఖ మేధన్నే న్నే భోజూంధకవృష్ట్ణయః || 40 
శో దేవానురమనుష్యా శ్చ గంధర్వోరగరాక్షసాః | 

అస్మిన్‌ యుద్ధే నువంక్రుద్దా వానివ్యంతి వరన్చర రమ్‌ | త్య 


శో|| ఇతి మళ్వా౭ "బ్రవీద్ధర్మం వరమేషీ ష్ట్ర ప్రజావవిః | 
వరుణాయ వ్రయదై ఎకాన్‌ ఐద్వా దై దెశీయదానవాన్‌ | శ్‌ 


62 
వో. ఏకముక్త నతో దర్మో నియోగాత్‌ వరమేష్టినః | 


వరుణాయ దదౌ న్య్వ్యూన్‌ బద్ధ్వా దైతేయ హెనవాన్‌॥ 46 
శో _ తథా దుర్యోధనం కర్టం శకునిం చాపి సౌబలమ్‌ | 

బద్ధ్వా దుశ్చాననం పొపి పాండవేబ్యః వ్రయచ్చధ ॥ 4 
శో తేత్‌ కులా ఇస్జే పురుషం గ్రామస్యార్థే కులం త్యజేత్‌ | 

గ్రామం జనవేదస్యార్థే ఆత్మార్టే వృధీవీం త్యజేత్‌ | 49 
శో రాజన్‌ దుర్యోధనం బద్ధ్వా తతః నంశామ్య పాండవైః| 

త్వత్కృృతే న నశ్యేయుః త్తి కతియాః క్షత్తియర్షభ॥ 50 


శ్రీమవోభారతే - ఉద్యోగపర్వణి - అద్యాయః - 128 


ఆమాటలు విని దృతరాష్ట్రుడు కృష్ణునకు నమాధానము చెప్పకుండ త్వరవడుచు 
విదురుని పిలిచి గాందారిని పిలుచుకొని రమ్మనెను. ఆమె చచ్చిన తరువాత విదురుడు 
దుర్యోధనుని తీసికొని వచ్చెను. భీష్మాదులు తండ్రియు చెప్పినట్లు పాండవులతో నంధి 
చెసికొమ్మని ఆమె వుతునకుబోదించెను అతడు ఆమెమాటను ఆనాదరించి నద నుండి 
వడలిపోయి శకునికర్ణదుశ్ళాననులతో మంతనము లారంబించెను శ్రీకృష్ణుని అప్పుడే 
అచ్చటనే బందింపవలయు నని ఆదుష్టవతుష్టయము నిశ్చయించెను ఆవవషయము 
నెజింగి సాత్యకి కృతవర్మను నభాద్వారమునోద్ద నన్నద్ధుడవై యుండు మని చెప్పి 
నభలోనికి వచ్చి కృమ్టునకు ధృతరాష్టాదులకు దురోక్ట్‌ధనుని దురాలోచనము 
నెఖింగించెను 


విదురుడు దృతరామ్డు నిట్లు "పౌచ్చరించెను. "అన్నా! నీకొడుకులకు కాలము 
దాపురించినది వారు పురిడరీకాక్షుని నిగ్రహింవదలంచుచున్నారు సింవాము 
ఏనుగులను వలె ఆయన వారిని అంత మొందింవగలడు. శ్రీక్టమ్ణుడు. చింది వమైన 
కార్యమును పావమును ఎప్పుడును చేయడు, ధర్మమును అతికమంవడు" 


శ్రీకృమ్లుడు ధృతరామ్టనితో అందయు వినుచుండగా ఇట్లనెను "మువోరాజా! ఫిరు 
క్రుద్ధులై నన్ను "ని బ్రహింవవిచ్చును. వీరు నన్నుగాని, నేను వీఠినిగాన నిగ్రహించుటకు 
నీవుతనుమతినొనంగుము వీరి నందణను నేను నిగ్రహింవగోరు మన్నాను నేను నిందె 
తమైన పావకర్మను ఎప్పుడును చేయను. పాండవులనంవపదకై కేరాననొందుచు 
నీకొడుకులు తమకు ఉన్నదానిని కూడ కోల్పోవుచున్నారు. వీరు ఈవిధముగా నన్ను 
నిగ్రహింవదోరుటవలన యుధిష్టిరుని కార్య మిప్పుడే సిదించుచున్నది. ఇప్పుడే 
నీకొడుకులను వారియనుచరులను బంధించి పాండవులక్షీ అప్పగింతును. అది 
దుష్కృత మగునా ఏమి ? నీనన్నిధియందు క్రోధవళుడనై నిందితమైన కార్యమును 
వ్రవర్తింవజేయను. ఈ దుర్యోధనుడు తనకు ఇష్టము వచ్చినట్లు చేయును గాక! 
నీకొడుకులు స్వేచ్చగా వర్తించుటకు నేను అనుజ్ఞనిచ్చుచున్నాను". 


థో 
శో 
శ 
శో 
శ్లో 
శో 


శో 


63 


దృతరామ్హడు కృష్ణునకు నమాదానము చెవృక విదురుని వంపి సానుచరముగా 
దుర్యోధనుని బీలిపెంచి తీవముగ మందలించెను. విదురుడు కూడ శ్రీకృష్ణుని 
వరాక్రమమును వ్రశంసించి దురోదనుని బెదిరించెను. 


సింవోనాగా నివ క్రుదో గమయే దవ. గాన్‌. | 
నతషయం నిందితం, కర్మ కుర్యాత్ప్చావం కధంచన ॥| 


యు 


న చ దర్మా దవక్రామే దచ్యుతః పురుషోత్తమః | 
విదురేణైవ ముక్తేతు కేశవో వాక్య మబ్రవీత్‌ ॥ 


ధృతరాష్ట్ర మబిపేక్ష్య నువ్యాదాం శృణ్వతాం మిథః! 
రాజ న్నేతేయది క్రుద్దామాం నిగ్భహ్హీయు రోజసా ॥ 


ఏతేవా మామవాం వైనా ననుజానీహి పార్థివ | 

ఏతాన్‌ హి నర్వాన్‌ నంరబ్ధా న్నియంతు మవా ముత్సహే॥ 

నత్వవాం నిందితం కర్మ కుర్యాం పావం కదంచన! 

పాండవార్దే హి-కుభ్ధంతః స్వార్దాన్‌ వోన్యంతి తేనుతాః॥ 
ఇ ఇ 


ఏతే చే దేవ మిచ్చంతి కృతకార్యో యుధిష్టిరః | 
అద్యైవ వ్యావా మేనాంశ్య యే చైనా నను భారత | 


నిగ్బృవ్యా రాజన్‌ పార్ధేభ్యో జి దద్యాం కిం దుషతం భవేత్‌ 
ఇదంతున వ్రవర్వే యం నిందితం కర్మ బారత ॥ 


నన్నా శే మవోరాజ కోదజం పావబుద్ధిజమ్‌ | 

ఏద దుర్యోధనో రాజన్‌ యథేచ్చతి తధా*న్తు తత్‌ | 
అవాం తు నర్వాాం న్వనయాన్‌ అనుజానామి తే నృవ। 
ఏత్మమృత్వాతు విదురం ధృతరాష్ట్రో ౭బ్ధాభాషత || 


శ్రీమవోభారతే - ఉద్యోగపర్వణి - అద్యాయః - 130 


బాలప్రియ 


22 


23 


24 


లైవ్‌ 


26 


27 


26 


29 


30 


తల్లిదం డ్రులయొక్క పితామవోదులయొక్క హిత్‌ తోవదేశమును అతిక్రమించుట 
తవ్పని, అవ్పుడు వారు తమ్ము నిగ్రహింవవచ్చు నని దుక్శాననుడు అట 
గమనింవదగి యున్నది. తాము చేయుచున్నది యవరాధమని వారిక్తీ తెలియునన్నమాట. 
ఇంతమాత్రము ధృతరాష్ట్రనకు భీమ్మనకు తెలియదని తలంచుటకు వీలులేదు. 
తల్లిదండ్రుల మాట వినక వ్రీలనాశమునకు సిద్దపడుచున్న పుత్హుని వరిత్యజించుట 


రే 


తల్లిందండ్రులకు దర్శకర్తవ్య మని శ్రీకృవ్లుడు న్పష్టముగా నిరూపించెను దృతరాష్ట్రుడు 
పుత్ర్యపేమకు వశుడ డై కర్తవ్యమును నిర్చహిలవబూనలేదు. నర్వధర్మజ్ఞుడై. జుడెన ఖీమ్మ డు కొండ 
సామాన్యులవలె, "కాలముయొక్క వ్రభావ మిట్లున్నది. మన మేపబే చేయగలము" అని 
అంగలా =ర్పజొచ్చెనే కాని కర్తవ్యనిర్వహణమునకు వూనుకొనలేదు. న్‌ 2 
వదలుకొన్నంత మాత్రమున భమ్మనకు కుటుంబమున అదికారస్థాన నము పోదు 
ముటుంటము నకు "పెద్దవాడుగా అదర్మ్శమును నివారించుటకై ఆయన “దుర్యోదనుని 
వరిత్యజింపుమని ధృతరామ్హ నిశాసింవవలసియుండెను కాని "ఆయన తనకర్తవ్యమును 
నిర్వహింవబూనుకొ నలేదు. ఇటి పెద్ద ధర్మాతిక్రమణము. ధృతరాష్టుని 

నీయమింవకుండ ఊరకచూచుచున్న పెష్మాదులైన కురువృద్దు లందజును 
గావించుచున్నది పెద్ద ధర్మాతిక్రమణ మని శ్రీకృష్ణుడు నీన్సంకోచముగో వ్రకటించెను 
ఈమాటను వారెవరును కాదన లేదు. కాని కర్తవ్యమును నిర్వహించుటకు మాత్రము 
పూనుకొనలేదు. 


శ్రీకృష్ణుడు చెప్పినను ధృతరాష్ట్రుడు భీష్మాదులు కర్తవ్యుమును 
నిర్వహింవబూనుకొ నలేదు _ఇమేమవశులైయ్‌న్న వారు తమ్ము నిగ్రహింవ రని 
దురో్యోధనునకు చక్కగా ఆలియును. అందువలన అతడు వారు చెప్పినట్లుగా వినకపోగా 
దూతగా వచ్చిన శ్రీకృష్ణుని బంధంచుటకు పూనుకొనెను ఇది అప్పుడు 
ప్రత్యక్షమగుచున్ననేరము. క్వీసరము చేయబూనినవానిని రాజు వెంటనే విచాదించి 
విక్షింవవలసియున్నది. దుర్యోధనుడుకాక మజియొకడు అవరాది యైనచో దృతరామ్హడు 
తవ్చక శిక్షించి యుండెడివాడు వ్రభబుత్వకర్తవ్యమును వదలి దృతరామ్ట్రడుక కుమారుని 
వికింవక మరల హితబోధ చేయుటకే వూనుకొనెను. 


అవ్వడు శ్రీ కృష్ణు జేమి చేయవలె ? దుర్యోదనాదులు తన్ను బంధించుటకు 
వచ్చినచో ఆయన లా ? అప్పుడైనను ధృతరాష్టాదులు వారిని 
అడ్డగించి గ్రీకృవ్ణుని రక్షింతురని నమ్మకమేమున్నది ? ఇంటికోడలైన ద్ర చొవదినే 
రక్షింవబూనకొనలేని కురువృద్ధులు దూతను రక్షింపబూనుకొందురా లి క 
' శ్రీకృష్ణుడు అత్మరక్షణముకొజకు విక్రమించి వారిని సంహరింపవచ్చునా ? 
కుంతనర్‌టందముబేత దృతరాష్ట్రడు శ్రీకృమ్ణునకు మామ, "పెద్దవాడు. ఆయనయింటికీ 
దూతగా వచ్చి ఆయన నమక్షమున ఆయనకువమూరులను ఆత్మరక్షణక్‌ అకైనను 
నంహరించుట ధర్మము కాదు. అది కోధజము పావబుద్ది జము అగును. కాని 
ద.రోశ్ట్రదవాదులను చ్రతిమటింవక లోబడుట అధర్మమునకు ఫోబడుటయే యగును 
అది క్షత్తియునకు ఉచితము కాదు అందువలన ఆయన ధృతరామ్టని 'పెద్దజికమును 
మన్నించి ఆత్మరక్షణక దుర్యోధనాదులను నిగ్రవాంచుటకు తనకు! అనుమతి నిమ్మని 
ప్రార్థించెను. అప్పుడు కూడ ఆయన వారిని నంవారింతు నన లేదు , బంధించి 
వహాండవులకు అప్పగింతు నని మాత్రమే చెప్పెను. తనకు అపాయము నంభవించుచున్న 
కందచర్చమున ఆత్మరక్షణై 'పెద్దబ్దయనుమతిని పొందవలయు నని సామాన్యునకు 


655 


తోచనేతోచదు. ఇది శ్రీకృమ్ణునియొక్క దర్మాత్మత్వమునకు వ్రబలఫిదర్శనము ఆయన 
ఆ నందర్చమున క్రోధమును వ్రకటించి దుర్యోధనుని బెదరించెనే కాని కోధమునకు 
లోబడ లే దనుటయు నష్టమే 


ఆత్మరక్షణకై శ్రీకృష్ణుడు అనుమతిని కోరుచు న్నప్పటికి ధృతరామ్టడు 
నమాదానము చెవ్చక మరల దురో శ్రధనునకు హితబోధ చేయుటకే వూమకొ నుఓవలన 
ఆయనయొక్క స్వార్ధవరత్వము ఎంత దృఢముగా నున్నదో వ్యక్తమగుచున్నది. 


(ఫు విశ్వరూప ప్రదర్శన చమసము 


విదురుడు దుర్యోదనునకు హెతమును చెప్పి విరమించినంతనే శ్రీకృమ్హడు 
దుర్యోధనునితో ఇట్లనెను *దుర్యోధనా | అజ్ఞానమువలన నీవు నాకు నవోయులు లేరని 
నన్ను వరిభవించి టెంధింవవలెనని తలంచుకున్నావు. కాని పాండవులు అంధకులు 
వృష్ణులు ఆదిత్యులు రుద్రులు వనువులు బుషలును ఇచ్చటనే యున్నారు ఇట్లని 
చ్టి శ్రుక్ఫష్లుడు “పెద్దగా నవ్వాను. ఆయన నవ్వుచుండగా పాండవాదులు మెజపు తీగలవతె 
ఆయననుండి అగ్నిజ్వాలలను వెలువరించుచు బొటనవేలంతటి యాకారములతో 
వెలువడి (ప్రకాశింవజొచ్చిరి. ఆయనయొక్క లలాటమునందు బవ్మా, వక్షనునందు 
రుదుడు, బుజములయందు లోకపాలకులు, నోటియందు అగ్నిదేవుడు కన్పించిరి. 
ఆదిత్యులు సాద్యులు వనువులు అక్వినులు, ఇంద్రునితో కూడమరుత్తులు, విశ్వేదేవతలు 
ఆయనయొక్క వివిధ రూవబాగములయందు వ్రకాళించిరి. ఆయన బావువులయందు 
కుడివైవున అర్జునుడు ఎడమవైవున బలరాముడు ఆవిర్భవించిరి ఫీవఎడు యుధిష్టిరుడు 
నకఠఉనహదేవ్చేలు ఆయన “వెనుక బాగమునుండి 'పైకచచ్చిరి ఆఅంధకవ్యృష్ణులు 
(వద్యుమ్నూదులు మహాియుధములతో ఆయనకు ముందుఖాగమున తేజరిల్లిరి. 
ఆయనయొక్క అనేక బాహువులయందు శంఖచ(కణదా నందకాదులై న 
దివ్యాయుధములు ఉద్యతములై దీపెంపజూచ్చాను. నేత్రయుగళము నుండి నాసికనుండి 
చెవులనుండి రోమకూవములనుండి, నూర్యునినుండి కిరణములవలె, పొగల సెగలతో 
పాపకజ్వాలలు బయలుదేరెను. 


ఖభయంకరప్పాన యామహారూవపమును చూచి, మహర్షులు 
ఖివ్మద్రోణవిదురనంజయులు తప్ప, రాజు లందణజును విభీతులై కనులు మూసికొనిరి. 
భీిష్మాదులకు శ్రీక్సష్ణభగవానుడు దివ్యదృష్టిని వ్రసాదించెను. ఆ నబాతలమునందు 
[వద్యోతమానమగీచున్న వానుదేవుని మవాశ్చర్యరూవమును చూచి దేవతలు 
దుందుభులను మోగించి పువృములను వర్షించిరి. 

ధృతరామ్హడు ఆనసంరంభమునుబట్టి లి శ్రీకృష్ణు డేదో అద్భుతమును 


్రదర్శించుచున్నోడని బహించి, *భగవానుడా | “షుండరీకాక్షా ' నన్ను 
ఇఅను'చహింపుము, దృష్టి నానంగుము. ఆదృష్టితో భగవంతుడవైన నిన్ను తవ్ప నేను 


66 


ఎవరిని చూడగోరుట లేదు నిన్ను చూచిన పిదవ నాదృష్టి యంతరించును గాక!" అని 
ప్రార్థించెను “అటి చూడుము” అని వానుదేవు డనుగ్రహీంచినంతనే దృతరాష్ట్రుడు 
రెండ్తు కన్నులతో ఆవిశ్చారూవమును చూడజూచ్చాను పుట్టు గ్రుడ్డికి దృష్టి కలుగువీను 
చూచి విస్మితులై మవార్డులు శ్రీకృష్ణుని న్తుతించిరి 


అప్పుడు భూమి చలించెను. సాగరము క్షుబితమయ్యెను. రాజు లందజు 
విస్మెతులగుచుండగా శ్రీకృష్ణుడు దివ్యము చిత్రము నమృద్ధ మును అయిన 
విశ్చ్వరూపమును ఉవపనంవారించేను పిదవ సాత్యకిని కృతవర్శను గై ఇకొని ఆయన 
నబాభవనమునుండి బయలుదేజను. మహర్షులు అంతర్జితులై వ్‌డలిపోయిరి. 
శతక్రతునివంట దేవతలవలె, రాజులు శ్రీకృమ్ణునివెంట బయలుదేఅిరీ- 


దృతరామ్ట డు శ్రీకృష్ణుని నమిోపించి ఇట్లనెను "కృష్టా! కుమారుల విషయమున 
నాకుగలనె సామర్థ్యమెట్టిద్‌ నీవు చూచితివి. కురువులకు శాంతినే అభిలక్షించుచు 
ప్రయత్నించుచున్నోను అశక్తు డనవైన నావరిస్థితిని గమనించి నన్ను నీవు శంకింవకుము. 
నాకు పాండవులయెడ పావబుద్ధి లేదు నేనే దుర్యోధనునకు హితమును బోధించుట 
నీవు వింటివి. శాంతికొఆఅకు నేను నర్వవిధముల (వయత్నించుచున్నానని ఈరాజు 
లందతును ఎణయిగుదురు*. 


శ్రీకృష్ణుడు బీష్మాదులను చూచి ఇట్లనెను. "మోయెదుటనే రోవముతో దుర్దనుడైన 
దుర్యోధనుడు, వవర్సించిన విధము మిడ్‌ ప్రత్యక్షముగా చూచితిరి. ఈ మవోరాజు 
ధృతరామ్హడు పుత్రుల విషయమున తాను అనమర్ధ్భుడ నని చెప్పుచున్నాడు ఇంక మి 
రందలు నాకు -సెలపేండు. నేను యుధిష్టిరుని యొద్దేకు పోవుదును". 


వారిని వీడ్కొని వానుదేవుడు చెప్పిపోవుటకై కుంతియింటికి పోయెను. ఆమెకు 
పాదాభివందనము గావించి ఆయన జరిగిన వృత్తాంతమును చెప్పి, "పాండవులకు 
నీమాటగా ఏమి చెప్రుమందువు?" అని యడిగెను ఆమె యుధథధిష్టిరునకు 
క్షత్రి త్రీయదర్శవిశేషములను వివరించి, "క్షర్తి యస్తే ఏప్రయోజనముకొఅకు పుత్చుని 
పోోదునో ఆనమయ మానన్న మై మెనది" అసే చెవ్పుమనెను. 


కృష్ణు డామెకు వందనముగావించి వదక్షిణమొనర్చి ఆమెయింటినుండి 
బయలుదేజ్‌ భష్మాదులతో పోయివత్తు నని సెలవు గైకొని కర్టుని మాత్రము 
తనరధమునందు ఎక్కించుకొని వయనమయ్యెను. 


శో] ఏకో౭వా మితి యన్మోవో న్మన్యసే మాం నుయోధన। 
టరిభూయ నుదుర్భుద్ధే (గ్రహీతుంమాం చికీర్షసి || 2 


శ్లో; _ఇష్టావ పాండవా న్సర్వే తథైవాంధక వృష్ట్ణయః | 
ఇవోదిత్యాళ్చ రుద్రాళ్ళ వనవశ్ళ మవార్తిఖిః | 3 


67 


శో ఏవ ముక్ష్వా జవో సోచ్చైః కేశవః వరపీరవో | 
తన్య నంన్మయత క్యౌరే ర్విద్యుద్రూపా మవోత్మనః॥| త 


శో|| అంగుష్టమాత్రా స్రిదశా ముముచుః పావకార్చిమః | 
అన్య బ్రవ్మో లలాటస్తో రుద్రోవక్షసి చాబవత్‌ | వ్‌ 


శ్లో _తత్రాద్చుతం మవోరాజ దృతరాష్ట్ర శృ చక్టుషీ! 
లబ్బవాన్‌ వానుదేవాచ్చ విశ్వరూవదిదృక్షయా ॥ 20 


శ్లో! తతో౭బ్రవీ న్మవోబావా రృతరాష్ట్రం జనార్దనః | 
ద్రోణం పితామవాం భీమర్‌ క్షత్తారం బాహ్హికం కృవమ్‌ | 36 


శో ప్రత్యక్షమేవ భవతాం యద్వ్యృత్తం కురునంనది | 
యథా చాశిష్టవ న్మందో రోషా దద్య నముత్హితః | 37 


శ వద త్యనీశ మాత్మానం ధృతరాష్ట్రో మహీవతిః | 
ఆవృచ్చే భవత లై గమిషాగమే యుధిష్టిరమ్‌ || 38 


శ్రీమవోభారతే- ఉద్యోగపర్వణి - అద్యాయః - 131 
బాలప్రియ 


మవోభారతకథయందు శ్రీకృష్ణుడు ప్రదర్శించిన విశ్వరూవములలో ఇది 
మొదటిది. విశ్వపరిపాలనకు నంబంధించినయధికారపదవులందున్న దేవతలు 
మవార్షులు మొదలగువారిని భగవంతుడు తన శరిరమునందే యున్నట్లు చూపుట 
విశ్వరూహగవ్రదర్శ్గనము. ఇందు దేవతలను కాక పాండవాదులను చూపుట 
గమనింవదగియున్నది. అర్జునునకు యుద్ధరంగమున చూపినది ఇందులకు కొన్ని 
విశేషములతో భిన్నముగా నున్నది. ఇప్లై జఉజదంకునకు చూపిన విశ్వరూవము పై 
రెండింటికిని భిన్నముగా నున్నది. విశ్వవరిపాలనకు అధికారులైనవా రందణు తనయందే 
ఉన్నారని చూపుట మూడింటియందును సమానమైన వ్రదానాంశము. టీనికీ 
అంగముగా, (పేక్షకులైన ధృతరాష్ట్రాదులకు, అర్జునునకు, ఉదంకునకు ఏర్పడిన 
నందర్భభేదముల ననుసరించి ఆయాసోామయములకు ఉచితముగా ఆయన అనేకములైన 
యితరాంశములను వ్రదర్శించెనని గ్రహింవవలసియున్నది. అందువలన ఇది సిద్దమైన 
రూపముకాదని భగవంతుడు తనవిశ్వమయత్వమును ప్రకటింవదలంచుకొన్నవ్పుడు 
అవ్పటికప్పుడు నందర్భానుసారముగా నంకల్పించి విశ్వరూవమును ఏర్పటిచి 
చూపవునని నృష్టమగుయన్నది. కావున దీనికి ప్రయోజనము కూడ భిన్నముగానే 
యుండుననుటి నష్టము. ఇచ్చట దుర్కోధనాదులను మూఢులను గావించి 
వారివిజ్బృంభణమును తరికట్టుట ముఖ్యప్రయోజనము. అంతశక్తిమంతుడైన శ్రీకృమ్లుడు 


68 


పొండవులవపక్షమునందు ఉండుటచే, , యుద్ధము నంభవించినచో తమకు వినాశము 
పొండవృలకు జయము తప్పదని గ్రహింబీ దుర్యోధనుడు నంధి కంగీకరించుటకు 
అవకాశము కలదు. అతడు అంగీకరింపకున్నను ధృతరాష్ట్రభీష్మా దులైన వానిని 
నిగ్రహింపవచ్చును. కావున శ్రీకృష్ణుడు నంధికొజకై కావించోన యహ్యాగమున ఇది 
తుదిప్రయత్నము. దీనినిబట్టి ఆయన నేందికొజకై నకల వ్రయత్న ములను గావించె ననుట 
న్పష్టము 


విశ్వరూవమును ప్రదర్శించి తనపరమేశ్వరత్వమును (ప్రకటించిన కృష్ణుడు 
దృతరాష్ట్రాదుల యధర్మవరత్వమును ఉదాటించి ధిక్కరింపక వారి పెద్దజీకమును 
మన్నించి సగౌరవముగా వారియొద్ద సెలవు'తీసికొనుట గమనింవదగియున్నది. అప్లే 
కుంతికి పాదాభివందనము గావించి ఆయన వ్రదక్షిణము గావించి సెలవు ప. 
వరమశ్వరుడేదైనను తాను వహించుచున్న మనుష్యుదేవము ననునరించి నక 
నుక్యాదలను పాటింవవలసినదే యనునియమమును ఆయన ఇట్లు వ్రదర్శించినాడు. 


నిగూఢమైన మజీియొకప్రయోజనము కూడ ఈరాయబార. యత్నమున మనము 
ఊహింవవచ్చును. విదురుడు చెప్పినట్లు దుర్యోదనాదులు ఏవరిస్థితియందు కళూడ 
నంధికి అంగికరింవ రని కృష్ణునకు కూడ తెలియును. అయినను థీర్మకర్తచ్యము" + 
ఆయన దీనిని నిర్వహించె ననేట నష్టమే. ఆయన యీ రాయబారమునకై విస్తినకు 
పోకుండినచో ఒక "పెదయపాయమునకు ప ర దుర్యోధనుడు తండ్రిని 
పైలవంత పెటి ఇయనీవలన ధర్మరాజును జూదమున కో ద్వంద్వ యుద్ధమునకో 
పిలిపింవవచ్చును లేదా నంజయుడు చెప్పినట్లుగా ధృతరామ్హడేయధిషిడని! పిలిపించి, 
"సీన్స మవోత్ముడవు నీనడవకికి నీకు భిక్షాన్నమైన మేలె దుర శదినునిళొ 
యుద్ధమునకు వూనుక్‌ కోవద్దు" అని పద్దతండ్రిగా ఆదేశం ౦పవచ్చును. అప్పుడు 
ధార్మికుడైన యుధిష్టరుడు తండ్రిమాటను' “షాటింపవలసియె యుండును పూర్వము 
కూడ యుధి ష్టెుడు తిండ్రియాజ్ఞకొ అకే ఉర్ధిరాజర్థ మునకు అంగీకరించాను, 
వారణావతమున్‌కు పోయెను, జూదమీనకురెండుప వర్యాయములు వచ్చెను. “మాతం దై 
జదేశించినవో పాఎకునియందైనను పడుదును" అని శ్రీరాముడు చెప్పేనట్లు 
ధన్మరాజునకు తిం, డ్రియాజ్ఞి అత్‌, 'క్రమింవరానిదే యగును. ధృతరా్టు నిన్వభావముతు 
ంగవివాడగుండే ఎయేష్టిరుడు ఆయనకు ఎట్లైనను నంత్యప్తెస! కలిగింపవలయ 
వ తవకా అయిచూక్ష్‌ ఇచ్చినను చాలు నని చెప్పెను. అందులకు కూడ 
అంగకరిఎపక భధ ్పతరాష్ట్రడు. “నీవు యుద్ధమునకు రావద్దు" అని అదేశించినచో 
ఫంగ్చాత్మ్యుడైని శ్ర్వ్పజ్టట్‌ ౯. తండ్రయాజ్ఞను ధిక్కరించీ వగను తర్చుకొమ్మని 
పర్మహిజీనక టవ్బిడూలడు. అందువలన ధృత్‌రామ్టడు ఆవిధముగా ఆదేశించుఒక 
అవకాశము లేకుండజేయుబకు తూడ శ్రీకృష్ణుడు రాయబారమునకు బయలుదేజె నన 
యూహంవవచ్చును. ఆయన తరువృద్యల నముక్షమున దుర్వ్యో శధనుని దుర్వర్తనమును 
గ 1 అంచ ఉల్లెచే భీష్మీదులచే బోధింవజేసెను. దులో ద్థిధనుని 


69 


శాసించుటకు తనకు శక్తిలేదని ధృతరామ్హడు చెప్పవలసివచ్చెను సొంత కొడుకును 
శాసింవలేని ధృతరామ్టడు తమ్ముని కొడుకును శాసింపబూనుకొనుట అనుచితము 
వోస్యాన్సదము, లోకనీందకు హేతువగును. ధృతరామ్హడు అట్టి సావానము చేయుటకు 
ఏమాత్రము అవకాశము లేకుండజేయుట శ్రీకృష్మోని దౌక్యమునకు మజియొక 
ముఖర్మ్యవయోజనము. 


ధర్మరాజు కురుక్షత్రమునందు యుదము నారంభీించుటకు ముందుగా, 
భీష్మాదులయొద్దకు పోయి పెద్దల యనుమతిని పాందుటకూడ ఇట్టిదే. 


మాతృదేవతగా కుంతి యుదము చేయమని అదేశించినది కదా! ధృతరాష్ట్టా దుల 
యాదేశములను ధర్మరాజు లెక్కోపెట్టవలసిన యక్కఅ యేమున్నది ? కుంతి 
ధర్మరాజునకు మాతృదేవతయే. కాని భర్త్‌ గతించిన తరువాత ఆమె కుటుంబమునకు 
“పెద్దవాడైన దృతరామ్ట ని యాదేశమునకు సలోబడి వర్తింవవలసియున్నది. అందువలన 
ధృతరాచ్టు డు యధిప్తిరుని ఆఅజ్ఞాపించినచో ఆయాజ్ఞకు భిన్నముగా ఆమె ఆదేశించినచో 
ఆయాదేశీము చెల్లదు. “అయోధ్యలోనే యుండుమనికాముని కౌనల్య ఆదేశించినప్పుడు, 
రాముడు ఈకారణముచేతనే ఆమె యాదేశమును నిరాకరించి తండ్రివచనమునే పాటించి 
వనమునకు పోయును. కావున ధృతరామ్హడు కాని భీష్మాదులుకాని "యుద్ధమునకు 
రావలిదని శాసించినవచో ఆ శాననమునుక్‌ యుధిష్టిరుడు అతిక్రమించుట ధర్జుదృష్టితో 
నంభవము కాదు. కావుననే శ్రీకృష్ణుడు రాయబారమునకు పోయి "యుద్ధమును 
నివారింపవలె నన్నచో వారు చురోక్టిధనుని శాసింపవలయునే కాని ధర్మకాజును 
శాసింవరాదు, దురోధనుని శాసింవలేనివారు ధర్మజును శాసింవబూనుట అక్రమము 
వోస్యాన్సదము లోకనింద్యము” అను విషయము లోకమునకు వ్రకటమగునట్లు చేసి 
వారు ఆవిధముగా శాసించుటకు అవకాశము లేకుండ జేసెను. అవృటికే వారు 
అధర్మవక్షము నవలంబించి లోకనిందకు పాత్రులైయుండిరి. అందువలన వారు ఇంకను 
అక్రమముగా ధర్మరాజును శాసించుటకు సావాసింవలేక పోయిరి. 


(షై రాధేయాకర్షణ వ్రయత్న చమనము 


శ్రీకృమ్ణుడు కర్టునితో బయలుదేటి కొంతదూరము వచ్చిన తరువాత రధము నిలిపి 
ఏకాంతమునరిదు ఆకనితో ఇట్లనెను. "రాదేయా! నీవు బ్రాహ్మణులను చక్కగా 
ఉపాసించితివి. ధర్మకాన్త ములందు నూక్ష్మపిశేషములను వరినిష్టితముగా [గ్రహించితివి. 
కానీనుడు నవోఢ్లుడు అను నిరువురకు, తల్లిని వివావాము చేసీకొన్నవాడే తండ్రియని 
శాస్త్రవేత్తలు చెప్పుదురు. నీవ ఆవిధముగా కుంతికి జన్మించితివి, కావున ధర్మము 
ననొనరించి పాండురాజునకు వుత్రుడవు ధర్మశాన్తములయొక్క ని గ్రవామువలనన్‌ స్‌ు 
రాజు కాగలవు రమ్ము. తండ్రి వక్షమునందు పాండవులు, తల్లివక్షమునందు వృషమ్ణలు, 
నీవు నాతో ఇప్పుడు వచ్చినచో, నిన్ను కౌంతేయునిగా తెలిసికొందురు. 


70 


యుదిష్టిరునికం'టె నీవు ముందు పుట్టినవాడ వగుటచే పాండవులు అయిదుగురు, 

ద్రౌవజీపుత్రులు అబిమన్యుడు, పారిడవులకు నహాయులై వచ్చియున్న రాజులు 
వ. నీకు పాదాఖివందనము గావింతురు నర్వరత్నొావధీ బీజపూర్ణములైన 
హిరణ్మయ కుంభములతో అభిషేచనిక ద్రవ్యములను రాజన్యులు రాజకన్యలు 
గైకొనివత్తురు ఆజవవర్యాయమున ద్రౌవది నీయొద్దకు కూడ రాగలదు. పాండవుల 
పురోహితుడైన దౌమ్మ్యుడు నీకొజకు అగ్నివోత్రమును గావించును ఆయనతో కూడ 
చతుర్వేద పారంగతులు వివ్రులు పాండవులు పాంచాలురు నేను నిన్ను వృధివీవతినిగా 
అభిషేకింతుము. యుధిష్టరుడు యువరాజగును. అఖిషిక్తుడవై నీవు ఊరేగింపవునకు 
బయలుదేలునప్పుడు ల్‌థమునందు ధర్మరాజు శ్వేతవ్యజనమును గై గైకొని నిన్ను 
'సీవించును. భీమసేనుడు శ్వేతచ్చత్రమును వట్టును. శ్వతాశ్వయుక్తమైన రథమును 
అర్జునుడు సాఠరధద్దై నడపును. అభిమన్యుడు నీకనునన్నలతో ఉండును. 
నకులనవాదేవులు ద్రైవదివుత్రులు పాంచాలురు అంధకవృష్ణులు దాశార్ల్హులు, దశార్జులు 
నేను నిన్ను అనునరించి వత్తుము. ద్రవిడులు కుంతలులు ఆంధ్రులు ముదలగువారు 
నీరథమునకు ముందు నడుచుచుందురు. నూతమాగదులు నిన్ను బవువిధముల 
న్హుతించుచుందురు. పాండవులు నీవిజయమును ఉద్నోషింతురు. నక్షత్రములతో 
చంద్రునివలె పాండవులతోకూడి రాజ్బుమును పాలింవుము. కుంతికి ఆనందమును 
కలిగింపుము". 


శో కానీనళ్చ నవోఢశ్చ కన్యాయాం యశ్చ జాయతే | 


వోఢారం పితరం తన్య ప్రాము క్ళానస్తవిదో జనాః | 8 
వో సోః౭సి కర్ణ తథా జాతః పాండోః పుత్తో ౭సి ధర్మతః | 
నిగ్రవో ద్ధీర్మశాస్తాణా మేహి రాజూ థ్‌వివ్యసి |] ం్ర 


సీలకంఠరియమ్‌ : కానీన శ్చ ద్వివిధః | నవోఢః వివావోత్‌ ఊర్ధ్వం జాతః | కానీనః 
వివావోత్‌ ప్రాగ్గాతః | తన్మాతుః వోఢారం తన్య పితరం ప్రావుః” 


శో మయా సార్థ మితో యాత మద్య త్వాం తాత పాండవాః! 


అభిజూ నంకు కౌంతేయం పూర్వం జాతం యుధిష్టిరాత్‌॥ [1 

శో పాదౌ తవ గ్రహీవ్యంతి భ్రాతరః వంచపాండవాః | 
ద్రౌవదేయా న్తథా వంచ సౌభద్రశ్చావరాజితః ॥ 12 

శో రాజన్యా రాజకన్యా శ్చాప్యానయం త్వభి'షేచనమ్‌ | 
'ష్టేత్వాం చ తథా కాలే ద్రౌవ ద్యువగమిష్యతి || క్షే 


శో న త్వం పరివృతః పార్ణె ౩ నక్షతైరి వ చంద్రమాః | 
వశాధి రాజ్యం కాంతయ్‌ కుంతేం చవ్రతినందయ | 28 


శ్రీమవోభారతే - ఉద్యోగవర్వణి - అధ్యాయః - 139 


సై 


కర్ణుడు శ్రీకృమ్లని యనురాగమును అభినందించి ఇట్లనెను. "కృష్ణా! నీవు చెప్పిన 

దంతయు నీజమే. కానిఅధిరదుడు రాధయు నన్ను వుత్తునిగా ఎంతో (పేమతో పెంచిరి, 
జాతకర్మాదు లన్నియు నిర్వర్తించిరి. నూతకులమునందే నాకు వివావోదు లన్నియు 
నిర్వర్తించిరి. పుత్హులు పౌత్తులు కలిగిరి. నువర్జరానులతో నాకు నకలమైన వృధ్వి 
లభించినను, నేనవూరి యనుబందమును అనత్య్‌ మొనరింపజూలను. దుర్యోదనుడు 
నన్ను అర్జునునకు (వ్రతియోద్ధ నుగా నమ్మ పాండవులతో యుద్దమునకు 
సిద్ధపడియుస్నాడు. బంధనవధాదులేవలన భయవపేచేతగాని రాజ్యలోభమువీలన గాని 
నేమ్‌ దుర్యోధనున కొనంగిన మాటను అనృత మొనరింపజాలను. ఇప్పుడు నేను 
కౌంతేయుడ నని వారిపక్షమున జేరి అర్జునునితో ఎక్కటికయ్యమును 
విరమించుకొన్నచో, అది నాకే కాక అర్జునునకు కూడ అపకీర్తిని కలిగించును. 
పాండవులు నీవు చెప్పినట్లు చేయుదు రనుట నిన్సంశయము. "ఈ విషయమును 
రవాన్యముగా నుంచుము. యుధిష్టిరుడు నన్ను అన్ననుగా తెలిసికొన్నచో రాజ్యమును 
వరిగ్రహింవడు. నాకు రాజ్యము లఖించినను నేను దానిని దుర్యోధనునకే ఇత్తును. 
ధర్మాత్ముడైన యుధిష్టిరుడురాజు కావలె. ఈ యుద్ధయజ్ఞము ఖీమసేనుడు దుర్యోధనుని 
వధించుటతో నమౌొప్త మగును. యుధిష్టిరునీ యీర్ధమునకు తీసికొనిరమ్ము. 
నాజన్మరవాన్యమును కాపాడుమ్ను 


శ్రీకృష్ణు డిట్లనెను. “కరా ! యుద్దము తప్పదని పాండవులకు విజయము 
నిశ్చితమని, భిష్మాదులతో దురోక్ట్‌ఢనునితో చెప్పుము. ఎక్కువగా ఎండ, చలి లేకుండ 
నౌామ్యుముగా ఓషధీ ఫల నమృద్దముగా ఈమానము జరుగుచున్నది. నేటికి 
ఏడవదినమున అమావాన్య వచ్చును. అది శక్రదైవతము. అప్పుడు యుద్ధమునందు 
*మిోరు కోరినట్లుగా వీరన్వర్గము లభించునట్లు చేయుదునని నొమాటగా 
దుర్యోధనాదులకు చెప్పుము. 


కర్టుడు కృష్ణుని మాటను నమర్ధించుచు ఇట్లనెను. "కృష్ణా ! నీవు చెప్పిన ప్లే 
జరుగును కౌరవ వీనాశనూచకములైన శకునము లనేకములు కన్పించుచున్నవి 
న్వవ్నములు కూడ నాకు అప్లే కలుగుచున్నవి. యుధిష్టిరుడే భూమిని పాలించును. 
నేనునుదురో శ్రధనునకునవియమై యున్నక్షత్తమండల మంతయు గాండీవాగ్నియందు 
పవేశంతుము. ఇందులకు నందియము లేదు. 


కృష్ణుడు కర్టునినిశ్చయము నెజింగి కౌగిలించుకొని వీడ్కొలి'పెను. కర్టుడు 
వాస్తినకు బయలుదేజిగా కృష్ణుడు నవరివారుడై వేగముగా ఉవనవ్లవ్యమునకు పోయేను. 


బాలప్రియ 


యుద్ధమును నివారించుకర్తవ్యమున శ్రీకృష్ణుడు కర్ణుని పాండవులయొద్దకు 
ఆకర్షించుటకు తుది [ప్రయత్నమొనరించెను. కర్టుడు లేకున్నచో దుర్యోధనుడు 


72 


యుద్ధమునకు వూనుకొనడు. కుంతి ఎంతో వ్రయత్నముతో వేదనతో దాచుకొనుచున్న 
కనాాత్వభంగవృత్తా ౦తమును ఇందులకై బహిరంగవఅచుటకు కూడ కృష్ణుడు 
వెనుదీయలేదు. అట్లు చేయుటవలన మేనత్తకు క్స్‌ సొటివారీలో అవమానము మనస్తా వ్‌ము 
కలుగు ననుట నిశ్చితము. అయినను ఆయన వ్రజావినాశనివారణ మనుకర్ర ర్తవ్య 
నిర్వవాణదృష్టితో దానిని లెక్క'పె పెట్టలేదు 


కానీనుడు నహోఢ్లుడు అని కన్యాపుత్తులు రెండు విధములు. కన్యకు 
వివావామునకు వూర్వమందు జన్మించినవాడు కానీనుడు ; వివావామునకు తరువాత 
జన్మించినవాడు నవోఢుడు. ఆమెను వివావాము చేసికొన్న వాడే ఇరువురకును 
తండ్రియగును. కావున ధర్మాదులవలన జన్మించిన యుధిష్టిరాదులకు వథెనే 
నూర్యునివలన కుంతియందు జన్మించిన కర్టునకు కూడ పాండురాజే దర్మ్శవద్ధ దతియందు 
తండ్రియగును. "ధర్మశాన్తముల యొక్క నిగ్రహామువలన నీవురాజు కాగలవు(నిగ్రవోత్‌ 
ధర్ముశాస్ట్రాణామ్‌) అని ేశ్రీకృవ్ణడనుట గమనింవదగియున్నది. నిగ్రవామనగా 
ఇతరులను శాసించుట. ఇచ్చట ధర్మశాస్త్రములు ఎవరినిశాసించును? కర్టుని విషయమున 
పొండురాజవుత్రత్వమును నంశయించువారిని ధర్మకాన్తములు కాసి ౦వవలసియున్నది. 
కర్టుడు కుంతీవుత్రుడైనను జాతకర్మ వివావోద్శిశంస్కారము లన్నియు నూతకులముననే 
పంది పుత్రపొత్తులతో వర్తిల్లెను. అందువలన అతడు జన్మచే క్షత్రియుడైనను 
నంస్కారములచే నూతుడే 'మ్రైనాడు. జందువలన ల నుక్షత్తియుడైన 
పాండురాజునకు కుమారుడగుటి, కత్తి యనంస్కారములతో -పెదపౌందన 
యుధిష్టిరాదులకు అగ్రజుడగుట ఎట్లు కుదురు నని కొందణు నందేహింవవచ్చును. 
నూతులు రథకారవృత్తియం దుండి రాజ్యపాలనకు అరు లుగా భావింవబడకున్నను 
నూతజాతి క్షత్హియ వర్జాంతర్గతమే. కావుననే దుర్యోధనుడు కర్టుని అంగరాజును 
కావింపగలిగను. అతడ్స్‌ అర్‌గరాజైనతరువాత "పెక్కుయజ్ఞములిను గావించెను. 
అందుచేత ధర్మశాన్తములయొక్క బలమువలన అతడు పాండీరాజునకు వుత్తుడగుట 
నమంజనమే అని ఒప్పించుటయే ధర్మశాస్త ములయొక్క నిగ్రహము. 
వద్యావృత్తినంస్కారాదులు జన్మలక్షణమును మార్చలేవు. యుద్ధములు చేసిన ద్రోణుడు 
బాహ్మణత్వమును, నందునియింట పెరిగిన బలరామకృష్ణులు క్ష క్షి త్రియత్వమును 
కోల్పోలేదు. 


రాజ్యులోభముచేతనే కాక దౌవదీసొందర్యముచేత కూడ థ్రీకృమ్మడు కర్దుని 
ఆకర్షించుటకు వ్రయత్నించాను. మవోవీరులుగా ఎదిగియున్న యువపాండవులికు 
అయిడుగురికీ తల్లియైన డావది విషయమున ఆయన ఇట్లు మాటాడుట దర్మ్శమా అని 
అనేకులు నంశయింతురు కాని "నేను నిందితమైన కార్యమును ప్రవర్తింవజేయను" అని 
ధృతరాష్ట్ర నితో, “ఇంమక్రోధాదులవలన నేను ఎప్పుడును ధర్మమును వీడను" అని 
దుర్యోధీనునితో ఆయన ఇంతకు ముందే చెప్పినాడు: *ప్పరుషోత్త ముడైన యీ 
యచ్యుతుడు ధర్మము నతిక్రమింవడు" అని తటన్సుడైన విదురుడు కూడ వ్రళంసేంచెను. 


73 


అట్టి కృష్ణుడు ద్రౌవదినిగూర్చి ధర్మహీనముగవ్రనంగించె ననుట నంభావ్యము కాదు. 
కావున అందలి ధర్మవిశేషమును మనము విమర్శించి గ్రహింవవలసియున్నది. 


(ద్రౌపది పాండవులకు అయిదుగురికి ఏ హేతువు చేత భార్య అయ్యెనో 
ఆహేతువు చేతనే కర్టునకు కూడ భార్య అగుట నమంజనమని గ్రహింవవలసియున్నది 
*"బిక్షను మో రందలు బుజింపుడు" అని దౌవదీవివావా నందర్భమున కుంతియనుటచే, 
ఆమాటపై వారందణును ద్రౌవదిని భార్యనుగా వరిగ్రహించిరి. "మోరు అందలు" 
అన్నవు ఎడు కుంతియొక్కదృష్టియందు కర్ణుడున్నాడా? లేడు. కాని ఆమె మనన్సునందు 
కుమారుడుగా కర్ణుడు మెదోలుచునే య్‌న్నాడు. లోకమునకు భయపడి ఆమె 
ఆవిషయమును బయల్పలువ లేకపోయినను వానిని ఎప్పుడును విన్మరింవలేదు. 
కులవినాశమును నివారించుటక్షై ఆమె లోకాపవాదమును లెక్క "పెట్టక వానిని 
కుమారునిగా వ్రకటించుటకు సిద్ధపడి కృష్ణుని రాయబారమున కనంతరము వానిని 
కలిసికొని పాండవపక్షమున చేటేమని బ్రకీమిలాడినది. తుదకు యుద్ధమృతులకు 
(పేతకార్యములు కావించునప్పుడు, వపరలోకమున కూడ వానికి దుర్గతి నంఫవింవరాదు, 
అను తలంపుతో సావాసించి యుధిష్టిరునకు వాని జన్మవృత్తా రితమును చెపె ప్పెను. 
కావున కర్ణుడు తనకుమారుడే అనీ ఆమె పకటించినతరువార అయిదుగురు 
కుమారులకు నమానముగా భోగ్యగా నున్న దౌవది అగ్రజునకు భోగ్యుకాదని 
చెవ్పజాలదు. యుధిష్టిరు డైనను ఆర్రజునకు అందని టబ్రౌపదీభోగమును తాను 
పొందుటకు అంగీకరింవడు. అయినచో ఎప్పుడో వివాహమై పుత్తులను కూడ 
పొందియున్న ద్రౌవదికి అప్పుడు మరల కర్ణున కిచ్చి పెండ్డి చేయుదురౌ ? ఆమెకు 
యుధిష్టిరునితో వివావామైన తరువాతనే కదా చక్కిన నలువురితో వివావాములు 
జరిగినది. ఆ విశేషవిధచేతనే ఇప్పుడుకూడ ఆమెకు కర్దనితో వివాహము 
జరుగవచ్చును. 


ఈ వివావామునకు యుధిష్టిరాదులు అంగీకరించినను ద్రౌపది యంగీకరించునా? 
కురునభలో ఆమెను బంధకి అని, ప్‌మెను వివస్త్రను గావించినను దోషము లేదని కర్డుడు 
అమానుషముగా ఉదాటించి వరివాసించిసాడు. దుశ్శాననునిచర్య కన్న కదని 
వరివోనమే తనకు ఎంతోబాధను కలిగించుచున్నదని ఆమె, వనమునందు ఓదార్చుటికు 
వచ్చిన కృష్ణునితో చెప్పినది. అంతద్వేషముతో ఉన్న ఆమె కర్టునకు భార్య యగునా? 
కాని పాండవులకు మాత్రము కర్టుని యందు తక్కువద్వేష్‌ మున్నదా? కర్డుని 
నంవారించికాలే దని యుధిష్టిరుడే అర్జునుని ఎంతో నిందించినాడు అట్టి యుధిష్టిరుడే 
అతడు తమకు అన్న యని తేలిసినంతకీ పొందినవరితావము సామాన్యమైనది కదు. 
ఆయన ఆతాపమునకు తట్టుకొనలేక తల్లినే నిందించినాడు. ధార్మికులు 
ఏవరిస్థితియందైనను స్వాతం'త్రమును అవేలంబింపరు. ఎటీ కష్టనష్టములు 
కలుగుమ్‌న్నను వారు వానిని నహించుచు ధర్మవిహితమైన మార్గముననే వర్తీంతురు. 
ధృతరామ్ట్హనివలన ఎన్నియాపదలు వచ్చినను ధర్మరాజు "పెదతండ్రియాజ్ఞలను 


7త్శ 


పాటించుచునే యుండెను. అందువలన ధర్మరాజు, అతని ననునరించుచు అతనితమ్ములు, 
కర్ణునివలన కలిగిన యవమానములను విన్మరించి వానిని అన్ననుగా 
ఆరాధించునప్పుడు, ద్రౌపదికూడ అట్లే వానిని భర్తనుగా అంగీకరించుట తప్పదు 


ద్రౌవదివిషయమున కృష్ణుడు గావించిన ప్రస్తావము చాల విడ్డూరముగ 
తోచుచుండుటచే కొందలఠు, ఆఆవపర్యాయమున దౌవది నీయొద్దకు కూడ లౌగలదు. 
“షష్టిత్వాం చ తధా కాలే ద్రౌవద్యువగమిమ్యతి" అని కృష్ణుడు చేప్పినమాటకు, ఆమె 
కర్టునకు భారయ టు ౬ అర్థము కాదని, ఒకానొక నమయమున అందఅతోపాటు 
ఆమేకూడ ఆాజైన కర్దుని"సే సేబీంచుటకు పోవృట దానికి అర్థమని చెప్పుచున్నారు. కాని, 
"నిన్ను కూడ" ( (శ్వాంచ అన్నచోట *“కూడో (చు అనువదము "త్వాం" అనువదమునకు 
నన్నిహితమ్హై అన్వయించుచున్నది. "ద్రౌపది కూడ" అని చెవుట చాల 
దూరాన్వయమగును. అందణతోపాటు ఆమె కూడ మవోరాజునుగా కర్ణుని'సేవించు నని 
కృష్ణుడు చెప్పుట నిర్విశేషము నిరర్ధకము._ అందజఅతోపాటు ఆమే కూడ కర్టుని 
మవరాజునుగా సేవించు ననుటలో కర్చుడు పొందదగిన యాకర్షణ మేదియును లేదు. 
కృష్ణు డప్పుడు చెప్పుచున్న మాటలే కన్నింటికిని కర్టుని వొప్లె నను పాండవుల 
వక్షమునకు ఆకర్షించుటయే తాత్పర్యము. అందువలన "యీధిష్టిలోదులనువలె నిన్ను 
కూడ ద్రౌవది తజవవర్యాయమున భర్తనుగా పొందును" అని కృష్ణుడు చెప్పిననే 
కర్టునకు ఆకర్షణము కలుగుటకు అవకాళమేల్చడును. ఆమె కర్టుని మవారాజునుగా 
మాత్రమే సేవీంచుట కృష్ణునకు తాత్పర్యమైనచో, "నిన్ను కూడ" (త్వాంచు అని 
చెవ్పకుండ *త్వామేవ* అని చెప్పియుండును. అవృటివజకును యుధిష్టిరుడు మవోరాజై 
యుండినను కర్డుడు పట్టాఖిషిక్తు డైనచో కరుడే మవో రాజగును. అందువలన 
"మవిరాజునుగా*నిన్నే” (స్వా మవ) ద్రౌపది శీవించును"* అని కృమ్తుడు చెవృవలసి 
యుండును. అవ్వుడు ఎవరైనను కర్పుని ఒక్కనినే మవోరాజునుగా నేవింతురు గాని 
యుధిష్టిరుని అట్టు "సేవింవడు. కావున ఫ్‌రుని ఆకర్షించుటకొఅకు, (ౌవది అతనికి బార్య 
యగుననియే వలోభపెట్టె నని, ఆయని అట్లు వ్రీస్తావించుట అనంగతము అధర్మము 
' కాదని (గ్రహింవవలసియున్నది. 


ఈ కృష్ణకర్షనంవాదమును నంజయుడు ధృతరామ్హనకు చెప్పినట్లుగా ఉన్నది. 
క చ్యాదయమున్‌క వట్టున ట్లుగా మధునూదనుడు కర్దునకుష సేప్పినమాటలను చాప్పెదను 
వినుము" అని నంజయపీడు 'ధృృతరామ్హ, నకు వారీనంవాదమును చెప్పెను. 


శ్‌ వ్యాదయ గ్రవాణీయాని రాదేయం మధునూదనః | 
యాన్యటబ్రవీ దమేయాత్మా తాని మే శృణు భారత ॥ వ్‌ 


్రీమవోభారతే - ఉద్యోగవర్వణి - అధ్యాయః - 139 
రవాన్యమును కాపాడఢుమని కర్ణుడు కృష్ణునకు చెప్పియండుటవలన వారిరువురు 


75 


ఏకాంతమునందు మూడవవానికి తెలియకుండ మాటాడుకొని రనుట నష్టము. కాబట్టి 
నంజయుడు వారియొద్ద లేడు. అవ్పటికి నంజయునకు దూరదృష్టి దూోరశ్రవణము 
వరచిత్త విజ్ఞానము మొదలగుళక్తులు లఖింవలేదు. యుద్ధమునకు రెండు వక్షములవారు 
కురుక్షేతమీన చేరి ఇిబిరములు నిర్మించుకాన్న తరువాత వ్యానబగవానుడు 
దృతరామ్ట నియొద్దకు వచ్చి, "నీవు యుద్ధమును చూడదలచుకొన్న చో నీకు దివ్యదృష్టి 
నానంగుదును" అనెను. దృతరామ్టడు, "నేన్స 'ఘోరయుద్ధమును చూడలేను. కాని 
వినగోరుచున్నాను" అనెను అప్పుడు వ్యానబభగవానుడు సేంజయునకు దూరదృష్టి 
దూరశ్రవణము మొదలగు శక్తులను వ్రసాదించి ధృతరామ్హనకు యుద్ధవిషయము లను 
చెప్పుమని ఆదేశించి వెడలిపోయెను. 


భీవ్మవర్వము - అధ్యాయము - శ్లో 9, 10 


యుద్ధారంభమునుండియే సంజయునకు ఈ శక్తులు కలిగినవి. 
కృష్ణకర్షనంవాదననమయమునకు అతనికి ఆ శర్తులు లేవు. అందువలన ఏకాంతమునందు 
జరిగినయానంవాదము నంజయునకు ఆలియుట, అతడు ధృతరామ్హనకు చెప్పుట, 
అనంభవము. 


ధృతరాష్టు నకు నంజయుడు కర్ణజన్మవృత్తా ంతమును చెప్పియున్నచో వంటనే 
ఆయన దుర్యోధనునకు చెవృకుండుట కుదురదు. ఆవిధముగా యుద్ధమునకు 2 వ శమ 
కర్దుడు కాంతేయుడని తెలిసినచో దురోళ్రనుడు యుద్ధమునకు సిద్ధవడుా కో్రానికి 
తెలీసినతరువాత పాండవులకు తెలియకుండుట నంభీప్‌ము కాదు. 'కర్దుడు అన్న యని 
ఎజీంగినచో యుధిష్టరుడు యుద్ధమునకు వచ్చునా? కుంతి రవాన్యమును కాపాడె నని 
యుథి ష్టిరుడు వరితపించుపివలన, యుద్ధము ముగిసి గేతకార్యుములు 
ఆరంభమగువజకు ధృతరాష్ట్రాదులకు పాంయకవృలకు కర్టుని జన్మరహ మ 
తఆెలియదనుట న్పషము. కావున కృష్ణకర్ణనంవాదమును నరజయుడు చెవ్పలేదు 
ధృతరామ్టడు వినలేదు. 


కృష్ణుడు బయలుదేజీ పోవునవ్వుడు వ్రత్యేకముగా కర్టుని వంటగెకొని పోవుట, 
వఏకాంతమున అతనితో మాటాడుట ధృతరాష్టు నకు కతరులకు కూడ చాల 
కుతూవాలమును కలిగించియుండు ననుటలో నందేహము లేదు. కాసి ఆనంవాదము 
ఎట్లు జరిగినదో ఎవరికిని తలియకపోవుటచే ఒకరి కొకరు చెప్పుకొనునవకాశము 
కలుగలేదు. దృతరాష్ట్రుడు ఎవరినైన కుతూవాలముతో అడిగినను, "ఏమి జరిగనదో 
మాకు కూడ తెలియదు" అనియే వారు కూడ చెప్పియుందురు అందువలన యుద్ధము 
ముగిసిన తరువాత కుంతి (పకటించువణకు కర్ణుని జన్మవృత్తాంతము 
రవాన్యముగానేయుండెను. 


76 


కథను వినుచున్న జనమేజయునకు ఈవిషయమున తప్పక కుతూహలము 
కలిగియుండును. అతడు అడుగగా వైశంపాయనుడు ఈనంవాదమును చెప్పెనని 
(గహింవవలసియున్నది. నంజయుడు 'యుద్ధవిశేషములను అన్నింటిని ధృతరామ్హనకు 
చెప్పియుండుటచే ఈనంవాదమును కూడ అతడే చెప్పియుండు నను భ్రాంతిజో ఈ 
నంవాదమునకు ఆరంభమునందు ముగింపునందు నంజయధ్యతరాష్ట్ర ల 
నంబాషణమును ఎవరో కూర్చియుందురు. అందువలన ఈ శోకములు ప్రక్షివ్రము 
లనుట నృష్టము. 


ధృతరాషస్త్రనంజయుల నంభాషణముతోపాటు కృష్ణకర్ణనంవాదము కూడ 
వ్రక్షివమే ఏల కారొదు అని కొందయి ప్రశ్నింపవచ్చును. ఈనరీవోదము లేకున్న చోఈ 
మవోకావ్యమునందు కలుగు భంగమేదియును లేదు. దీనిని గూర్చిన ప్రస్తా క దీనికి 
ముందుగాని తరువాతగాని కన్పించుటలేదు. అందువలన ఇది (పక్షిప్తవని 
తలంవవచ్చును. కాని వదుమూడవ శతాబ్బమున మవోభారతమును ఆంధ్రీకరించిన 
తిక్కనగారు దీనిని అనువదించియుండుటచే అప్పటికే ఇది మూలమునందున్న దని 
ఆయన దీనిని వ్యానకృతముగానే స్వీకరొంచె న నని నృష్టమగుచున్నది. కావున ఇది 
ధృతరాష్ట్రనంజయుల సంభాషణముగా కేక జన్‌మేజయవైశంపాయనుల 
ప్రశ్నోత్తరీపూర్వకముగా మూలమున త్యంరిళు రెడు నని తలంవవచ్చును. 


3. కర్తవ్య నిశృ్వయ కమండలువు 
(ఏ) భీష్మాది వచన కథన చమనము 


వాస్తిననుండి ఉవపవ్లవ్యమునకు తిరిగివచ్చి శ్రీకృమ్లుడు ధర్మజుని కొలువులో 
కురునభావృత్తాంతమును నంగ్రవాముగా చెప్పెను. తరువాత ఆయన తనభవనమునకు 
పోయి విశ్రమించెను. యుదిష్టిరుడు రాజులను వీడ్కొని నభను ముగించి సాయంనంధ్య 
నుపాసించి తమ్ములతో కూడియుండి తనభవనమునకు శ్రీకృష్చుని పిలిపించి, 
కురునభలో బీష్కాదులు దుర్యోదనునకు ఎట్లెట్లు హితమును బోధించికో వివరముగా 
చెవ్వు మని యభ్యర్థించెను 


శ్రీకృష్ణుడు డిట్లు చెప్పెను "నభలో నేను నంధినిగూర్చి వ్రనంగించినంతనే 
దుర్యోదనుడు నవ్వాను. భేష్ముడు క్రుద్దుడై కురువంశవర్థనమున్దై తాను గావించినకృషి 
నంతయ వవరించివానితో ఇట్లనెను "నా తమ్ముడు క్షమయవ్యాధితో మరణించినప్పుడు 
నత్యవత్‌దేవి యనుజ్ఞతో నంత్‌తిని దసాదింవుమని వ్యానమవార్డిని ప్రార్థించితిని. 
ఆయన ఖాతృభారక్టలందు ముగ్గురు కుమారులను కలిగించెను. అంధుడైన గ్‌న్సి తండ్రి 
రాజు కాలేదు. పాండుడే శాజయెక్టను. పాండురాజుయొక్క వుత్తులు తం డ్రీరాజ్యమును 
కోరుచున్నారు. వారితో కలహింవకుము. నగము రాజ్యము నోసంగుము". 


77 


శో!  అయాచం భ్రాతృదారేష తదా వ్యానం మవోమునిమ్‌ | 
నవా మాత్రా మవోరాజ ప్రసాద్య త మృషిం తదా ॥ 39 


శ్లో! అవత్యార్ధం మవొరాజ ప్రసాదం కృతవాంశ్చ నః | 
త్రీన్‌న వుత్తా నజనయ త్తదా భరతనత్తమ ॥ 40 


శ్లో! _అంధః కరణహీనత్వా నైవ రాజా పితా తవ। 
రాజా తు పాండు రభవ న్మవోత్మా లోకవిశ్రుతః | శ 


శో! నరాజా, తన్య తే పుత్రాః పితు ర్దాయాద్య వోరిణః | 
మా తాతకలవాం కార్డీ రాజ్య స్యార్థం వదీయకతామ్‌ ॥ 42 


శ్రీమవోభారతే - ఉద్యోగవర్వణి - అధ్యాయః - 146 


తరువాత ద్రోణు డిట్లు వానికి హితమును బోధించెను. “ధర్మాత్ముడైన పాండుడు 
రాజై కులవ్రదీవకు డయ్యెను. ఆయన జ్యేమ్టడైన ధృతరామ్హనకు, అల్లి చిన్నవాడైన 
విదురునకు రాజ్యము నొనంగి, ఈయనను సింవోననమునం దుంచి భార్యలతో కూడ 
వనమునకు పోయెను. విదురుడు సింహాననమునకు క్రిందుగా కూర్చుండి 
వాలవ్యజనమును గైకొని వివయముతో మోాతండ్రిని 'సేవించున్నాడు. ఆవిదముగా 
పాండురాజు రాజ్టమును ధృతరామ్హనకు విదురునకు అప్పగించి పృథివియందు 
వర్యుటించుచుండెను. కోశవృద్ధిని భృత్యవర్యవేక్షణమును విదురుడు కావించుచుండెను. 
అట్టికులమున జన్మించినే నీవు కులభేదమును కలిగించుటకు ఎట్లు 
నిశ్చియించుచున్నావు? సోదరులతో కూడిరాజ్యమును భోగములను అనుభవింవుము 
నేను దైన్యముతో కాని ధనార్ధినై కాని చెవ్వుట లేదు. నాకు భీమ్మడు ఇచ్చినదానినే నేను 
కోరుచున్నాను. నేను నీవలన్‌జీ జీవనోపాయమును వృత్తి నికాంక్షించుట లేదు. భీమ్మడు 
ఏవైపున నుండునో నేను ఆవైపుననే ఉందును. భీష్ముడు చెప్పినట్లు చేయుము. 
రాజ్యములో నగమును షాండవుల కొనంగుము. నాయాచార్యకత్వము మోయందు 
పాండవుల యందును నమానమే. నాకు అశ్వత్థామ ఎంతో అర్జునుడు కూడ అంతే. 
ఇన్నిమాట లెందుకు ? ధర్మమెచ్చట నుండునో జయ మచ్చటనే యుండును" 


శో తథా పాండు ర్నరవతి నృత్యనంధో జితేంద్రియః | 
రాజా కురూణాం ధర్మాత్మా నువ్రత న్సునమాహితః ॥ 3 


శో జ్యేష్టాయ రాజ్య మదద ద్ధృతరాష్ట్రాయ దీమతే | 
యవీయసే తధా క్షత్రే కుడేణాం వరశవర్థనః ॥ 4 


నీలకంఠీయమ్‌ : జేష్రో అంధత్వాత్‌ అనర్హః | క్షత్తా వియోనిత్వాత్‌ అనర్హః ఇతి 
నూచయన్‌, యథా జ్యేష్టాయ అదదత్‌ తథా క్షే విదురాయ అపి న్యానభూత మదదత్‌ 
ఇతిబావః | 


78 


శో వఏనృజ్య ధృతరాష్ట్రాయ రాజ్యం న న విదురాయ చ 
చచార పదివీం పారేడుః న నర్వాం వరవురంజయః ॥ 8 


శ్రీమవోభారతే - ఉద్యోగవర్వణి - అధ్యాయః - 147 


పి పిద్చుఓ దర్మ్శవిదుడైన వి విదురుడు బీష్మనివైవు తిరిగి ఆయన ముఖమువంక 
జూచుచు ఇట్లనెను. "తండ్రీ! నామాట వినుము. . నీవు పునరుద్ధరించిన కురువంశము 
నశించుచున్నది. నేను ఎంతగా విలపించుచున్నను నీవు నామాటను లెక్క పెట్టుట లేదు. 
ఈకులమునందు కులపాంననుడైన యీ దుర్యోధను డెవడు? లోభపొతుడైన 
వీనిమాటను నీవు అనునరించుచున్నావు. అనార్యుడు కృతఘ్నుడు తండ్రికి 
అవిదేయుడును ఏ అయిన వీనికారణముగా కారవులు నశింవకుండునట్లు చూడుము నీవు 
నన్ను ధృతరాష్ట్రని ఈకులమును, చిత్రకారుడు వటమున చిత్రమును తీర్చునట్లుగా, 
-పెంపొందించితిప. ఇవ్వడు జరుగనున్న కులక్షయమును ఉ 'పేక్షింవకము. వినాశము 
దాపురించుటవలన నీమతి నశించినదా యేమి ? ధృతరాష్టనితో కూడ నాతో 
వనమునకు పోవుదము రమ్ము, లేదా వంచన మాత్రమున (వజ్ఞాశాలిదైైన 
యీదురో్శధనుని బంధించి పాండవులచే అభిరక్షితమైన యీరాజ్యము పోలింవుము" 


శో పితు ర్వదన మన్వీక్ష్య వరివృత్య చ ధర్మవిత్‌ | 
దేవవ్రత నిబోధేదం వచనం మమ భాషతః | 18 


శ్వ ప్రనష్దుకౌరవో వంశన్త్వయా యత్పున రుద్ధ్యతః। 
తన్మే విలవమానన్య వచనం నము పేక్షసే |” 19 


శో! కోయం దుర్యోధనో నామ కులే౭స్మిన్‌ కులపాంననః | 
తన్య లోభాభిభూతన్య మతిం నమనువర్తసే | 20 


శో ఏతే నళ్యంతి కురవో దుర్యోదనకృతేన వై! 
యథాతేన ప్రజశ్యేయు ర్మవోరాజ తథా కురు 22 


న అధ మ మతి ర్నష్టా వినాశే (వత్యువస్థితే | 
ఇం గచ్చ మయా సార్ధం ధృతరాస్ట్రేణ చేవ వా|| 25 


శ బదా్వావా నికృతివ్రజ్ఞం ధార్వరాష్ట్రం నుదుర్మతిమ్‌ | 
శా దదం రాజ్య మద్యోశు పాండపై రఖిరక్షితమ్‌ ॥ 26 


శ్రీమవోభారళతే - ఉదో్శగవర్వజణి - అధ్యాయః - 147 


షిదవ గాంధారి కుమారుని చూచి కోవముతో రాజు లందలు వినుచుండగా 
ఇట్లనెను. *ఈ రాజనభయందున్న పార్థివులు బ్రవ్మార్డులు తక్కిన నభానదు లందజును 


79 


నీయవరాధమును విందురు గాక! ఈ రాజ్యము పాండునిది. దానిని పాఠించుటకు 
ఇప్పుడు ఆతనిపుత్తులే అర్హులు. ఇతరులు ఎవ్వరును అర్హులు కారు. 
పితృపితామవులనుండి ప్రాప్తమైన యీరాజ్యము నర్వము పాండవులకు, వారి 
వుత్రపౌత్చులకే చెందును. బీవ్మధృతరామ్హలను వురన్కరించుకొని న్యాయాగతమైన 
కురువుల యీ రాజ్యమును దర్మ్శవుత్రుడు వరిపాలించును గాక! 


శో] రాజ్యం తు పాండో రిద మవ్రదృవ్యం తస్యాద్య వుత్రాః వ్రభవన్తి నాన్యే| 
రాజ్యం త దేత న్నివ్లీలం పాండవానాం పైతామవాం వుత్రపొత్చానుగామా || 34 


శో న్యాయాగతం రాజ్య మిదం కురూణాం యుదిష్టిర శృాన్తు వై దర్శపుత్రః | 
ద్రచోదితో దృతరాష్ట్రే షేణ రాజూ [్ఞా వురన్కృత శ్యాంతనవేన చై చెవ |! ౩7 


శ్రీమవోభారతే - ఉద్యోగవర్వణి - అధాష్ట్రయః - 147 


అనంతరము ధృతరాష్ట్రుడు కూడ కుమారుని అనునయించుచు తము 
వంశప్రశస్తిని వివరించి ఇట్లు చెప ప్పోను. “జ్యేష్టడనైన నేను అంగహీనుడ నని రాజ్యము 
నుండి తొలగింపబడితిని- చిన్నవా డైనను ప్తాండుడు రాజ్యమును పొందాను. 
వానియనంతరము వానివుత్చు లకే ఈ రాజ్యము నోోక్రమించును. నాకే రాజ్యమునందు 
అదికారము లేనప్పుడు నీకు స్వామ్యమెట్లు కలుగును ? రాజ్యార్హత లేని వానికి 
పుత్తుడవైన నీకు రాజ్యముపై స్వామ్యుములేదు. నీవు రాజ్యమును గోరుచు 
వరుఅసొమ్మును హరింపదలంచుచున్నావు. యుధిష్టిరుడు రాజునకు పుత్తుడు. 
న్యాయబద్ధముగా రాజ్యము ఆతనిది. అతడే ఈకులమునకు బర్త శానకుడును అగును. 
నీవు ఆతనేకి నగము రాజ్యము నానంగుము. మిగిలినది నీకు నీసోదరులకు చాలును". 


శో! జ్యేష్టః వ్రభ్రంశితో రాజ్యాత్‌ హీనాంగ ఇతి భారత | 
పారడును ను రాజ్యం నంప్రాప్తః కనీయా నపిన న్నృవః॥ ౩30 


శో వినాశే తన్య పుత్చాణా మిదం రాజ్యమరిందమ | 
మ య్యభా గిని రాజ్యాయ కథం త్వం రాజ్యమిచ్చసి | 
ఆరాజవుత్లో వ్యూస్వామా వరన్వం వార్తు మిచ్చసి॥ 3కే 


శో|| యుధిష్టిరో రాజవుత్చో మవోత్మా న్యాయాగతం రాజ్య మిదం తన్య | 
నకారవ స్యాన్య కులన్య భర్తా ప్రశాసితా చైవ మవోనుభావః॥ 32 


శో అరాజపుత్త న్తవై మనార్యవృత్తో లుబ్ధి న్సదా బంధుషు షా పావబుద్ధిః | 
క్రమాగతప రాజ్య మిదం వరేషాం వాప్త్‌ ౦ కథం శక్ష్యసి దుర్వినీత | 35 


శ్రీమవోభారతే - ఉద్యోగవర్వణి - అధ్యాయః - 148 


80 
బాలప్రియ 


దోణుడు చెప్పినమాటలలో పాండురాజు అడవృలకు పోవృచు 
రాజ్యపాలనభారమును దృొతరాష్టు నకు విదురునకు అప్పగించి పోయెనని 
న్పష్టమగుచున్నది. తాను తిరిగి వచ్చువేజకో లేక తనవుత్హులు వచ్చువణకో విదురుని 
సామముతో ధృతరాష్ట్రని "పేరట భీష్ముడు రాజ్యమును పోలంవవలె నని పాండురాజు 
తలంచెను. అంతమాశ్రీమే కాని ఆయన అన్నకు రాజ్యవట్టాభి షే షేకము చేయలేదు. 
విదురునకు కూడ ఆయన రాజ్యము నొనంగె ననుటవలనరాజర్టపాలననాధ్ధి కారమును 
తాత్కాలికముగా వారిపైనుంచె నన్నమాట. శూద్రస్త్రీయందు జన్మించి పారళవుడైన 
విదురునకు రాజ్యముపై వ ఎట్లు స్వామ్యము లేదో అప్లే ప్లే చక్షురింద్రియహీనుడైై అంధుడైన 
ధృతరాష్టు నకు కూడ లేదు అనుట స్పష్టము హేండురాజు తనపుత్తు లకొఅఉకు 
రాజ్యమును అన్నయొద్ద తమ్మునియొడ్ద స్యానమునుగా, అనగా ఇల్లడగా, ఉంచ 
నన్నమాట. ఇల్లడగా ఉంచిన వస్తువుల ప్రై, వానిని రక్షీంప స్వీకరంచినవానికి, 
స్వామ్యము ఎప్పటికిని ఏర్పడదు. "అందువలననే ధృతరాష్టుడు రాజు కాలేదు. 
దుర్యోధనుడు రాజపుత్చుడు కాలేదు. -కావున రాజ్యమంతయ్యు ధర్మరాజుదే. ధర్మబుద్ధితో 
గాంధారి రాజ్యభాగమును (వ్రస్తావింపక, "పితృపితామవులనుండి ప్రాప్త మైన 
యీరాజ్యము నర్వము పాండవులకు వారి పుత్రపౌత్తు లకే చెందును” అని 
ఉద్యాటించినది. (రాజ్యం త దేత న్నిఖీలం పాండవోనాం, 'పైతామహం 
వుత్రపొత్చానుగామా). 


రాజ్యముపై దుర్యోధనునకు ఎట్టిస్వామ్యము లేదని, అతడు రాజ్యమును కోరుట 
వరులసౌమ్మును వారించుటయే, యని భీష్మాదు లందజును ఉద్దాటించిరి. కాని 
దుర్యోధనుని నిగ్రహించి ఎబ్లైనను ధర్మజునకు రాజ్యము నిప్పింపవలయు నను 
కర్తవ్యమును నిర్వహించుటకు మాత్రము ఎవ్వరును ముందునకు రాలేదు. దుర్యోధనుని 
నరియైనమార్గమున నుంచుట తమకు శక్యము కానప్పుడు, అధర్మమును నహించుట 
కూడ అధర్మమే యగును. కావుననే ధృతరాష్టుడు భీష్ముడు, అవిధేయుడు 
పాపాత్ముడును అయినదుర్యోధనుని వదలి అడవికి సోవలయననీ విదురుడు వప ప్పెను 
భీద్మడు వెడలిపోయినచో ద్రోణుడు, అశ్వత్థామ కూడ ఆయన వెంటనే వెడలిపోవుదురు. 
అప్పుడు దుర్యోదను నకు ధర్మరాజు నెముర్కొను సాహనముండదు. అప్పుడు 
నగా తా కనీనము అయిదూళ్ళనో ఇచ్చి అతడు ధర్మరాజుతో 
నంధిచేసికొన వ వచ్చునని, ఆవిధముగా భీష్మా దులు కొంతవజైైనను అధర్మము నుండి 
తొలగినవారు కావచ్చునని విదురుడు తలంచెను. శ్రీకృష్ణుడు విదురుడు ధర్మమార్గమును 
నిర్దేశించుచున్నను భీష్ముడు ఆమార్గమును అవలంబింవ దలంవ కుండుట ళోచనీయము 
భీమ్మనితోడి మైత్రికొఐకు ద్రోజుక్రైనను వనవానమునకు బయలుదేరకుండుటకేవణ * 
వృాదయదౌర్పల్యమే యని చెప్పవలసియిన్నది. 


81 


బీష్మాదుల చనంగములలోని యీవిషయములు కురునభ ఘట్టమున 
వైశంపాయనుడు జనమేజయునితో చెప్పలేదు. ఇక్కడ కృషుని వప్రనంగమున అవి 
యుద్వ్ధాటింవబడుచున్నవి. "అక్కడ ఎందుకు వైశంపాయనుడు పేనిసి చెవ్పలేదు” అని 
నంశయేము కలుగవచ్చును. ఇది వ్యానభగవానుని మవోకావ్యనిర్మాణ కళాకాశలము. 
అక్కడ చెప్పిన విషయములనే మరల ఇక్కడ చెప్పినచో వినుచున్న కావ్యశోతలకు 
వునరుక్తిగా తోచి వినుగును కలిగించును. అట్లు వినుగుకలుగకుండ కవిత్వకా శలదక్షుడైన 
వాస్టినభగవానుడు అక్కడ కొన్ని విషయములను చెప్పి తక్కిన విషయములను 
ఉవపప్లవ్యమున పాండవుల నన్నిధియందు కృష్ణుని వ వనంగమున నమకూర్చును. 
కురునభయందే అన్ని విషయములను చెప్పి, ర్ఫష్టుడు పాండవులకు అక్కడ 
జరిగినదంతయు చెప్పెనని ఒక్కవాక్యముతో వపిశించినచో, పాండవులు 
యుద్ధనిశ్చయమును గావించుకొను ఘట్టము నీరనముగా నుండును. 


($) కార్యాలోచన చమసము 


భీష్మాదులు గావించినవ్రనంగములను వివరించిన తరువాత శ్రీకృష్ణుడు అచ్చట 
జరిగిన నంఘటనములను గూర్చి యిట్లు చెప్పెను. "భీష్మాదులు హితమునువదేశించు 
చుండగా దుర్యోధనుడు వివేకమును పొందక కుద్ధుడై వారిని లెక్కపె పెట్టకనభలోనుండి 
లేచిపోయెను. వాస్‌వెంట నహాయులైన రాజులను వెడలిపోయిరీ నేను మొదట 
సామమార్గమున దుర్యోధనుని ఒప్పించుటకు ప్రయత్నించితిని. తరువాత మాయొక్క 
మానుషములు దివ్యములును అయిన పఏరాక్రమములను ప్రశంసించి రాజులకు 
బభయమును కలిగించితిని. రాజులను దుర్యోదనుని భీష్మోదులను తృణీకరించి వారిని 
నిర్విణ్డులను గావించితిని. జూదమును న్మరింవజేసి ధార్తరామ్హలను నిందించి రాజులకు 
వారియేడ వైమనన్యమును కలిగించితిని. పాండవులు జారుకయ్యును ధృతరాష్టు నకు 
ఖీష్మాదులకు విధేయులై యుందు రని చెప్పితిని. తుదకు, "అయిదు గ్రామముల 
నొనంగినను పాండవులు నంతృవ్హులగుదురు. ఎక్లైనను వారు మోతం డ్రికి పోషణీయులే 
కదా! వారిపోషణ కోనమైనను కొన్ని గ్రామమే లిచ్చినప్లే తలంవుము తక్కిన 
రాజ్యమంతయు నీకే యుండును కదా" ఆచి చుర్యోధనునీ బ్రతిమిలాడితిని. 


అయినను వాడు అంతమాత్రమైన యిచ్చుటకు అంగీకరింపలేదు. అద్బుతములు 
'ఘోరములు అమానుషములునైన దృశ్యములును వ్రదర్శించితిని ఎట్ల నను వాడు 
నుముఖుడు కాలేడు. వానివిషయమున ఇంక దండము తప్పము వేజు మార్గములేదు. 
వారిని యుద్ధమున ని[గ్రహింవకుండ నీకు రాజ్యము రాదు" 


ధర్మరాజు సోదరులతో ఇట్లనెను. *"మోరు నబావృత్తాంతమును, మాదవుని 
యభిప్రాయమును విన్నారు. ఇంక కౌరవులకు 'సేనావతిమైన థీమ్మనకు నమానుడైన 
వాడు మనయందు ఎవ్వడు సేనాపతి కాదగునో చెప్పుడు" అనెను. నవాదేవాదులు 


82 


విరాటాదులను పన తరువాత దర్శరాజు శ్రీకృష్ణుని చెప్పుమనెను. ఆయన 
దృష్టద్యుమ్నుడు సే సీనావతి కాదగునని చెప్పెను. 


మఖునాడే యుదిష్టిరుడు "సేనానమేతుడె డై కురుక్షేత్రమునకు పోయి హిరజ్వతీనదీ 
తీరమును చేరెను. అచ్చట కృష్ణుడు వరిబలను (తవ్వించి నృంధావారములను 
నిర్మింవజేసెను 


న్కంధావారమున మరల ధర్మరాజు "కర్తవ్యము యుద్ధమే యగునా"* అనికృష్ణుని 
వ్రశ్నించెను. "ధర్మార్ధనహితముగా నేనెంతగా చెప్పినను దుర్యోధనుడు వినలేదు , 
అంతేకాదు; అతడు నేన్ను బంధించుటకు కూడ వ్రయత్నించెను ; ఇంకనీకు యుద్ధము 
తప్ప గత్యంతరమే మున్నది? కుంతీవిదురుల యభిప్రాయము కూడ ఇదియే." అని క్ల 
డనెను అవ్పటికి యుధిష్టిరుడు యుద్ధకర్తవ్యనిశ్చయమున నిరూఢ్డు డయ్యెను. 


83 


8. విజయ కాండము 


విజయగీత 
(వీవ్మవర్వమున బగవద్గీతావర్వము) 
25వ అదా్రయము నుండి 42 అద్యాయములు 


విజయప్రభా వ్యాఖ్యాన కలితము 
1. అర్హున ప్రబోధ కలశము 


1. బ్రహ్మ నిష్టా కమండలువు 
( అర్జున నిర్వేద చమసము 
గత 


శ్రీకృష్ణుడు సారధ్యమును వహించిన రథముపై అర్జునుడు యుద్ధరంగమున 
వేళించెను. కృోమ్టుడు అర్జునుని చూచి, "అర్జునా శచివై' “నంగ్రామరరీగమునకు 
అబిముఖుడవై నీజయము కోలకు, శత్రువుల వరూజయముకొఅకు దుర్గాస్తో ఈ |తమును 
పరింవుము"” అని చెప్పెను. అర్జునుడు రధమునుండి దిగి అ్లీ భకి 'కివూర్వకముగా 
దుర్తాదేవిని న్హుతించాను. వెంటనే ఆవరమేశ్వరి (ప్రత్యక్షమై జయము కలుగు నని 
వరమేచ్చెను. 


శో|| శుచి ర్చూత్వా మవాబావో! నంగ్రామాఖిముఖః స్తితః | 
వరాజయాయ శత్రూణాం దుర్గాస్తోత్ర ముదీరయక్‌! 2 


శ్రీ మవోభారతే - భీవ్మవర్వజి - అధా్య్యాయః -22 


యుద్ధము ఆరంభముకా నుండగా అర్జునుడు శ్రీకృష్ణుని చూచి, “రథమును రెండు 
"సేనల మధ్య నిలుప్పుము ; రెండు వక్షములవారిని జూచెదనుూ” అనెను. ఆయన అ్లే 
రథమునురెండు సేనల మధ్య నిలిపి, "నన్నద్భలై యున్న కౌరవుల నందజును చూడుము" 
అనెను. అర్జునుడు ఇరువక్షములయందు నన్నద్భులై యున్న పితృపితామవులను 
ఆచార్యులను సోదరులను పుత్రపాౌత్రులను మిక్రులను చూచి కృపాతిశయముచేత 
అవిమ్థడై విషాదముతో ఇట్లనెను. "కృష్టా! యుద్ధమునకు నన్నద్ధమై యున్న న్వజనమును 
చూడీగౌనా ముఖము ఎండిపోవుచున్దోది, శరీరము కంపించుడున్న ది; అవయవములు 
పట్టు తప్పుచున్నవి, గాండీవము చేతినుండి జారిపోవుచున్నది ; నా మనన్సు 


ప్రశ 
భ్రీమించుచున్నది నేను నిలువలేకున్నాను. 


ఎవరికొఅకు మేము రాజ్యమును నుబభోగములను కోరుచున్నామో అట్టి 
న్వజనమును చంవుటవలన ఏమి శ్రేయన్సు కలుగునో నాకు తోచుట లేదు. వీ రందంద 
నశించిన తరువాత రాజ్యమువలన నుఖభోగములవలన ఏమి ప్రయోజనము ? 
బ్రతికీియుండుటవలన నేమి లాభము ? లోభోవవాత చేతన్కులై వీరు కులక్షయకృతమైన 
దోషమును మిత్రదోవామునందలి పాతకమును తెలిసికొన లేకున్నను మే మైనను 
గహించి ఈ పాపమునుండి వెనుకకు మరల నక్కల లేదా ? కులక్షయము 
నంభవించినచో ననాతవములైన కులధర్మములు నశించును. ధర్మము నళించినచో 
కులమును అధర్మము అకక్రమించును. అయ్యో! రాజ్యనుఖలోభము చేత న్వజనమునే 
సంవారించుటకు ఉద్యుక్తులమైన మేము ఎంత పాపమునకు సిద్దపడినాము 1 
నిరాయుధుడనై ఊరకయున్న నన్ను శన్త శన్తపాణులై ధార్తరామ్టలు నంవారించినను, నాకది 
మిగుల మేలేయగును" 


ఇట్లనుచు అర్జునుడు శోకావేశవశుడై శరచాపములను వదలి రధమున 
వెనుకభాగమునకు వచ్చీ కూర్చుండెను. అట్టు ఖై కృపావేశవళుడై కనుల నీరునిండుచుండగా 
విషాదము నొందుచున్న యర్వునుని చూచి శ్రీకృష్ణు డిట్లనెనుళ”విషమమైన యీ 
వరిస్థితియందు ఈ కళ్ళలము నీకు ఎక్కడ నుండి దొవురీంచినది ? దీనివలన కీర్తి 
కలుగ్‌దు; న్వర్గము లఖింవదు. ఇది పామరులకు నంభవించునట్టిది. నపుంనకత్వమును 
వొందకుము. ఇది నేకు తగదు. క్షుద్రమైన యీ వృదయదొర్చల్యమును వీడి లెమ్ము”. 


అర్జునుడు ఇట్లు దుఃవించెను. “కృష్టా 1 పూజార్తులైన భీష్మద్రోణులను ఎట్లు 
మార్కొందును 7 మహానుభావులైన గురువ్‌లను హింసేంచుటకంటొ భిక్షావృత్తియే 
శ్రేయన్క్మరము. ఈ రక్తపు కూడు 7 నాకు వలదు. నా మనన్సు దైన్యముచేత వాతమ్లై 
యున్నది. నా కేమియు తోచుటలేదు. మూఢమై యున్ననా బుద్ధి ధర్మమును 
నిశ్చయింవజాలకున్నది. నాకు ఏది శ్రేయన్కరమో “నేవు నిశ్చయించి చేవ్వ్పుము. నేను 
నీకు శిష్యుడను , నిన్ను శరణుపొందుచున్నాను. నన్ను శాసింపుము. ఎదురులేని 
సామాజ్యము నంభవించినను, లేక న్వర్గాధివత్యమే లభించినను అవి యీళోకమును 

. తొలగింవగల వనితోచుట లేదు నే నింక యుద్ధము చేయను” 


రెండు నేనల మద్య అట్లు మాటాడి కూర్చుండి చింతించుచున్న యర్జునుని చూచి 
శ్రీకృమ్ణుడు వరివాసించుచున్నట్లుగా నవ్వి నమాదానము చెప్ప నారంభించెను. 


విజయప్రభ 


నిపుణుడైన వైద్యుడు పైకి రాబోవుచున్న వ్యాధిని గుర్తించి దానికి ముందుగానే 
మందు నొనంగునట్లు (౯౯౭67౭ ౫ం4యల) శ్రీకృష్ణుడు పార్థనియందు "పైకిళానువ్ను 


రివ్‌ 

విషాదమును ఊహించి దానికి విరుగుడుగా దుర్గాదేవిని న్నుతింవు మని అర్జునుని 
పోత్సహించెను. దేవి ప్రత్యక్షమై విజయము కలుగు "నని చెప్పినది. యుద్ధ నన్నద్భుడైన 
వానికి దేవి యొనంగిన వరము నకల నంకోచములను నివారించి అమోఘముగా 
ధైర్యోత్సావాములను కలిగించుననుట తధ్యము. కాని ఆమె వర మొనంగిన తరువాత 
కొన్ని నిముషములలోనే అర్జునునియందు నిర్వాదము విషాదము 'పెల్లుబికినవి మందును 
మించి వ్యాధి విజ్బంభించున్‌ట్లు ఏషాద మూతనియందు, దేవియొక్క వరమును కూడ 
విన్మరింవజేసి, ఉప్పెనవలె పోంగివచ్చినది. అంత మాత్రమున దేవివరము వ శ్రర్టము 
కాలేదు. దాని ట్రబావము చేతనే అర్జునుడు “నేను యుదము చేయను" (న యోత్సేఖో, అని 
చెవ్పుచుండియు, నేను నీకు శిష్యుడను; ప్రవన్నుడీను. నన్ను శాసింవుము” అని 
శ్రీకృష్ణుని ప్రార్థించెను. ఇది పార్గుని జీవితమునందు అత్యంతము ప్రముఖమైన 
నన్నివేళ్‌ము. ద్‌నిచేత అతడు తరివిచుటయే కాక తరతరములుగా మానవావళికి 
తారకమైన భగవద్గీతను అందించినవాడయ్యెను. ఇది దేవియొక్క అనుగ్రవామే అని చెవ్పు 
వచ్చును. 


అర్జనుడు బంధువులను చూచి కృవతో గురువులయందలి వూజ్యభావనతో 
వారితో యద్ధము చేయజాల నని విషాదము నొందుచుండగా శ్రీకృమ్ణడు ఆభావము 
కశ్మల మని నీవుంనకత్వమును షొందకు మని వపరుషముగ తిరన్కరించుట తగునా? 
చెడిపోయి పారవేయవలనిన వదార్ధమును కళ్శల మందుము. అర్జునుని మనన్ను తీవ్రమైన 
కృవయొక్క అవేశముచేత కళ్ళలమై; మేనది.కామావేశము కోధావేశము మొదలుగా ఏభావ 
మావేశించినను మనన్సు కళ్యలమే యగును. మజీ కృవయొక్క ఆవేశము కూడ దుష్టమే 
యగునా ? యధారమైన కృవవలన ఆవేశము కలుగదు. వరులనుఖముకొటికు 
యత్నింవవలయు నేను నిచ్చ కృవ. ఆయిచ్చ కలిగినవ్వుడు ఆ ప్రయత్నమున ధైర్యము 
ఉత్సావాము కలుగునే కాని విషాదము శోకము కలుగవు. కావున అర్జునునకు కలిగినది 
కృవ కాదు. అది కృవవలె తోచుచున్న విషాదము. "వీరందలు నా వారు. వీరు అందయి 
నళించినచో నేను ఎట్లు నుఖముగా నుండగలను ” అను భయమే ఈ విషాదమునక్షు 
మూలము. "ఎవరికొఅరు మేము రాజ్యమును భోగములను నుఖములను 
గోరుచున్నామో వారే యుద్ధము చేయుటకు నిలిచియున్నారు*. (యేషా మరే కాంక్షీతం 
నో రాజ్యం భోగా న్సుఖానీ చత ఇమే౭వస్థితాఖ “ఎవరిని నంవారించినేవో మాకు 
జీవింవవలయు నను నిచ్చయే కలుగదో వారే వీదుట నిలిచియున్నారు" (యానేవ వాత్వా 
న జిజీవిషామః తే౭వస్థితాః వ్రముబే ధార్తరాష్ట్రాఖ అను వాక్యములవలన ఈ భయము 
న్వష్టమగుచున్నది* ఈ బయవిషాదమవచేత అతనియందు ఆలోచనము 
అంతరించినది. భీమునకు విషము పెట్టుట, టౌవదిని వరిభవించుట, తమ రాజ్యమును 
వారించి అయిదూళ్ళ నైనను ఇచ్చుటకు? నిరాకరించుట దూతమైన నీ శ్రీకృష్ణుని బంధింవ 
యమ్నించుట మొదలుగా దుర్యోధనాదులు గావించిన దుష్ఫృత్యము లన్నియ్యు 
ఉర్జమవియందు ఆక్షణమున విన్చతము అయ్యను. రాయబారములు జరిపి చర్చలు 


86 


జరిపి యుద్ధమే తమకు దర్మ్శవిహితమైన కర్తవ్య మని దర్శరాజు నిశ్చయించుకొన్న 
తరువాతనేతాను యుద్ధమునీకు వచ్చె నని, అన్నయాజ్డ అతిక్రమింప రాని దని కూడ 
అతనికి తోచలేదు. క్షత్రీయుడు అవరాధులను దండిరీవక వారియెడ కనికరమును 
చూపినచో లోకులు ఆ ఆపేసి రికితన మని పరివాసింతురే కాని దయ అని ప్రశంసింపరు 
విక్రమించి క్షత్రియుడు ఆవరాదులను దండించినచో ఈలోకమున కీర్తి వరలోకమునందు 
న్వర్గము పాసదును. అట్లు గౌక అపరాదులయందు దయను చూపి కర్తవ్యమును 
మానుకొన్నచో అవక్తీర్తియు నరకము కలుగకతపవ్పదు. అందువలన అర్జునునకు కలిగిన 
విషాదము కళ్మల మని ॥ నవుంనకత్వ మని శ్రీకృష్ణుడు ఉద్దాటించెను 


అర్జునుడు నిర్వేద విషాదముల చేత ఆర్హుడై కర్తవ్య మే మని అడుగుచుండగా 
శ్రీ శ్రీకృష్ణుడు వరివాసింపవచ్చునా ? అర్జునుడు , మవోవీరుడు. ఎన్నో యుద్ధములలో 
కోట్లకోలదిగా రాక్షనులనే గాక మనువ్యయోధులను కూడ నంవారించోనాడు. ఆ 
యుద్ధములలో అతనికి ఎప్పుడును ఇట్టి దయాభావములు కలుగలేదు. ఇప్పుడే ఏల 
కలుష్‌వలె ? వారు పరులు కాబట్టి కలుగ లేదు. అపరాధులు మనవా రైనచో 
కనికరింవ వచ్చునా? వరు థైనచో వరిమార్చవలయునా? ఈ భేదభావనకు శ్రీకృమ్ణునకు 
నవ్వు వచ్చాను. 
అంతే కాదు. “నిన్ను అడుగుచున్నాను , మూఢమై యున్న నా బుద్ది ద్ధి ధర్మమును 
నిశ్చయింవ జాలకున్నది. నేను నీకు తమడల్కా వ్రవన్నుడను ; నన్ను ఫసింవుము" 
వృచ్చామి త్వాం ధర్మ నమ్మూఢ చేతాః | శివ్య స్తే ౭వాం శాధి మాం త్వాం ప్రవన్నమ్‌ 
అని వినయమును ప్రకటించి అర్జునుడు మణుక్షణమే "నేను యుద్ధము జేయను" (న 
యోత్సేభ అని వలికొను. గురువును ధర్మమును గూర్చి వ్రశ్నించిన తథీవాత ఆయన ఏమి 
చెవ్పునో విని ఆవిధముగా శిమ్యుడు వర్తింంవలయునే కాని తానే నిశ్చయించుకొనుట 
ఎట్లు నమంజన మగును ? యుద్ధము చేయకుండుట తన నిశ్చయమైనచో అర్జునుడు 
కృష్ణుని గురువునుగా భావించి తిడ్రుగుట ఎందులకు ? ఇట్లయినచో కృష్ణుని గరుత్వ 
మే మున్నది, అర్జునుని శిమ్యత్వ మే మున్నది, అను భావముతో కూడ శ్రీక్యమ్టడు నవ్వి 
యుండును. 


(్ర సాంఖ్యచమసము 
గత 


(శ్రీకృష్ణుడు దయాశువై అర్జునునకు ఇట్లు బోధించెను. "అర్జునా ఎవరినిగూర్చి 
శోకింవ నక్కజలేదో అట్టివారిని గూర్చి శోకించుచున్నావు. చచ్చిపోయిన వారిని గూర్చి 
కాని బతీకియున్నవారినీ గూర్చి కాని వండితులు శోకింవరు. భీష్మాదులకు మనకు 
ఆత్మయే న్వరూవము. అది నిత్యము. కావున మన మందజము నిత్యులము. కాని 


87 


దేవాములు అనిత్యములు. నిత్యమైనది ఎప్పుడును ఉండును. అనిత్యములు ఎప్పుడును 
ఉండవు. ఉన్నది ఎప్పటికైనను లేకపోవుట గాని, లేనిది ఒకప్పు డైనను ఉండుట గాని 
నంభవింపదు 


శరీరము చంవబడినను ఆత్మ చావదు. ఆత్మ చంవుట లేదు: చంవబడుట లేదు. 
ఆత్మ చంవుచున్న దని, చంవబడుచున్న దన్‌ తలంచువా రిద్దరును ఏ ఆజ్ఞులే. ఆత్మ వుట్టుట 
లేదు. చచ్చుట లేదు పుట్టుట పెరుగుట చచ్చుట మొదలగు వోక్రియ లన్నియు 
దేవామునందే తోచుచున్నవి కాని ఆత్మకు నంబంధింవవు. ఆత్మ నిర్వికారము. చినిగిన 
వస్త్రములను వదలి నూతన వనశ్రములను గ్రహించునట్లు జీవుడు జీమన శరీరములను 
వదలి క్రొత్తవానిని స్వీకరించును. శరీరములు పోవుచున్న ప్పుడు థీరుడు కలత నొందడు. 
శరీరములందు వచ్చుచు పోవుచు నుండు శీతోష్టనుఖదుఃఖాదులకు అతడు చలింవడు. 
కావున నీవు కూడ వానిని నహింప్పుము. తె ద్వంద్వములయందు నమస్థితిలో 
నుండగలవాడే అమృతత్వమును పొందుటకు అర్హుడగును. 


ఒకవేశ ఈ శరీరమే ఆత్మ యని నీవు తలంచుచున్నను ఇది పోవునవ్పుడు నీవు 
దుఃఖించవలసిన దేమున్నది ₹/ పుట్టిన శరీరము ఎప్పటికవైననుణగిట్టక తప్పదుకదా ! 
తప్పించుటకు వీలు లేనిది, తప్పక జరుగవలసినది జరుగుచున్న పుడు దుః 
ఖంచుటవలన [వ్రయోజన మేమి? 


నీవు న్వధర్మ్శ్మదృష్టితో కూడ యుద్ధమునుండి తొలగిపోవుట తగదు 
ధర్మయుక్తమైన యుద్ధముకంకొ క్షత్రియులకు శ్రేయన్కరమైన దే మున్నది ? ఇది 
క్షత్రియులకు త౩అచియాంచిన న్వర్గద్వారము వంటిది. లభించిన దీనిని వదులుకొని 
వోయినచో నీకు న్వదర్మ్శ్మము కీర్రీయు పోవుటయే కాక పాపము కూడ కలుగును 
లోకముచేత నంభావితు డగుచున్న వానికి అపకీర్తి మరణముకంకును యాతనావవా 
మగును. ఈ మవోవీరు లందజును నీవు పిజికితనము చేతనే పారిపోయితి వని తలంచి 
గేలిసేయుదురు. ఇంతకంకు దుఃఖ తరమైన దే మున్నది? 


నుఖదుఃఖములను లాభనష్టములను జయావజయములను నమముగా చూచుచు 
యుద్ధమునకు నన్నద్ధుడ వగుము అట్లయినచో నీకు పాపము కలుగదు. న్వధర్మమైన 
యుద్ధిమునందు జయింతువేని రాజభోగముల ననుఖవింతువు ; లేక వాతుడ వైనచో 
న్వర్గభో గములను పొందుదువు" 


విజయప్రభ 


*చచ్చిపోయిన వారిని గూర్చి కాని బ్రతికియున్నవారిని గూర్చి కాని వండితులు 
శోకింవరు" అని శ్రీకృమ్ణు డనుట గమనింవదగియున్నది. బ్రతికియున్నవారిని గూర్చి 
శోక వ్రనక్తియే మున్నది ? భీష్మాదులు చనిపోవుట ఎట్లు శోకమును కలిగించునో 
దురోక్‌ శ్రధన కర్జాదులు బ్రతికియండుట అట్లే అర్జనునకు శోకమును కలిగించును. 


88 


భీష్మాదులశరీరములు నివాతము లగు నని వారు భయంకరముగా మరణింతు 
రన, అట్లు వారినివధించుపే వారివలన వియోగము తనకు దుఃఖమును కలిగించు ననియే 
అర్జునుడు చింతించుచున్నాడు. ఆతనికి వారి విషయమున వారు ఆత్మన్వరూపు లను 
భావ్‌న లేదు. అందువలననే శ్రీకృమ్ణుడు శరీరదృష్టితో కూడ దుఃఖించుట తగదని 
చెప్పుచున్నాడు. పరిహార్యములు అవరివోర్యము లని దుఃఖవిషయములు ఆ౦డు 
విధములు. తప్పించుకొనుటకు వీలయినవి పరిహార్యములు. ఎప్పటి కైనను 
తప్పించుకొనుటకు వీలుకానివి అవరివోర్యములు. దారిద్ర్యము వ్యాధులు మొదలగునవి 
పరిహొర్యములు. వానినిగూర్చి దుఃఖించినచో ఇతరులకు జాలి కలుగవచ్చును. 
వారిసాయమున మనము ఆ దుఃఖవిషయములను వరివారించుకొనవచ్చును. కాని చావు 
అపరివోర్యము. దానిని ఇతరులు తప్పించుట కాని తాము తప్పించుకొనుట కాని 
సాధ్యము కాదు. కావున మృత్యువునుగూర్చి దుఃఖించుట నిష్ణయోజనము. 


ఒకడు మరణించినప్పుడు వాని కొడుకు భార్య మొదలగువారు ఎంతగా 
విలపించినను అతడు బతుకడు. ఈ విషయము అందజకును తెలియును. కాని నూటికి 
తొంబది తొమ్మిది మంది ఇమ్టలైనవారు గతించినవ్వుడు దుఃఖించుచునేయున్నారు. మటీ 
నిష్మయోజన మని తెలిసికూడ వా రెందుకు దుఃఖించుచున్నారు ? పొంగివచ్చుచున్న 
దగేఖమును ఆవుకొనలేక వారు దుఃఖించుచున్నారు. దానిని ఆవుకొన గలిగినవారు, 
చానికీ అవకాశమునే యొసంగనివారు కొందటు థీరులు, దుఃఖింవకుండ 
ఉండగలుగుచున్నారు. కావున అట్లి ట్టి నందర్భమున దుఃథీించుట వృృైదయదౌర్చల్యము 
వలననే నంభవించుచున్న దనేుట నష్టము. ప్రియులు హితులు ధార్మికులు 
మరణించినప్పుడు ఇంచుమించుగా అందజను దుఃఖించుచునే యుందురు. కావున ఈ 
వ్యృాదయదౌ రృల్యమునై, వైనర్గిక మని చెవ్చవచ్చును (4యా1ఇజేయియి). కాని అప్రియులు 
అహితులు అధార్మికులును అయినవారు వాతులైనప్పుడు కూడ కొందలు, తమకు 
వారితో గల పూర్వ నంబంధమును న్మరించియో లేక వారిబందువుల దుఃఖమువలననో, 
దుఃథించుచుందురు. ఇది ఆనవాజము అయుక్తము నైన వ్యృాదయదౌర్చల్యము 
యుయుణ! 2కే ఇందరి ఇాడురుట)ు. ఇంక చంవదగీనటి టి యవరాధులనుగూర్చి, వారు 
చత్తురో చావరో మనలనే చరవుదురో తెలియకముందే, హేరు చచ్చిపోవుదురేమో యని 
యూహించిశోకించుట నికృష్టమైన వృాదయదౌర్చల్యము. దీనినే శ్రీకృవ్ణుడు క్షుద్రమైన 
వ్యాదయదౌర్పల్య మన్నాటీ. వాతా్యాప్రయత్నములు గావించిన దుర్యోధనాదులు 
వద్యులు వారివధ జరుగకుండ వారికి నహాయులై వారిని రక్షించుచున్న భీష్మాదులు 
కూడ వధ్యులే. వారు యుద్ధమునందు చత్తురో చావరో పాండవవక్షమున నెంతమందిని 
నంవారింతురో తాలియదూ. అట్టివారినిగూర్చి వారు మరణించినచో తనకు జీవితమే 
శూన్యమగునని అర్జునుడు శోకోచుటకు మూలముకేవలమైన వ్యృాదయదౌర్చల్యము. 
ఈ దౌర్చల్యమువలన ఆతడు క్షత్తీయునకు అధర్మమైన భీక్షావృత్తిని ధర్మమునుగా, 
న్వధర్మమైన యుద్ధమును అధర్మమునుగా భావింపజొచ్చెను. అందువలన 


89 


ఇఅర్జునునియందలి యీ శోక వ్రవృత్తిని కశ్మలమని క్షుదమైన వృాదయదౌర్చల్య మని 
నవుంనకత్వమని శ్రీకృష్ణుడు నిన్సంకోచముగ ఆర్జునుని మందలించెను. 


ఈ నందర్భమున మజియొక విషయమును కూడ గమనింపవలసియున్నది ఆత్మ 
నిత్యము నత్యము ; శరీరములు అనితగ్థములు అనత్యములు అని బోధించినవెంటనే 
సీతోష్టాది నుఖదుఃఖములయందు తితీక్షను ఓర్పును వహింపుము. వానియందు 
నమసితీలోనుండువాడు అమృతత్వమును పొందుటకు అర్హు డగును (అమృతత్వాయ 
కల్పతే) అని చెవ్పుట ఎందులకు ? అత్మజ్ఞానమునకు తితీక్షకును ఏమి నంబంధము? 


ఆత్మవేత్త శోకమును తరించు నని (తరతి శోక మాత్మవిత్‌ ఉవనిషత్తులలో 
(ప్రసిద్ధముగానున్నది. ఇప్పుడు అర్జునునకు శ్రీకృష్ణుడు ఆత్మన్వరూపమును 
బోధిరిచినాడు. ఇది జరిగిన వెంటనే ఒక గంటలోవల అర్జునుడు మవోయుద్దమును 
చేయబోవుచున్నాడు ; చేయుమని శ్రీకృష్ణుడే ప్రోత్సహించుచున్నాడు మటి యుద్ధము 
చేయుచున్నప్పుడు కోధము, అబిమన్యుడు మొదలగువారు చనిపోయినప్పుడు 
శోకము, అతనికి కలుగకుండునా ? అవి కలుగుచున్నప్పుడు, "అత్మజ్ఞానోపదేశమును 
పొందియుంటిని గదా 1! నాకు ఇంకను శోకమోవాములు కలుగుచున్న వేమి? నాకు 
ఆత్మజ్ఞానము కలిగినదా లేదా ? లేక కలిగిన జ్ఞానము యథార్ణ మైనది కాదా ? 
_శోకమోవాములు కలుగకుండ అమృతత్వమును సైరీదుటకు ఇంతక మించిన జ్ఞానము 
" కాని యోగము కాని సాధనము కాని ఇంకేమైన నున్నదా ౯ అని అనేక నందేవాములు 
అర్జునునకు కలుగుటకు అవకాశమున్నది వరోక్షమైన (యూరు శాన్తజ్ఞానము కలిగినంత 
మాత్రమున ప్రారబ్బవశమున నంభవించు నుఖదుఃఖములు కలుగకురడబోవు వానిని 
నహించుచు దేవోఖీమానమును తగ్గించుకొను ప్రయత్నము చేయుచు నుండవలసినదే 
కాని శాస్త్రము ననునరించి ఆచార్యు డువదేశించిన ల శంకింవరా దని, 
అమృతీశ్వమునకు అదియే సాధన మని, అంతకు మించినది సోయేదియును లే దను దృఢ 
విశ్వానమును కలిగించుటకొఅకే భగవాను డిచ్చట తితీక్షను ప్రస్తావించినాడు 


అఆచార్యోవదేశమువలన వేదాంతశాన్తమునందు వరినిష్టితులై పరోక్షజ్ఞానమును 
పొందిన వండితులు కూడ నుఖదుఃబానుఫవమును, వశువ్చేలు మొదలగీవానితో 
నమానముగానే, పొందుదు రని శ్రీ శంకరభగవత్పాదుల వారు (పశ్వాబి కనరేషాత్‌ 
అధ్యానభాష్యమునందు ఉదా ఇ టించియున్నారు వళువులు కల్దను చూపినచో 
పారిపోవుచు, గడ్డిని చూపినచో పరువెత్తుకొని వచ్చుచుండును అబ్షే వరోక్షజ్ఞానము 
గలిగిన వారు ఎంత వండితు లైనను క్రోదముకో బడ్గవాన్హుడైె ఎవడైన ఎద్వోరుగా 
వచ్చినచో భయముతో పారిపోవుచు, అర ర్రపాద్యుంతో ఆఅచమానులు ఎదురుగా 
వచ్చినచో హర్షముతో వారిని చేరబోవుడురు మజీ ఉత్తమ జ్ఞానులైన జనకుడు 
శ్రీకృష్ణుడు మొదలైనవారు కూడ అత్మరక్షణము గావించుకొనేచు ) శత్రువులకు 
వరివారంచుచు మిత్రులను అభినందించి నట్లు తెలియుచున్నది కదా ! వారికి కూడ 


90 


అవరోక్షమైన (412660) ఆత్మానుభూతి లేదని చెప్పవచ్చునా ? అవరోక్షానుభూతి 
కలిగినవా రందజు నన్యానులో అవధూతలో అయి ఉండరు. ముఖర్ధముగా, 
నన్యాసాధికారము లేని క్షత్తియాదులు ఉత్తమ జ్జాను లయ్యుును గృవాన్థులుగానే 
యుందురు. అప్పుడు వార్ష హకామ్యకర్మలను వదలి "తమవర్జమునకు ఆశ్రమమునకు 
విహి హాతములైన కార్యములు మాత్రము నిర్వహించుచుందురు. వారిక్తీ ఆత్మరక్షణము 
శత్రుశిక్షణము కర్తవ్యములే యగును. సాదారణ వ్యక్తులకు వారికిని వ్యవవారమునందు 
బేదము కన్పింవదు. కాని వారు భయముతో రాగద్వేషములతో ఏ వనిని చేయరు. వారి 
వ్రవృత్సికి ధరా లరనులు రెండే హేతువులుగా నుండును. ధర్మపాలనముకొ అకు 
నజ్జనులయెడ ప్రీతి యున్నట్లుగా, అధర్మనిర్మూలనముకొజకు దుర్దునులయెడ ద్వేష 
మున్నట్లుగా వారు వ్యవవారించుచుందురు. శీత్రోన్టములు నుఖదుఃఖములు మొదలుగా 
ద్వంద్వములవలన వారు చలింవరు. వారు శరీరొములందు ఉన్నను, వండి ఎండిన 
కాయలో గింజలవలె, ఆ శరీరములతో నంబందము లేనివారుగానే యుందురు. 


ఈవిషయము ఛాందోగ్యోపనిషత్తు నందు చక్కగా నిరూపింపబడినది. 
"ఆత్మవేత్త శోకమును తరించును" అను నూళక్తి ననునరించి నారదమహర్షి 
ననత్కుమారునకు శుశూష గావించి అత్మజ్ఞానమును ఏపాంచెను. శోకమును తరించుటి 
ఎట్లు నంభవించునో దీనియందు తరువాత్‌ వివరింపబడినది. *నశరీరుడైనవానికి 
ప్రియాప్రియములు నశింవవు"(నవావా నళరీరన్య ప్రేయాప్రియయో రవవాతి రస్తె. 
నశరీరు డనగా "ఈ శరీరమే నేను, ఈ శరీరము నాది" అను నవాంకారము మమకారము 
శరీరమునందు గలవాడు నశరీరుడు. ఈ శరీరాబిమానము ఉన్నంతవఆఅకు, వరోక్షమైన 
వేదాంతజ్ఞానము ఎంత యున్నను, టయము అప్రియము రాగము ద్వేషము 
మొదలగువాని యొక్కు తాకిడి తప్పదు. కాని ఆత్మజ్ఞానముయొక్క మనన 
నిదిద్యాననములవలన క్రమముగా శరీరాఖిమానము నళిరచినచో ఇవి చిత్తమును 
న్చ్యృశింవలేవు. "అశరీరుడుగనున్న వానిని పియాప్రియములు నృశింవవు". (ఆళకీరం 
వావ నన్తం ప్రియాప్రియే న నృశతఖ అనగా అట్టి వాని చిత్తమును వార్షశోకములు 
చలింవజేయలేవు. 


హర్షశోకములకు మూలము అబిమానము దేనియందు మనకు ఎంత 
అభిమానము ఏర్పడునో దానినిబట్టియే ఆవ్యక్తీయొక్క ఆ విషయముయొక్కు 
అభివృద్ధియందు అంతగా వార్షము కలుగును. అప్లే ప్లే అవ్యక్తికో విషయమునకో వినాశము 
నంబవిరిచినవ్వుడు మనకు ఏంత అబిమాన మున్నదో అంతే దుఃఖము కలుగును. 
అభిమానము లేనిచోట వార్షము ఉండదు, దుఃబము' కూడ ఉండదు. ఇంటిని అమ్మి 
డబ్బు తీసికొన్నవానికి వెంటనే ఆ ఇల్లు కూలినను తగులబడినను ఏమియు దుఃఖము 
కలుగదు. తనకు డబ్బు ముట్టుటకు ముందుకాక్క డబ్బు చేతీలోబడిన తరువాత, ఆ యిల్లు 
అట్టయినందులకు వాడు తన నక తము. అభినందించుకొనును. అప్లీ శరీరము 
సాదనముగా గురువులకు భశ్రూష చెని సిజ్లానము నంపాదించుకొనిన తరువాత, మనన 


౦ 


నిదధ్యాననముచేత ఆత్మసాక్షాత్కారమున అమృతత్వమును పొందిన పేదవ జ్ఞానికి ఆ 
శరీరముపై అభిమాన ముండదు. బోజనము పూర్తియగు వణకు ఎవరైనను వేన్త రిపై 
శ్రద్దయుండును. కాని భోజనము పూర్తి యైనంతనే దానిని వినరిపారవేయుటకే 
ప్రతీవ్యక్తీియు త్వరవడును అట్లే జా నిళూడ. శరిరము వె పై ఏమాత్రము అబిమానము 
కలిగియుండడు "కృతకృత్యులైనీవారు మృత్యువును మ్రయుడైైన అతిదనిగా 
వ్రతీక్షించుచుందురు" (కృతకృత్య్యాః వ్రతీళ్లన్తే మ మృత్యుం ప్రియ మి వాతిథిము 
శరీరాబిమాన రాహిత్యమువలన అట్టిజ్ఞానులు శోకమును తరించి అమృతత్వమును 
పొందుదురు. 


కావున గురువువలన ఆత్మజ్ఞానో పదేశమును పొందిన తరువాత 
మనననిదిద్యాననములబేత శరీరాబిమానము నశించువజకును సాధకుడు నుఖదుః 
ఖములయెడ తితీక్షను అనగా నసహనమును వహించుచు నమత్వముకొజణకు 
వప్రయత్నించుచునే యుండవలె. "విలావము దిగులు లేకుండ, వ్రతిక్రియ గావించుటకు 
ద్రయత్నింవక నకలదుఃఖములను నహించుటయే తిత్తీక్తూ 


శో! నవానం నర్వదుఃబానా మవ్రతీకార పూర్వకమ్‌ | 
చింతావిలావరహితం సా తితీక్షా నిగద్యతే | 


శ్రీ శంకర భగవత్పాదులవారు 


కావున ఆత్మజ్ఞానోవదేశ ఎను పొందినంతనే ఆత్మానందము కలుగలేదే అని 
నిర్వేదముతో తాను పొందిన జ్ఞానముయొక్క సామర్థ్యమును ళంకింవరాదు , 
ద్వంద్వములను నహించుచు వాని నీయందు నమస్థీతిలో ఉండుటకే వ్రయత్నింవవలె. 
అమృతత్వ మను గమ్యమునకు ఆత్మజ్ఞానము నూటియైన మార్గము. అది తవ్ప వేజొక 
మార్గము లేదు.కాని మార్గమునందు అడేగువె పెట్టినంతనే గమ్యము చేరువక్షాదు. మనన 
నిదిధ్యాననములు అను జోడు గుజ్జిములు "కల తితీక్ష అను బండిపై ముందుకు 
పోవువానికీ అచిరకాలముననే అమ్యుతత్వము అందును. " నుఖదుఃఖములయందు 
నముడై ధీరుడై యున్న యెవనిని ఈ ద్వంద్వములు వ్యథితుని గావింప లేవో అతడు 
అమ్యతత్వమును పొందుటకు అర్హు డగును" ఆని జదవానుడు ఆత్మజ్ఞానమును 
పొందినతరువాత అమృతత్వమును 'హేందుటకు సాదనముగా తిలీక్ష క్ష ఆవవళ్యక మని 
ఉద్దాటించుచున్నాడు. 


శ యం హి న వ్యధయ న్వ్యేతే పురుషం పురువర్రభ। 
నమదుఃఖనుఖం ధీరం సో౭మృతత్వాయ కల్పతే || 15 


శ్రీమవోభారకే - భీవ్మవర్వణీ - అధ్యాయ -26 


92 
(1 యోగచమసము 


గత 


సాంఖ్యమునకు అంగము, వితీక్షకు నవహవాయకమును అయిన యోగమును 
బగవానుడు ఉవదేశించుచున్నాడు. 


"సాంబ్యము ననునరించి ఇంతవటణకు చెప్పితిని ఇపుడు యోగమును 
చెప్పెదను వినుము. యోగమువలన కర్మబంధము తొలగును ఈ యోగవర్తనము 
మధ్యలో ఏకారణముచేతనైన ఆగిపోయినప్పటికి అవృటివణకును జరిగిన యబా థ్ట్‌నము 
వ్యర్థము కాదు; దోషము కలుగదు. ఇందు న్వల్పమైన యభ్యానము కూడ నిన్ను పెద్ద 


భయేము నుండి రక్షింవగలదు. 


ఈ యోగాభ్యానమునందు నిశ్చయాత్మకమైన బుద్ధి అవశ్యుకము , 
బవుముఖములుగా అనేక శాస్త్రములలో పరిభ్రమించు బుద్ధి నిష్టయోజనము. వేదముల 
తాత్పర్యము నెణుంగనివారు న్వర్గభోగములే మవానీయములని తాము భ్రమించుచు 
ఇతరులను (బ్రమపెట్టుచువ్నారు. భోగైశ్వర్యములందు ఆనక్తి కలవారికి ఈ 
యోగాభ్యానమునందు బుద్ధి నిలువదు. 


వేదములు త్రిగుణములకు నంబంధించిన విషయమును చెప్పుచున్నవి. నీవు 
త్రిగుణ విషయనంబంధమును వీడి ద్వంద్వరహితుడవై యోగక్షేమములను తలంవక 
ధీరుడవై ఎల్లవ్వుడు నత్త్వ్రమునం దుండుము. 


చిన్న జలాశళయమునందు స్నానపానాదికమైన ప్రయోజనమును ఎంతమా త్రము 
పొందునో, అంతమాత్రమే ఎవడైనను పువ్కలముగా జల మున్నచోట కూడపొందును. 
అప్లే విజ్ఞానశాలియైన బావ్మాణుడు నకల వేదములయందును తనకు ఎంతవజకు 
ఆవశ్యకమో అంతవజకే పొందుచున్నాడు 


నీకు కర్ణ్మలయందు తప్ప ఫలములయందు ఎప్పుడును అదికారము లేదు. 
చేయుచున్న కర్మఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలు చేయకుండుటయందును 
నీకు ఆనక్తి యుండరాదు. ఫలము సెద్ధించినను సిద్ధంవకున్నను నముడవై యోగమునం 
దుండి కర్మలను చేయుము. నమత్వమే యోగము. కేవల కర్మానుష్థానము కన్న ఈ 
యోూగముతో కూడిన కర్మాచరణము చాల మిన్న. యోగబుద్ధి కలవాడు 
నుకృతదుష్కృతములను రెండింటిని ఇచ్చటనే వదలివేయుచున్నాడు కావున 
యోగమునకై వపూనుకానుము. యోగము కర్మలయందు కౌశలము. బుద్ధిశాలు లీ 
యోగమును అవలంబించి కర్మవలన కలుగు ఫలమును పరిత్యజించి 
జన్మబంధమునుండి ముక్తులై అమృతత్వమును పొందుచున్నారు. 


93 


అజ్ఞాన మను బురదనుండి నీ బుద్ధి ఎప్పుడు పైకి వచ్చునో ఆవ్పుడు నీకు 
వినియుండిన దానియందు, ఇంకను వినవలిసియున్న దానియందును విరక్తి కలుగును. 
ఒకచోట ఒకవిధముగా వేజొకచోట మజియొక విధముగా వినియుండుటవలన 
చంచలముగా ఉన్న నీబుద్ది ఎప్పుడు ఆత్మవిషయమున నిశ్చయరూపమైన 
నిశ్చలత్వమును పషొాందునో, 'అ-పే ప్లే ఆత్మన్వరూపధ్యానమునందు అచంచలముగా 
నిలుచునో, అప్పుడు నీవు యోగమును పొందుదువు". 


శ్లో! యావా నర్ధ ఉదపానే నర్వత న్పంవ్లు తోదకే | 
తావాన్‌ న్వీమ వేదేమ బ్రావ్మాణన్య విజానతః | 


శో కర్మణ్యే వొాధికార "స్తే మాఫలేమ కదాచన |! 
మా కర్మవలహేతు ర్భూర్మా తనంగో ౭న్వ్వకర్మణి || 


శో యదాతే మోవాకలిలం బుది ద్ధి ర్వతితరివ్యతి | 
తదా గంతాసి నిర్వేదం శోత్‌వ్యన్య శుతన్య చ॥ 


ళా శుతివివ్రతివన్నా తేయదా స్థాన్యతి నిశ్చలా।| 
నమాధా వచలాబుద్ధి న్తదా యోగ మవావ్చ్యసి | 


శ్రీమవిభారతే - ధీవ్మవర్వణి - అధ్యాయః - 26 
విజయప్రభ 


*జ్లద్రి క్షత్తియులకు తెజచియుంచిన న్వర్గద్వారమువంటిది" అని అర్జునుని 
యుద్ధము చేయుటకు ప్రోత్సహించిన కృష్ణుడు ఇప్పుడు న్వర్గభోగాదులను కోరవల దన్శి 
వాసిని ప్రశంసించుచు వేదప్రవచనము చేయువారు వేదకోత్పర్యము నెబుంగని వాడు 
(అవివళ్చితులు) అని యుద్దాటించుట గమనింపవదగియున్నది. కర్మవ్రతిపాదకములైన 
వేదభాగములు న్వర్గాదిఖభోగములను గూర్చి చాల మనోవారముగ చెవ్పుచున్న మాట 
నిజమే.కాని వేదములకు తాత్పర్యము అది కా దని భగవానుడు విశద మొనర్చుచున్నాడు. 
“నీవు చక్కగా చదువుకొన్నచో నీకు మంచి మిరాయి "పెట్టెదను" అని తల్లి బాలునకు 
చెప్పునప్పుడు, పిల్లవాడు అల్లరి చేయుచు ఆటలాడుచు తిరుగకుండ ఎప్లె నను 
చదువుకోవలె ననుటయే ఆమె యభిప్రాయము. కాని వానికి మిరాయి పెట్టుట ఆమో 
తాత్పర్యము కాదు. అప్లే వేదమాత కూడ ఐహికబోగములయందు ఐ ఐశ్వర్యమునందు 
నహజముగా ఆనక్తులై యుండు మానవులను, వాని నుండి తప్పించుట కొఅుక్కే 
న్వర్గభోగములను. వానికి సాధనములైన యజ్ఞాది క్రియాకలావములను 
ప్రశుసించుచున్నది. వేట జూదము మగువ మద్యము మొదలగు వానియందు 
ఆనక్తులైయున్న వారికంటె వేదవిహితములైన కర్మలను న్వర్లభోగాదులను ఆసించి 


ం్రగ 


చేయువారు ఎన్నో రెట్లు అధికులు నందేవాము లేదు.కాని వారు ఆమెట్టు మోిదనేయుండి 
న్వర్ణమునకు వోయి! -'పుణ్యమున్నంతవజణకు భోగముల ననుభవీంచి, మరల ఈ 
లోకమున జన్మించి యజ్ఞములు చేసి న్వర్గమునకు హోవృచు, రాకపోకలు చేయుచుండుట 
వేదమాతకు అబీష్టమూ కాదు. వారు ఏప్పటిక్రైనను విరక్తి నొంది ఆత్మజ్ఞానమును 
నంపాదించుకొని “అమృతత్వమును పొందవలయు ననుటయే నకల వేపేములకు 
తాత్పర్యము అప్పటికి అర్జునుని యర్హతనుబట్టి ట్టి న్వదర్మాచరణమును ప్రోత్సహించుచు 
న్వర్గమును ప్రశంసించినను శ్రీకృమ్ణుడు, (పేమాన్పదుడైన శిమ్యనకు వత్సలుడైన గురువు 
సామాన్య విషయములనే కాక ఉత్తమములైన శాస్తరహన్యములను కూడ 
ఉవదేశించునట్టు, న్వర్గభోగములే వరమ లక్ష్యములు కావని, వలా పేక్షలేని కర్మాచరణము 
అమృతత్వమునకు సాదన మని చెప్పుచున్నాడు. 


ఈ దృష్టితో ఆయన వేదవిహితములైన కర్మలయొక్క ఉవయోగ మెట్టిదో 
వివరించినాడీ ఉదపాన మనగా బావివంటి చిన్న జలాశయము. దానియందు 
స్నానపానాద్యనుష్థానము లన్నియు జరిగిపోవును. అంతకు మించి పుష్కలమైన 
జలముగల నరన్సు నది మొదలగు వానియందు కూడ మన స్నానపానాదులకు 
కావలసినంత జలమునే ఉవయోగించుకొనగలము కాని, ఆ జలము నంతను 
వాడుకొనలేము. అప్లే వివేకము కలవాడు వేదములలో వందలకొలదిగా ఎన్ని 
కర్మవిశేషములు వర్షింవబడియున్నను తన వర్ణమునకు ఆ[శమమునకు 
నిత్యనైమిత్తికములుగా అవక్యాచరణీయములుగా విపాతములైన వానిని మాత్రమే 
గ్రహెంచును. వానినికూడ ఫలా పేక్షలేకుండ కర్తవ్య మాత్రములనుగా నిర్వహించును. 


"యావానర్ణ ఉడపానే అని మొదలగు శోకమునకు "పైయర్ధము గాక పెద్దలు 
మజీయొక యభిప్రాయమును ఇట్లు వ్యక్తీ కరించుచున్నారని నీవీకంరాచార్యుడు 
చెప్పినాడు. బావి మడుగు మొదలగు "విన్న జలాశయములందు ఏయే వ్రయోజనములు 
సిద్ధించుచున్నవో అవి యన్నియు ఒక్క "పెద్ద నరన్సునందో నదీ ప్రవావామునందో 
లఖీంచుచున్న ప్లే, వేద వ్రతిపాదితములైన న్వర్గాదిభోగములవలన కలుగు నుజఖ 
మంతయు, తత్త త్తవ్రజ్ఞానకు ఆత్మజ్ఞానమువలనకలుగు సినందమునందే లీనమగుచున్నది. 
కావున ఐశ్వర్యమ న్వర్గము మేదలుగా ఒక్కొక్క పలముకొఅకు భిన్నబిన్నములైన 
ఎన్నో కర్మల ననుష్టి ప్టిరచుచు శమవడుటకం కు సకల నుఖములకు నిదానమైన 
యమ్యతత్వమును ఆత్మజ్ఞానమువలన నంపాదించుకొనుట వివేకవంతుని లక్షణము. 


"నీకు కర్మలయందు తప్ప, ఫలములయందు ఎప్పుడును అధికారము లేదు" అని 
భగవానుడు మనము చేయుకర్మలయొక్క ఫలములు కేవలము మనయధీనములో లేవని 
ఈశ్వరాధథీనము లను విషయమును న్న ష్టము చేయుచున్నాడు. మన కారుదక్షతవల్లనే 
మనము ఎన్నో కార్యములను సాధించుకోనుచున్నా మని అనేకులు భావించుచున్నారు. 
చాలనందర్భములలో మన।వయత్న ములవల్ల కార్యములు సిద్ధించుచుండుట వ్రత్యక్షమే. 


95 
పురుషవయత్నము కార్యసాదనమున అత్యంతము ఆవశ్యక మనుట నత్యమే. కాని 
కొన్ని నందర్భములలో మనము ఎంత యత్నించినను కార్యము సిద్ధింవకుండుట కూడ 
అందకు తెలిసినదే. అప్పుడు మాతము, "మన దే మున్నీది ? అంతయు 
ఈశ్వరాధీనము* అని చెప్పుచుందుము. కాని కార్యములు సిద్ధించినవ్వుడు కూడ 
ఈశ్వరాధీనముగానే అవి పలించిన వని మనము గ్రహింవవలసియున్నది. 


ఫలములు మన యధీనమందు లేనప్పుడు వానిని గూర్చి ఆలోచించుచుండుట 
కాని, వానిని అబిలషించుచు కార్యములకు పూనుకొనుట కాని యుక్తము కాదు. 
కళాశాలయందు చేరిన విద్యార్థి శశద్దతో శక్తినంతయు విద్యాభ్యానమునందు 
వినియోగింపవలయునే కాని పైర్‌క్లఫీనుగూర్చి అప్పటి ఫలితములనుగూర్చి 
ఆలోచించుటవలన ప్రయోజన మేమున్నది ఇ? వరీక్షలు అనుకూలముగ జరుగ వేమో 
యని తోచినప్పుడు క్రుంగిపోవుట, అవి అనుకూలముగనే యుండునని తోచినప్పుడు 
పొంగిపోయి ఏమజుపాటు నొందుట నంబవించును. అందువలన ఫలితములను గూర్చి 
భావించుచుండట నిష్టయోజనము. 


బగవానుడు దీనికి 'పైమెట్టును నిర్దేశించుచు “వలముపాతువుగా నుండుకార్యుము 
కలవాడవు కావద్దు" అని చేవ్పుచున్నాడు. (మూ కర్మఫల హేతుర్భూః- -కర్మవల మాతుః 
(త్వం) మాబూః - 2యన్య కర్మ వలహేతుః బవతి, నః కర్మవల పేతు) స సన వలము 
నుద్దేశించి కర్మను చేయువాడవు కాకుము అని యర్థము. కామ్యుములు, 
వలొభిప్రాయగర్చిత కర్తవ్యములు, కర్తవ్యములు అని వైదికకర్మలు మూడు విదములుగా 
నున్నవి. కేవలము వలా "పేక్షతో చేయు వుత్రకామేష్టి తపోవ్రతాదులు కామ్యుములు. ఇవి 
తప్పక చేయవలసినవి కొవ్చు. చేయకున్నచో" కలుగు దోషమేదియు నుండదు. 
వర్జాశ్రమధర్మముల ననునరించి వ్యక్తులకు విహితములైన యాదేశములు, "తల్లిని 
దేవతగా కలిగి యుండుము, ఆచార్యుని దేవునిగా కలిగియందుము. అతిథిని దేవునిగా 
కలిగియుండుము" మొదలగునవి, నంధ్యావందనాది నిత్యనైమిత్తికములు, కర్తవ్యములు. 
(మాతృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిదిదేవో భవ) తల్లిదండ్రులు మొదలగువారిని 
"సేవించువా రందణును అది కేవలము కర్తవ్యమను తలంపుతో నుండరు. వారిలో నూటికి 
తొంబది మంది, అప్పుడు కాకున్నను తరువాత నైనను, ఏదేని లాభము కీర్తి మొదలగు 
వలములు కలుగు ననియే ఆసించుచుందురు. వారి వలాభిలాష వప్రకటము గాక 
గర్భితముగానుండును. అందువలన వారు చేయు కార్యములు వలాఖిప్రాయ 
గర్భితములైన కర్తవ్యములు 


వేలమందిలో ఒకానొకడు మాత్రమే, "ఇది నాకు శాన్తవిహితమైన కర్తవ్యము, 
కావున చేయుచున్నాను, ఫలము ఎంత వ్రతికూలముగా నున్నను నేను దీనిని తవ్పక 
నిర్వహించును" అని శాస్తవిహితములైన యాదేశములను కేవల కర్తవ్యదృష్టితో 
అనుషి స్టించును. తండ్రియోవరాజ్యము నిత్తునన్న ప్పుడు దానిని స్వీకరించుపేకు 


96 


సిద్దపడిన ప్లే రాముడు ఆయనవలన అడవికి పోవలసివచ్చినప్పుుడు కూడ 
తరడ్రిమాటను పాటించుట ఆవళ్యకర్తవ్యముగా భావించెను. ఈవివషమయమునే ఆయన 
కైకేయి యొద్ద "కేవలముగా ధర్మమును అవలంబించియున్న నన్ను బుషులతో 
తుల్యునిగా గ్రహింవుము" అని చెప్పెను. (విద్ధి మాం బుషిఖి న్తుల్యం కేవలం ధర్మ 
మాస్థితమ్‌) దీనినిబట్టి ధర్మమును కేవలకర్తవర్థబుద్ధితో అనుష్టించువారు బుమల 
నమినులని న్పష్టమగుచున్నది. కావున అర్జునుడు కూడ సేవలకర్తవ్య దృష్టితో 
బుషులవలె శ్రీరొమునివలె న్వధర్మమును “ఆచరింపవలయునని భగవానుడు 
చెప్పుచున్నాడు. 

*"“పయోజనము లేకుండ బుద్దిహీనుడు కూడ (్రవర్తింపడు* (ప్రయోజన 
మనుద్ధిళ్ళ న మందో౭పి వ్రవర్తతే) అనే న్యాయము ననునరించి ఫలా పేక్షలే కున్నచో 
ఎవనికైనను ఏ వనియందైనను ఉన్ముఖత్వము ఉత్సావాము ఎట్లు కలుగును అని 
ప్రశ్నింవవచ్చును. కర్తవ్యములయందు నంకల్పబలముతో దృథనిశ్చ్వయముతో 
ఉన్ముఖత్వమును ఉత్సాహమును పొంది ఆకార్యములను యథావిధిగా 
నిర్వహింవవలసినదే. సోమరితనముతో ఊరకుండుట కాని అ శ్రద్ధతో ఎట్టొ చేయటకాని 
తగదు. కర్త (ర్రవ్యలో వమున పావము నంభవించును. అందువలనే సోమళీతనమునందు 
ఆనక్తి నొందదాదు. 


ఫలమును గూర్చిన భావనయే లేకుండ కేవల కర్త, వ్యదృష్టితో న్వధర్మమును 
అనుష్టించుచున్నప్పుడు జయములు అవజయములు నుఖములు దుఃఖములు ఎన్నో 
నంభివించుచుండును. అకు చిత్త శుద్ధి కలుగవచ్చును. కలుగక పోవచ్చును. ఈ 
ద్వంద్వములయందు పౌొంగుట కాని క్రుంగుట కాని లేక నమచిత్తముతో నుండుటయే 
యోగము. చిత్తమును ఇట్లు నమస్థితిలో నిలువుకొనుచున్నాను, "ఇతరులు ఫలములకై 
అసించుచుండగా నేను మా్యతము ఫలములు కోరక సమబుద్ధితో కర్మల 
ననుష్టించుచున్నాను, అను నిట్టితలంపులు కలుగుచునే యుండును. నమత్వీయోగమం 
దున్దవాడు ఈ కర్తృత్వనంబంధమును కూడ త్యజించి కర్మలను అనుష్టింపవలె. 
(యోగన్ధః కురు కర్మాణి నంగం త్వక్షాం) తితీక్షతో చిత్తనమత్వముతో, "నేను 
చేయుచున్నాను" అను కర్తృత్వభావనను కూడ వరిత్యజించిన యోగికి వివిధములైన 
కర్తవ్యములను నిర్వహించునవ్వుడు నంభవించు నుకృతము, దుష్కతము వలముల 
నొనంగవు. అట్టివాడు తండ్రి యాదేశమున గొప్పయాగమును అనుష్టించినను వనికి 
న్వార్గమునకు పోవలసిన వనియుండదు. అప్పే రాముడు తాటకను నంవారించినట్లుగా 
అతేడు గురువుయొక్క ఆదేశమున గోవాత్య కావించినను నరకమునకు పోవలసిన 
వనియుండదు. యజ్ఞమునందు సాధనములైన నుక్సుువములకు ఆ నుకృతఫలముతో, 
నంవోరమునందు సాధనమైన యాయుధమునకు ఆ దుషృతఫలముతో ఎటు 
నంభంధము లేదో, అప్లే నమత్వయోగ మందున్న వానికీ కూడ ఫలములతో 
నంబంధము ఉండదు. వృణ్యపాపములను కలిగించి కర్తను జన్మపరంపరలలో 


97 


బంధించుట కర్మలకు లక్షణము. అట్టి ట్టి కర్మలను ఆఅఆచరించుచుండియు వానివలన ఏర్పడు 
జన్మబంధమునుండి తప్పించుకొనగ్‌లుగుటయే కర్మాచరణమునందు కౌశలము ఇదియే 
యోగము. అనగా యోగమునకు థలము. 


ఈ యోగవలము అమృతత్వసిద్ధికి ప్రముఖసాదనము యోగబ్యానమున 
కామక్రోధాదులు అవాంకారమమకారమీలు తొలగి చిత్తశుద్ది కలుగుచున్నవ్పుడు, 
ఆత్మన్వరూవమును ఆవరించియున్న యజ్ఞానము క్రమముగా తొలగిపోవును. అప్పుడు 
శాస్త్రము ననునరించి ఆచార్యుడు ఉపదేశించిన యాత్మన్వరూవమును గూర్చి, “ఇదియే 
ఆత్మతత్త్వము, ఇదియే వరమగమ్మ్యము, ఇంతకు మించినది ఏదియు లేదు* (సా కాష్టా 
సా వరాగతిఖ అను నిశ్చయము కలుగును. అప్పటివజఅకును దర్శమునుగూర్చి 
ఎంతోమందివలన వినియున్న వివిద విషయములందు, ఇంకను వినవలయు నని 
తలంచుచున్న విషయములందును ఆనక్తి నశించును. వరీక్షలలో ఉత్తీ ర్టుడైనవానికి 
అవ్పటివజకు జదివియుండిన గ్రంధములందు, దానికి నంబంధించి ఇంకక చదువక 
పోయితినే అను తలంచుచున్న (గ్రంధములందును ఎట్లు అశ్రద్ధ కలుగునో అ్లే 
ఆత్మతత్త ్వమున నిశ్చయ మేర్పడినవానికి నకల శాన్తములయందును అనాదరము 
కలుగున్హు(తదా గంతాసి నిర్వేదం శోతవ్యన్య శ్రుతన్యై చు. 


సంస్‌ 


తై 


అట్టు నిశ్చయము కుదిరినవానికి తాను నిశ్చయించుకొన్న యాత్మతత్త్వము 
యొక్క మననమువలన నిదిధ్యాననము సెద్ధించును. ధాష్టనింపవలయు నను నిచ్చ 
దిధ్యాన. నిరంతరము ద్యానింవవలయు నని నిచ్చ నిదిద్యాన. ఆ ధ్యానమే నమాధి 
అప్పటివణఐకు చంచలముగా నున్న మనన్సు ఆ నమాధియందు అచంచలముగా 
నిలుచును. అప్పుడు అతడు ఆత్మ న్వరూపముతో యోగమును, అనగా 
కూడియుండుటను లేకతాదాత్మ్యమును వాందును. (నమాధావచలా బుద్ధిః తదాయోగ 
మవావ్చ్యసి). ఇది సాంఖ్యమునకు ఫలన్వరూవము. 


(౫) స్థితప్రజ్ఞ చమసము 
గత 


ఇది విని అర్జును డడిగినాడు "కృష్ణా! పైత వలడై నమాదియందున్న వానిని ఎట్లు 
వలుకరించవలె ? ఆతడు నమాధిని వీడినతరువాతే విదముగా మాటాడును? ఎట్లు 
కూర్చుండును ? ఏరీతిగా నంచరించును?" 


భగవాను డిట్లు నమాధానము చెప్పెను. “అర్జునా న నకల కాచముములను వీడి 
సాధకుడుతన న్వరూపము చేతనే నంతుష్టుడై డైయున్నవుుడుస్ధి సిత వ్రజ్ఞుడని చెప్పబడును. 
రాగభయక్రోధరహితుడై అతడు దుఃఖములు వచ్చినప్పుడు హపేద్వేగును, నుఖములు 


93 


కలిగినప్పుడువానియందు కోరికను పొందడు ; శుభమును అభినందింవడు అశుభమును 
ద్వేషింవడు. అవయవములను వెలువలనుండి లోవలికి లాగుకొను తాబేలువలె అతడు 
విషయములనుండి ఇంద్రియములను వెనకకు మరలించుకొని యుండును. ఆవోరములేని 
వానికీ కూడ ఇంద్రియములు విషయములపై పై నుండీ వెనుకకు మరలి పోవు నను మాట 
నిజమే. కాని వానికి విషయములపె పై అనురాగము నశింపదు. స్థిత్మప్రజ్ఞుని స్ధితి అదికాదు. 
పరమాత్మసాక్షాత్కారమును పొందియుండుటచే, అతనికీ చిత్తమే రాగము కూడ 
ఇంద్రియములతోపాటు నివృత్తమగును. 


యోగమున సిద్ధిని సాధించుటకు యత్నించుచున్న వండితుని మనన్సును కూడ 
ఇంద్రియములు మిగుల్‌వేగముతో విషయములవైవు లాగుచుండును. వాని నన్నింటిని 
నిగ్రహించి మనన్సును నాయందు నిలువవలయును. ఇంద్రియములు వళవడినప్పుడే 
అతడు స్థితప్రజ్ఞు డగును. 


విషయములను భావించువానికి వానియందు అనక్తీ కలుగును. దానివలన 
కామము కలుగను. కామము వలన క్రోధము జనించును. కోధమునుండి మోవాము 
కలుగున్నుదానివలన శ్రవణమొనర్చినశాస్టార్థము భ్రంశము నొందును. ఆభ్రంశమువలన 
బుద్ధినశించును. బుద్ధినాశమువలన సాధతడు వినాశము నొందును. 


వ్యవవారించుచున్నవ్వుడు సాధకుడు మనన్సును తనకు విధేయమగునటు 
చేసికొని, దానికి లోబడినవియు, రాగద్వేవ వియుక్తములను అయిన ఇంద్రియములకో 
విషయములందు (పవర్తి ంచుచున్నచో వ వనన్నతను పొందును. చిత్తము 
వప్రనన్నమైనవ్పుడు నర్వదుఖములు తొలగిపోవును. ఆ ప్రనన్నతవలననే బుది ద్ధిచక్కగా 
నిలిచియండును. 


యోగమును అభ్యసింపనివానికి శాస్థార్థమునందు బుద్ధి నిలువదు. ధ్యానముతో 
నమాధిని అభ్యసింవనివానికి ఆత్మన్వరూవభోవన కుదరదు. ఆ భావనలేనివానికి దుః 
ఖములు శమింవవు. శాంతి లేనివానికి నుఖ మెక్కడిది ? 


అహంకార మమకారములు లేక దేనియందును అభిలాష నొందక నకల 
కావాములను వీడి చరించువాడు శాంతిని పొందుచున్నాడు. అర్జునా ! ఇద్‌ 
బ్రవ్మావేత్తయొక్క స్థితి. దీనిని పొందినవాడు మోవాము నొందడు. అంతీకాలమునం 
ద్రనను ఈస్థితిని పొందినవాడు అమృతత్వమును పొందును. 


విజయవ్రభ 


స్థితవజ్ఞుని లక్షణములను విన్నంతనే అర్జునుడు విస్మితుడై వప్రశ్నించుట 
గమని౮పదగియున్నది. గాఢమైన తపన్సుచేత అర్జునుడు కూడ పరమేశ్వరుని 


99 


సాక్షాత్కరింవజేసికొని వరములను పొందినవాడే కాని సామాన్యుడు కాడు అతని 
కాప్పుడును ఈ లక్షణములు మనన్సునకు రాలేదు. అతడు గొప్పతాపనులను 
బ్రవ్మార్షులను కూడ చూచియున్నాడు. వారిలో ఎవ్వరును ఈ లక్షణములు కలవారుగా 
అతనికి పోచుట లేదు స్థితవ్రబ్దు డనగా వీరందజికంటెను విలక్షణముగా ఏయడవిలోనో 
ఆశ్రమములోనో ఏకాలీతముగా నమాదియందుండు నొకానొక యద్చుత వ్య్తి యని 
అర్జునుడు భావించుచున్నట్లు ఆతని వప్రశ్నలవలన వ్యక్త మగుచున్నది. అంతే కాదు 
తనీకు అప్పుడు ఉవదేశించుచున్న శ్రీకృష్ణుడు స్థితవ్రజ్ఞుడని అతనికి తోచలేదు. అట్లు 
తోచియున్నచో "నీవు స్థితవ్రజ్ఞుడవే కదా! ళ్‌ స్థితి ఎట్లు ౫ పౌందితివో చెప్పుము" ఆస్‌ 
యడిగియుండెడి వాడు. శ్రీ శ్రీకృష్ణుని వంటి పారు సోమాన్యులతో కలిసిమెలసి 
నంసారులవలె వ్యవవారించుచున్నప్పుడు వారియొక్క స్థితవ్రజ్ఞత్వమును గుర్తించుట 
ఎంత దుర్దటమో ఈ నన్నివేశమువలన న్పష్టమగుచున్నదీ. 


ద్రౌవదీన్వయంవరనమయమునుండి కురుక్షేత యుద్ధమువజకు నుమారు ఏబది 
నంవత్సరములు అర్జునుడు శ్రీకృమ్ణనితో స్నే వాము కలిగియుండెను. ఆయనను గూర్చి 
తమకంటే అధికముగా దివ్యశక్తులు కలవాడని, ఆవేశమును పొందడని, ఆలోచనాదక్షు 
డని ప్రశంసాభావమేకాని ఆయన యోగీశ్వరుడు బవ్మావేత్త అను తలంవు అర్జునునకు, 
కలుగలేదు. అందువల్లనే ఇప్పుడు కూడ ధర్మనందేవామును తీర్చు మని యడ్షీగినాడే 
కాని తత్త్వమును ఉవదేశింవు మని ప్రార్థింవ లేదు. 


భీష్మాదులయందున్న గాడమైన యనురాగము చేత మమకారముచేత వారితో 
పోరాడుటకు తనమనన్సు ఉన్ముఐ మగుట లే దని, వారితో పోరాటమును 
విరమించుకొవి వెడలిపోవుట శ్రేయన్కర మగునా కాదా అని మాత్రమే అర్జనుడు 
అడిగెను. అంతటితో ఉఊరకొ నక, "నేను యుద్ధము వేయను" అని శరచావములనోవదలి 
యుద్ధము చేయకుండుటయే తనయవబీష్టమని వ్యక్తము చేసెను. ఇట్టియెడల, "క్షత్తియుడవైన 
నీకు న్వధర్మము యుద్దమే, కావున యుద్ధము చేయక తప్పదు" అని శ్రీకృష్ణుడు రెండు 
వాక్యములలో అతనికీ నమాధానము చేప్పియూరకొనక ఇంత తత్త బోధ వేందులకు 
చేసినాడు? 


ఇంతమాత్రపు నమాధానము అర్జునునకు కూడ తెలియును. కాని తీవ్రమైన 
శోకము అతని బుద్ధిని ఆక్రమించి న్వధర్యమైన యుద్ధమును అధర్మకృత్యమునుగా, 
అధర్మమైన భిక్షావృత్తిని ధర్మవర్తనముగా తోచేనట్లు చేసి అతనియందున్న 
కర్తవ్యపవరత్వమును అడ్డగించుచున్నది. ఆనమయమున కృష్ణుడు కేవలముగా 
ధర్మనిర్ణయమును మాత్రమే గావించుచు యుద్ధము చేయవలసినదే అని అతనిని 
శాసించీనచో, అతడు ఆయనుశాననమును అతి క్రమీంవ లేక తప్పని నరిగా యుద్ధమునకు 
వూనుకొన్నను, ఆనిర్వేదము దుఃఖము అతనిని వెంటాడుచునే యుండును. అరిదువలన 
అతడు వెనుకటివలె విక్రమింపలేక భీష్మాదులవలన భంగవపడవచ్చును. ఎంతో 


100 


ఉవదేశింవబడిన తరువాత కూడ అర్జునుడు యుద్ధమునందు నిర్వేదమునకు 
లోనగుచున్నవ్పుడు కృష్ణుడు చక్రమును “రించి "నేనే సేత్రువులను వదింతును, నీకు 
చేతగాకున్నచో చూచుచుండుము" అని అతనియందు రోవమును రెండువర్యాయములు 
ఉద్దీపింపజేయవలసివచ్చాను. కావున ఈనందర్భమున ధర్మనిర్ణయమును కావించి 
శాసేంచుటకం టొ అతని శోకమును నివారించుటయే శ్రీకృష్ణునకు అవశ్యకర్తవ్య 


అర్జునుని కర్తవ్య వైముఖ్యమునకు మూలము హృదయదౌర్చల్యమును 
కలిగించుచున్న శోకము. "వీరు నా వార అను మమకారము ఆశోకమునకు మూలము. 
ఆత్మతత్త సము నెజణుంగకుండుటయే మమకారమునకు పునాది. ఆయజ్ఞానము 
ఆత్మజ్ఞానముచే గాని తొలగదు. అజ్ఞానము తొలగినచో మమకారము క్లీణీరిచును. 
మమకారము నళించినచో శోకముండీదు. శోకము తొలగినంతనే కర్తవ్యవరత్వము 
మబ్బులోనుండి వెలువలికి వచ్చిన నూర్యబింబమువలె వ్రదీప్త మగును. అప్పుడే 
అర్జునుడు ఉత్సాహదీ పితుడై విక్రమింపగలడు. అందువలన అర్జు నుడు 
ధర్మునందేవామును మాత్రమే అడేగినను శ్రీకృష్ణుడు ఆత్మతత్త వమును ఉవదేశించుటకు 
ఉద్యుక్తు డయ్యెను. దీనిని గమనింవక వండితీలు కొందణు శ్రీకృష్ణుడు అర్జునునకు 
కర్మయోగమునే ప్రధానముగా బోధించె నని, అదియే భగవద్ద్‌తకు తాత్పర్య్‌ మని 
సిద్ధాంతములు చేయుచుండుట శోచనీయము. "వలాఖిలావ లేకుండ కర్తవ్యమును 
నిర్వోహింపుము" అని బోధంచినంతమాత్రమున అర్జునుని శోకము పోదు, 
ఆత్మతత్త వము నువదేశించిననే తప్ప మమకారము శోకము తొలగవు. అందువలన 
బగవంతుడు అర్జునునకు చధానముగా ఉపదేళించినది ఆత్మజ్ఞానమే యనుట 
నిన్సంశయము. 


గృువాన్తులయందు కూడ స్థితప్రజ్ఞు లుండవచ్చు నను విషయమును శ్రీకృష్ణుడు 
నేరుగా చెప్పకేన్నను కొన్న లక్షణ మల చేత వ్యక్తీకరించినాడు. "దుఃఖ ములు 
వచ్చినప్పుడు ఉద్వేగమును, నుఖములు కలిగినప్పుడు వానియందు కోరికను 
షాందడు" (దుఃఖే వ్వనుద్విగ్నమనా న్సుఖేమ విగతన్చృవాః), "రాగద్వేషవియుక్షములైన 
యింద్రియములతో విషయములందు ప్రవర్తించుచు" (రాగద్వేషవియుక్తై న్తు ను విషయా 
ఎం ద్రియై శృరన్‌) అను మొదలగు వాక్యములచేత ఆయన సాంసారిక వ్యవేహారములందు 
స్టెత ప్రజ్ఞులు పొల్గొానుచుండుటయు నంభవించునని న్పష్టమొనర్చినాడు. 


ఇంతే కాదు. "ఎవని నంగతియో ఎందులకు ? నేను చెప్పుచున్న యీ 
వాంబ్యయోగములను అనుషించినచో నీవ కూడ స్థిత్యవజ్ఞుడవు కాగలవు" అను 
పావమును ఆయన పె పెక్కు వాక్యములలో అనేకవర్యాయములు వ్యక్తమొనరించినాడు. 
“యోగము నవలంబించి కర్మలు చేయుము (యోగన్థః కురు కర్మాణి) "యోగమున్దై 
యత్నింవుము* (యోగాయ యుజ్వన్య) “అప్పుడు నీవు అత్మన్వరూవముతో 


101 


కూడియుందువు" (తదా యోగ మవాప్ప్యసి అను మొదలగు వాక్యములచేత 
భగవానుడు, "ఈ లోకమునందే ఈజీవితములోనే నీవు అమృతత్వమును పొందగలవు" 
అను భావమును దృఢముగా అర్జునునకు కలిగించుచున్నాడు. తత్త వబోధయందు ఇది 
ఉత్తమమైన పద్ధతి. 


లోకమునందు సాధారణముగా అనేకులు కుతూవాలముతో, "జీవుని న్వరూవ 
మేమి? బ్రవ్మాముయొక్క లక్షణ మేమి? ముక్తి ఎట్లు కలుగును” అని తటన్థముగా 
(పశ్నించుచుందుకే కాని 'తీవమైన నిర్వేదముతో, *ఈనంసారమి దుః 
ఖమయముగానున్నది. దీనిని ఎట్లు తొలగించుకొనవలయునో తెలియుట లేదు. దయ 
యుంచి మిరు దీనిని నేను ఎట్లు తోలగించుకొనవలయునో బోదింపుడు” అని ఆర్సితో 
అడుగరు. గురువులు కూడ అనేకులు, "జీవుడు చిదాబానుడు, బ్రహ్మము 
నచ్చిదానందము, జీవుడు ఆబ్రవ్మామునందు బకరా దట ముక్తి" అని తటన్ధముగా 
ఎవరికథనో చెవ్పుచున్నట్లుగా బోధించుచుందురే కాని, " నీన్వరూవమే బ్రవ్మామ్‌, నీవు 
ఎప్పుడును ముక్తుడవే, నీవ) ఈవిషయమును ఇప్పుడే తెలి..కొని నకల దుఃబములకు 
దూరుడవై మవానందమును పొందగలవు" అని యువదేశించరు బ్రచ్మాముయొక్క 
తఖన్థలక్షణ మేమి, న్వరూపలక్షణమేమి ” ఇత్యాది చర్చలతోనే వేదాంతకాన్త పాఠములు 
కూడ్తీ జరుగుచుండును. ఈ వరిస్థితివలన " బ్రవ్మావిద్య యనగా సామాన్యోమా 7 అది 
యందజణకు తెలియునా? ఎన్ని జన్మే లకో ల నుకృతాత్ములకు మాత్రమే 
ఆ 'బ్రవ్మాసాక్షాత్కారము, ముక్తి వ వైకుంరములోనోకైలానములోనో నంభవించును, 
కాని ఇప్పుడు ఇక్కడ మనకు అందునది కాదు" తని శిష్యులు గురువులు కూడ 
భావించుచుందురు. 


ఉత్తముడైన గురువు తత్త్వవిషయముల నన్నింటిని శ్యెనకే అన్వయించి 
బోధించును కానీ] బ్రవ్మామన్నది ) ఎక్కడనో ఉన్నట్టు తటస్థముగా చెప్పడు. స్టితవ్రజ్ఞుని 
యొక్క లక్షణములందు ఆరంబముననే, "అర్జునా ! సీకల కోమములను వీడి సాదకుడు 
తన న్వరూవముచేత నంతుష్టు డైనప్పుడు స్థీతవ్రజ్ఞుడని బెవ్పబడును" అని చెప్పుచు 
శ్రీకృష్ణుడు దుఃఖమును తొలగీంచి ఆనందమీను గలీగించు (బబవ్మాము ఎక్కడనో లేదని 
మనయీందే యున్నదని నష్టము చేయుచున్నాడు (ఆత్మనే వాత్మనా తుష్టః స్థితవ్రజ్ఞన్త్న న్త 
దోచ్యతే) అత్మన్వరూపమున నిలిచియుండుటకు ఇంద్రియములను మినన్వూను 
నిగ్రహించుట అత్యంతము ఆవశ్యక మని, స్థితవ్రజ్ఞుని లక్షణము లన్నియు అందులకు 
అవలంబింవవలసిన యుపాయములే అని భగవానుడు న నష్టము చేయుచున్నాడు 


102 


2. లోకసంగ్రహ తమండలువు 
థ లోతోపకార చమసము 
గత 


స్పితవ్రజ్ఞుని లక్షణములను విన్నవెంటనే అర్జునుడు ఇట్లు వ్రశ్నించెను. "కృష్ణా! నే 
దృష్టిలో కర్మల ఏ జుద్దియే గొప్పదై దెనచో నన్ను షషారమైన' యీయుద్ధకర్మమునీందు 
ఏల నియోగించుచున్నా బ్‌వు ? రెండు విషయములను మి శణముగా చేసీనాకు విభ్రాంతి 
కలిగించునట్లుగా మాటాడుచున్నావు. నేనుదేనివలన శ్రేయన్సును పౌందగలనో దానిని 
నిశ్చయించి చెప్పుము.” 


శ్రీకృష్ణ డిట్లనెను. *"సాంఖ్యులకు జ్ఞానయోగముతో యోగులకు 
కర్మయోగమీటో ఈనీన్హను వెనుక చెప్పితిని. కర్మలను ఆరంభింవనంతమాత్రమున 
ఎవనసైైనను నైష్కర్మ్యము సెద్ధింవదు, నన్న్యసించినంత మాత్రమున జ్ఞానసిద్ధి కలుగదు. 


నకల కర్మలను త్యజించి యూరకుండుట ఎవ్వనికిని సాద్యముకాదు. వ్రతివ్యక్తిని 
వాని వ్రకృతియందలి గుణములు వట్టుకొని బలవంతముగా వానిచేతవని చేయించుచునే 
యుండును. కర్మేంద్రియములను నిగ్రహించి మనన్సును నిలువలేక విషయములను 
భావించుచుండు మూఢుడు మిధ్యాచారు డని చెప్పబడును. మనన్సుచేత 
జ్ఞానేంద్రియములను నిగ్రహించి కేవలము కర్మేంద్రియములతో కర్మమోగమును 
ఆఅవలంబించువాడు గొప్పవాడు. నీకు నియమింపబడిన కర్మను నీవు చేయుము. 
ఊరకుండుటకంఅ నియతమైన కర్మను చేయుచుండుట చాల మేలు. ఏపవనియు 
చేయకున్నచో జీవనమైనను ఎట్లు జరుగును? 


యజ్ఞముకొ అకు చేయునవి తవ్ప తక్కినకర్మలు బంధకము లగును. కావున నీవు 
యజ్ఞనిమిత్తవ ముగా కర్మలను ఫలాభిలావను వీడి చేయము. యజ్ఞములతో కూడ ప్రజలను 
నృష్టేంచి బ్రవ్మాదేవుడు వూర్వమిట్లు ఆదేళించెను " ఈయజ్ఞమే మోకు కామధేనువువలి, 
కోరీన కోరికలను ఒనంగును మోరు దీనితో దేవతలనూ. పూజింపుడు. వారు మోకు 
ఇష్టములైన భోగములను వవసాదింతురు. వారివలన పొందినవదార్థములను 
యజ్ఞములందు వారికి అర్పింవక భుజించువాడు దొంగయే యగును యజ్ఞములందు 
దేవతల కర్పింవగా మిగిలిన వదార్థములను అనుబవించువాడు నకల పావమేుల నుండి 
ముక్తు డగును ఎవడు తనకొటికే వండుకొని తినుచున్నాడో వాడు పావమునే 
_భుజించుచున్నాడు. యజ్ఞమువలన మేఘములు, వానివలన అన్నము, అన్నమువలన 
నకలప్రాణులు సంబోవించుచున్నవి. ఈ యజ జ్ఞచ్యక్రము ను వర్పింపజేయని 
యింద్రయలోలుని జీవితము వ్యర్థము, పావభూయివ్షము 


103 


ఆత్మ డ్జానముచే ఈత నంతృవ్హుడైన వానికి మాత్రము కర్తవ్య వదిలా చుంచడు 
ఒకవని చక్కగా జరిగినప్పుడుగానీ జరుగక పోయినప్పుడు గాని ఆతనికి కలుగు 
(వయోజన మేదియు నుండదు. అతడు ఏ పనికొణకు ఎవనిపైనను ఎప్పుడును 
ఆదారవడడు. 


(నీవు అట్టి ఆత్మజ్ఞాన నంతుష్టుడవు కావు) కావున నీవు నకు విహితమైన 
కారమును ఆనీ లేకురడ్ర హర్ప్చచుండుము. ఆనక్తిరహితుడై కర్తవ్యమును నిర్వహించు 
వురువముడు (క్రమముగా) పరమవదమును పొందును. 


జనకుడు మొదలగువారు కర్మా చరణముతోనే నంసిద్ధిని పొందియున్నారు. నీవు 
లోకనం[గ్రవామును గమనించి యైనను కర్మను ఆచరింవవలిసి యున్నది నమాజమున 
(శ్రేముడైనవాడు ఎట్లు ఆచరించునో ఇతరులు కూడ అస్లు ఆచరింతురు. అతడు దేనిని 
ప్రమాణముగా ఏర్చిజచునో లోకము దానినే అనునరించును. 


నాకు మూడులోకములలో పొందవలసినది ఏదియు లేదు. కావున నాకు 
కర్తవ్యము లేదు. అయినను కర్మమును ఆచరించుచునే యున్నాను. నేను 
చుజుకుదనముతో నాకు విహితమైన కార్యమునందు వర్తి ర్షింవకున్నచో మనుష్యులు 
నకలవిధముల నావద్ధతినే అవలంబెంతురు. నేను కర్మ చేయకున్నచో నంకరమునకు 
కర్తనగుచు ఈవ్రజలన్‌ హింసించినవాడ నగుదును ; ఈ లోకములు నళించును. 


అర్జునా ! ఆనక్తితో అవిద్వాంనులు కర్మలను ఎట్లు చేయుచుందురో అప్లే 
విద్వాంనుడ్తు కూడ లోకనంగ్రవామును చేయగోరుచు అనక్తుడై చేయచుండవలయును: 
కర్మలయందు ఆనక్తులై యున్న యజ్ఞులకు కర్తవ్యబుద్ధియందు | విద్వాంనుడు భేదమును 
కలిగింవ రాదు. అందులకై అతడు నకు విహితమీలైన నకల కర్మలను యోగము 
నవలంబించి ఆచరించుచుండవలె. (అజ్నాని జ్ఞాన్‌ ఒక విధముగానే కర్మలను 
ఆచరించుచున్నట్లు కన్పించుచుందురు. కాని వారి చిత్త త్తవృత్తు లయందు 
చాలబేదముండును). కర్మలు వ్రకృతియొక్క దగుణములచేత జరువబడుచుండగా అజ్ఞుడు 
మూఢుడై "నేను చేయుచున్నా"*నని భావించుచుందును. కాని గుణవిభాగముయొక్క 
కర్మ విభాగముయొక్క తత్త్వము నెజింగినవాడు ఒకవిధమైన గుణములు మజియొక 
విధమైన గుణములందు వర్తించుచున్న వని తలంచుచు వానియందు ఆనక్తి నొందడు. 


ఆత్మన్వరూవమునందు నిమగ్నమైన బుద్ధితో నీవు నకలకర్మలను నాయందుంచి 
వానియందలి యాశను మమకారమును వీడి ఉద్వేగరహితుడవై యుద్ధమొనరింపుము. 


అనూయారహి తులై శద్ధావంతులై ఎల్లప్పుడు నాయీ మతమును 
అనుష్టించువారు (నీతో పొటు ఇతరులు) కూడ్‌ కర్మలనుండి ముక్తు లగుదురు. 
అనూయతో నా యీ మతమును అనుష్టింవని వారు వివేకళూన్యు లని, నర్వజ్ఞాన 
విమూఢు లని, వినాశము నొందుదు రని యమేజుంగుము. 


104 
విజయప్రభ 


స్థితవ్రజణ్ఞని లక్షణములు విన్నంతనే అర్జునునకు పెద్ద నందేవాము కలిగినది. 
సాంఖ్యయోగము చేత కలుగునటి ట్టి బాహ్మీస్థితి, సీర్మాచరణరూవమైన యోగముకంజటె 
చాల గొప్ప దని నష్ట మగుచున్న్‌ది. అట్టీయెడల శ్రుకృమ్ణుడు గొవ్పదియ్రైన సాంఖ్య 
బుద్ధి నవలంబింపు మేని చెవక తక్కువదియైన కర్మయెగిగమును ఆచరింవ్వు మని 
ఎందులకు చెప్పవలె ? సాంబ్యబుద్ధిని అవలంబించుటకు అర్జునునకు అర్హత లేదని 
ఆయన తలంచుచున్నచో, "నీకు సారిఖ్యమునందు ప్రవేశించుటకు అర్హత లేదు, కావున 
నీవు కర్మయోగమునే అవలంబింవవలె" అని నిశ్చితముగా చెప్పియుండవలసినది. అట్లు 
చెప్పక పోగా ఆయన పూర్వావరవిరుద్ధముగా ఇట్లు చెప్పియున్నాడు. "వేదములు 
తిగుణములకు నంబంధించిన విషయ్‌ములను 'పైప్పుచున్నవి. నేవు త్రిగుణ 
విషయనంబంధమును వీడి ద్వంద్వ రహితుడవై యోగక్షేమములను తలంవక ధీరుడవై 
ఎల్లవ్పుడు నత్త్వమునం దుండుము" అని "ఆయన కర్మలను వీడు మని ముంధు 
చెప్పినాడు. 


శో త్రైెగుణ్యవిషయా వేదాః నిస్తెగుణ్యో భవార్డున | 
నిర ర్వంద్వో నిత్య నత్త త్త్వస్తో ఫనిర్యోగక్షేమ ఆర్మీవాన్‌ || శ్‌ 


శ్రీమవోభారతే - భీష్టవర్వణి - అధ్యాయము - 26 


వంటనే ఆయన, "యోగమునం దుండి కర్మలను చేయుము" (యోగన్ధః కురు 
కర్మాణి ... థో 48) అని కూడ చెప్పినాడు. మజి అర్జునుడు త్రిగుణవివషయీములైన 
కర్మలను చేయవలెనా మానుకోవలెనా ? 


"నాకు విభ్రాంతి కలిగించునట్లుగా మాటాడుచున్నావు" (బుద్ధిం మోవాయ సీవ 
మే... శో. 2 అధ్యాయము - 27) అని అర్జనుడు, కృష్ణుడు తనకు భ్రాంతి కలిగించుటై 
మాటాడుట లే దని, ఆయన చెప్పినదీ నిశ్చితముగానే యున్నను, తానే అర్ధము 
చేసికొ నలేకున్నా నని వినయమును (పకటించుచున్నాడు. వాత్సల్యవపేతో 
ఉవదేశింవబూనుకొన్నవాడు నందిగ్ధముగా నేల చెప్పును? 


శ్రీకృష్టు డిట్లు నమాధానము చెప్పెను. నిష్మయనగా బ్రవ్మానిష్ట లేక బ్రాహ్మీస్థితి. 
ఇది ఒక్కటే.కోని ఇదీ ద్వివిధముగా నున్నది (ద్వివిధానిష్టా- శో.3. అధ్యాయము - -క్త్సై 
లోకమున (బావ్మాస్సి తిని లేక ముక్తిని కోరువారు రెండు విదములుగా నున్నారు. 
పూర్వవుణ్యవ శమీన కొందజణు బాల్యమునుండియు విషయనుఖములకు 
వ్యవవోరమునకు దూరులై తత్త్వవిచారమునందు ఆనర్హులై లైయుందురు. నంఖ్య అనగా 
జ్ఞానులు. తత్పరాయణులు ఏ సాంఖ్యులు. గురువులు వీరి చిత్తవరిపాకమును గుర్తించి వీరిని 
శ్రవణమననాది రూపమైన జ్ఞానకక్ష్యయందు వ్రవేశపెట్టుదురు. మటీి కొందయి మోక్షము 


103 


కావలయు నను కోరిక యున్నను వ్యవవోరవ్రదానుతై కర్యాచరణమునందు ఆనక్తులై 
యుందురు. అట్టివారికి గురువులు చిత్తకుద్ధికొ అలు కర్మయేంగమును ఉవదేశింతుడు 
బాల్యమునుండి విరక్తులైన శుకుడు క్పుడదలగంకారు సాంబ్యు లని వారు 
జ్ఞానయోగమునకు అర్హు "ల నిరంతరము కర్మాచరణమునందు నమ ఎగ్నులై యుండు 
అర్జునుడు మొదలగువాకు కర్మయోగమునకు ఆర్షు అనుట శ్రీకృష్ణుని యవీప్రాయము. 
అట్లయినచో ఆయన ఆమాటను నూటిగా చెవ్వ వచానుకదా ! ఆత్మజ్యా ఉజానమునుగూర్చి 
ఆయన ఇంత విశేషముగా చెప్పవలసిన వని యే మున్నది? అర్జునుని యొక్క శోకమును 
నివారించుటకు ఆత్మజ్ఞానము నువదేశించుట ఆవశ్యక మగుట మొదటి కారణము 
జ్ఞానయోగము కర్మయాగము వరన్పరనంబందమును కలిగియిండుట ర50డవ 
-కొరణము అవిరెండును వరన్చరా పేక్షలేని చిన్న మార్గములు కావు యో, వ. 
లేకుండ సాంబ్యము, సాంజ్యనంబందము లేకుండ యోగము ఉండవృ నవాజు 
చిత్తశుద్ధ కలిగిన సాంఖ్యయోగులకు వమన ఉపదేశము అనావశ్ళ; 
అయినీను వారు కూడ జీవయా[శ్రకై ఆవళ్యకమ.లైన కర్మలను ఆచరిండు పు 
నమత్వరూ పై న యోగబుర్ధి నవలంబించియే వర్తి మచురిదురు? అ్తేకి కిర్షయో(ులు 


ర 


రూడ, అమం్ధతత్వమును హకర్ట్రచున్నవారే కాబట్టి, వ్‌లైనం చెస్తి ఎప్టిలవలన 


తత త సవిషయముళను వ్లినుచునే యుందురు. సాంఖ్యులక వలె ఆత్మజ్ఞానము 
నునిశ్చితముగా ఏర్పడకున్నను, యోగులకు అది బుద్ధి లఎంలదం చౌదలుచు 


ముముక్షుత్వమును చృడమొనర్చుచుండును. యుధిష్టిరుడు 'దర్మకి ర్మపరా యఖు 
ధర్మముతోపాటు తత్త్వమునుగూర్చి కూడ వినుచునే యుఠరజను “ తత్తదైవ 
మంతయు కర్మయోగమునకు బలమును కలిగించుచు క్రమముగా నాంవక్టయ యై ఆగుడ్ధక్‌ 
అనగా అమృతత్వమునకు మార్గ మేర్చఅచు ననుటలో నందేవాము లేదు 
సాంబ్యయోగసిద్ధి కలిగినచో, యుదష్టిరుడు కాని అర్జునుడు కాని 
క్షత్రియవిహితములైన కర్టీలను విడువవచ్చునా ?'స్థితవ్రజ్ఞత్వము కల్‌గినను వారు 
వర్షాశదుదర్శములను వదల రాదనియే శ్రీకృష్ణుని మవిప్రాయము ఉమృతత్వము 
జ్ఞానమువలన నకలుగుచున్నదా కర్మత్యాగమువలన కలుగుచున్నదా 7౫ సనమువంనన్నే 
కైవల్యము కలుగు ననుట, వేజాక మార్గము లే దనుట; నకిల వేదౌంతములకు 
సారాంశము. (జ్ఞానా దేవ తు కైవల్యమ్‌ నాన్యః వంధా విద్యతేంయనాయ) కావున 
కర్మలను మానుకొన్నంత పౌత్రమున అమృతత్వము కలుగ దనుఓ సిన్చిలివ్వుు 
మ కాదు కర్మలను ఆచరించుచ ఎన్నచో జ్ఞానమువలన కలిథ్లిన 
యమృతత్వము నకు భంగము కలుగునా ? నిశ్వసిదమైన యమ్పళ సత్వము లేటమోబ్ల 
దేనివలనను బొ్ధంగవడ దనుటఓ కూడ ఏన్నతచే. “తది ట్రా హ్బ్‌సతి, ఆరునా చ్‌నిన 
పొందినవాడు మోవామును పొందడు" (ఎషా టబ్రాహ్మీస్టిల + లార్ద! పైనాం టా చ 
విమువ్యాతి..... శో. 72 - అధ్యాయము - 26) అని శ్రీకుష్ణుడు న్చీష్షమునరించెను. 
కర్మాచరణముచేత్‌ ఆ స్థితికి భంగము కలుగునేమో యని ఎవ్‌నైన తోచినచో వానికి 


గంర6 


106 


యథార్థముగా బ్రాహ్మీస్టితియే కలుగళే దనుట న్పష్టము. అట్టియెడల జ్ఞాని విహితములైన 
కర్మలను ఏల మానుకోవలె? 


ఈ విషయమునే భగవానుడు ఇట్లు ఉద్దాటించినాడు. న ఆరంభింవనంత 


న ఎవం చ్మ్యుంతా త సిదింవదు, నన ంసించి. బవంత మాత్రమున 
వ హ్ష్రైహతోకల వ్‌ 
జూనసిది 9లు లుగడు" 
మి 
స. ణా చునారంబాత్‌ వైష్కర్ముల్టిం వ వరమ ౭ట్నతే! 


కర్ణులు 
ఇర 
నన్య 


స్న్పననా దేవ సిద్ధిం నమధి గచ్చలి॥ శ 
'శ్రుమవోభారతే - భీవ్మవర్వణి - అధ్యాయః - 27 


నెష్కర్మ్య మనగా ఏవనియు చేయకుండ ఊరకుండుట ఒకయర్ధము, కర్మలవలన 
కలుగు వుణ్యపావములచేత నంభవించు నుజదుఃఖములను పొందకుండుట' రెండవ 
యర్హము. విహితములైన నంధ్యావందనాదికర్మలను మానుకాన్నను 
స్నానపానభోజనాదికములు ఎవనికిని తప్పవు. కావున ఊరకయుండుట నంభవము 
కాదు. వానవలన నుఐఖదుఃబములను పొందకుండ ఉండగలుగుటయు అనంభవమే. అల్లే 
చెత్త ర! కలుగకుండ తురీయాశ్రమమును స్వీకరించి కర్మలను శాన్తవిహితముగా 
నన్న్యపేంచి నంతమాత్రమున కూడ జ్ఞానసిద్ధి కలుగదు. పలా పస్పేక్ష లేకుండ 
విహితకర్మలను నిర్వర్తి ౦చుచుండుటవలిన చిక్త శుద్ధి కలుగును. చిత్త శుద్ధితో 
శ్రవణమననాదులు చేయుటవలన జానసిది కలుగును. కావ్చేన విహితములైన కర్మపేను 
మానుకొనుటవలన లాబమేదియు లేకపోగా అనేక జన్మార్జితమైన దురితము మాత్రము 
అక్షయముగా నుండును. 


ఆత్మతత్త ్వమును తెలిసికోవలయు నని తురీయాశ్రమమును స్వీకరించిన 
వివిదిషానన్యానులు కూడ గురువు న్నాశయించి [శ్రవణమననాదులను 
కావించుచుండిననే గాని జూనసిదిని పొందజాలరు. "అర్జునుడు కూడ 
తురీయాశ్రమమును స్వీకరించి శ్రవేణమనీనాదులను ఏల కావింవరాదు |” అని కొందణు 
(వశ్నింవవచ్చును. భిక్షాచర్యాత్మకమైన వరివ్రాజనమును వేదము బ్రాహ్మణుల 
విషయముననే ఉద్భాటించినది "ఈయాత్మను తమన్వరూపవమునుగా తెలిసికొని 
బావ్మాణులు వుత్తై షణమునుండి విత్తెషణమునుండి లోకైషణమునుండి పైకి లేచి 
భిక్షాచర్యమున వర ర్పించుచున్నారు" 


"ఏతం వై త మాత్మానం విదిత్వా బావ్మాణాః పుజ్రై 
షణాయా శృ వితైషణాయా ళృ లోకైషణా 
యాశ్చ వ్య్యుత్శా మాథ భిక్షాచర్యం చ చరన్హి" బృవాదారణ్యకము 


107 
'పైవాక్యముందు తత్త్వమును తెలిసికొన్న విద్వాంనులైన బాహ్మణుల 
విషయమున ఫిక్షాచర్యాత్మకమైన పరివ్రాజనము చెవృబడియున్నది. కాని తత్త్వము 
నెలటుంగగోరి అవలంబించునట్టి వివిదిషా నన్యానమునందు కూడ ఖిక్షాచర్టము 
వృత్తిగా నున్నది.కావున వివిదిషా న్‌ నతన. కూడ బ్రావ్మా 'అులకే యధికార 
మున్న దని, క్షత్తియాదులకు లే దని చ్పష్ట మణంపచున్నడె -క్షావ్యత్తి క్‌స్త్‌ వియోదులకు 
నిషిద్ధము. అందువలన వారికి నన్యానము కూడ నిషిద్ధమే. యైనది 


కావుననే విద్వాంనులైన జనకుడు, రాముడు, కృమ్లడు మొదలుగా క్షత్తియు 
లెవరును నన్న్యానమును గ్రైకొనలేదు. ఈ కారణముచేతనే శ్రీకృష్ణుడు, అప్పుడు 
కాకున్నను మజియొకప్పుడైనను అర్జునుడు నన్యానమును రైకొ నవచ్చునన చెప్ప లేదు 
నన్నా్యాసాశమమునందు అధికారము లేకపోయినను క్షత్తియాదుల కందజకును 
జ్ఞానమును నంపాొదించుకొని మోక్షమును పొందుటయందుత అధికారము కలదు వాన 
వ్రేస్థమునందు బ్రవ్మాచర్య గృహస్థాశమములందు కూడ భీమ్మ డు ధర్మరాజు 
మొదలగువారు మహర్షులవలన లోకీధర్మములనే కాక్‌ మోక్షధర్లములను కూడ 
తెలిసికొనుచుండి రనుట సుప్రసిద్ధము. 


విరక్తి కలిగిన దని బిజ్ఞాన తీవమైన దని క్షత్తియులలో ఆరంభమైన నన్న్యానము 
అవైదిక మని భగవంతునకు ఉఖిమతము కాదని నీశ్చితముగా గ్రహింవవలనియున్నది 
క్షత్తియలలో ఆరంభమైనయీ యవైదికనన్యానము అంతటితో ఆగక అఖిలవర్హములకు 
కులములకు తుదకు ఆమపాలివంటి యవతులైన వేశ్యలకును నంక్రమించినది 
అర్జునునకు కలిగిన యావేశమువంటి విరక్తి క్రిాయొక్క ఆవేశముతో ఇక్షుకులైన 
యువతీయువకులు ఎందజో ఆ యావేశము చల్దాజినంతనే వరివ్రాజకనియమములను 
పాటింవ లేక భ్రష్టత్వమును కషౌందిరనుట చరిత్ర వ్రేసిద్ధమైనఎ షయము. కుటుంబములవం 
నంఘమునకు అవశ సకవన్తూత్పాదనము చేత (౫౦శయం! 0₹ఆలుట2 ౦౦ముంరునలు) 
"సీవల చేత (6టాగంయి ఆధారన్తంభములుగా నుండవలసిన యువతీయువకులు ఖిక్షుకులై 
వరాన్నజీవను లగుట (జయ) జాతిదుర్గతికి రాజమార్గమగు ననుటయు చరిత్రవలనన 
న్పష్టమగుచున్నది. ఈ నన్యానుల స్‌ంఖ్య పెరుగుచున్నపు ఎడే విదేశీయులు 
మనదేశముపె పై దాడులొనర్చి అనేక ప్రాంతములను నులభముగా ఆక్రమింవకలిగిరి. 
శ్రీరాముని కాలమున శ్రీకృష్ణుని కాలమున కూడ బావ్మాణులైనను అనేకులు 
నన్నా్యానులు కాకుండుట, వసిష్టాడులైన మవార్షులు కూడ నన్యానమును గైకొన లేదనుట 
గమనింవదగియున్నది. నంఘమున రభిక్షుకుల నంఖ్యాభివృద్ధి దారిద్యృదుఃఖాభివృద్ధి ఎదికి 
నూచకమే (1164102109, అగును. 


శ్రీకృష్ణుడు అర్జునునకు నన్యానము నిషిద్ధ మని చెప్పుచు, తన వర్తనముచే 
దృష్టాంతమునుగా చూపే , "అనక్తితో అవిద్వాంనులు కర్మలను ఎట్లు చేయుచుందురో 
అప్లి విద్వాంనుడు కూడ "లోకసం[గ్రహమును చేయగోరుచు అనక్తుడైై 
చేయుచుండవలయును" అని చెప్పెను. 


108 


శో | నక్తాః కర్మ ణవిద్వాంసో యథా కుర్వున్సి భారత | 
కుర్యా ద్విద్వాంన్త థానక్తా ల్ని కీర్లు రోకనంగ్రవామ్‌ || 25 


శ్రీమవోబారళతే - భీవ్మవర్వణి - అధ్యాయః - 27 


లోకనం గ్రవామునుగూర్చి కొంద జీట్లు భావింతురు. "నన్యానమనగా కేవలమైన 
భిక్షుకవృత్తి కాదు. నన్యసించిన వాడు స్వార్థముతో తనమోక్షముకొఅకు మాత్రమే 
పాటుపడకుండ నమాజసేవ చేయుచు హోకనంగ్రహ మొనరింపవలె" ఈ 
యభిప్రాయమును వరిశీలింపవలసియున్నది. శ్రీకృష్ణభగవానుడు ఉద్దేశించిన 
లోకనంగ్రవా మేమి ? నంగ్రవామనగా చక్కగా గ్రహించుట (నమ్మ్యక్‌ గపాణమ్‌) 
పాలను చక్కగా (గహింవదలచినవాడు గట్టిపాత్రను దృఢముగా వట్టుకొని దానియందు 
పాలను గ్రహింవవలె. పాత్ర ఓటి దైనను, గట్టిపాత్రను దృడముగా పట్టుకొ నకున్నను, 
పాలు నేల పాలగుట తప్పదు. లోకముయొక్క యోగక్షేమములు అను పాలకు 
కాస్తవిహితమైన జీవన విధానము గట్టిపాత్ర. తమకు విహితములైన జీవన విధానములను 
తాము దృడముగా అవలంబించి నాయకులు, ఇతరులను వారిక్తి విహితముఖైన 
విధానములందు ప్రవర్తింవజేయుటయే లోకనం[గ్రవాము. క్షత్రియుడైన కృష్ణుడు తన 
వర్ణమునకు విహితములైన కార్యములను జాగరూకతతో నిర్వహించుచు అర్జునునివంటీ 
వోరిని వారికి విహితములైన కార్యములందు (ప్రవర్తింపజేసి తోకనంగ్రవామును 
గావించినాడు. జ్టాని అయ్యును ఆయన క్షత్రియులకు విహితమైన యుద్దకర్మను, 
హింసాత్మకమైనీదేల్టైనను, తాను చేయుచు అర్జునున్‌ చేయప్‌ మని 
ప్రోత్సహించుచున్నాడు. అయనకు మూడులోకములలో కావలసినది ఏదియును లేదు. 
అప్పడు ఆయన ఆ యుద్ధములో సారధిగా పాలాన్నచో ఆయనకు కల్లు లాభము కాని, 
పాలఠలొనకపోయినచో కమీగు నష్టముకాని లేదు అయినను ఆయన అద్దునునకు ఇచ్చిన 
మాటీకొణరు, తనయంతన్తునకు ఎంతో తక్కువదియైన సారథ్యమును అంగీకరించి 
యుదమున పాలొనుచున్నాడు. *నేను జ్ఞానిని. నా కేమియు అక్కలేదు , 
హింసాత్మకములైనే యుద్దములతో నా కేమివని ? ఇంతకంకొ వైద్యవృత్తియో 
'ఉపాధ్యాయవృత్తియో చాలీ మేలు" అని తలంచుచు ఆయన క్షత్తియధర్మమును వీడి 
వైద్యమునో ఉపాధ్యాయవృత్తినో అవలంబించినచో ఆయనను చూచి ఇతరులు కూడ 
తమకుతోచిన వృత్తులను అవలంబింవబూనినచో వర్ణధర్మములు వృత్తివిధానములు 
నంకరము లగును. నంఘమున వ్యవన్గ న్ధ విచ్చిన్నమగును. తనకు దేనియందు అవబిరుచి, 
అవీమానము, అవినివేశము, కాశలము ఉన్నదో అది న్వధర్మము కాదు తాను ఏ 
వర్హమునందు & ఐకులమునందు ఇన్‌ (0న, ఆవర్దమునకు ఆఅఆకులమునకు నంబంధించి 
కాన్త్రమ.చెత తనకు ఎహితమెనదియే న్వధర్మమ్‌. భీమ్మనకు కృష్ణునకు విడురునకు 
బోధనమునందు ఎంత అభిరుచియున్నను కాశలము ఉన్నను వారికి ఉపాధ్యాయవృత్తి 
న్యధర్మము కాదు. అల్లే దోణునకు కృవునకు యుద్ధ కార్యమున ఎంత కౌశలము 
వరాక్రవమము ఉన్నను వారి కది వరధర్మమే కానో న్వధర్మము కాదు కావున 


శతు 


109 


మవోపురుములు న్వధర్మమును తాము అనుష్టించుచు తవమతోనున్న లోకులను, అనగా 
అనుచరులను, బావికాలమున తమ్ము అనునరింవబోవు బోక్తులను, వారి 
న్వధర్మములందు ప్రవర్తి ౦వపజేసి వారు “అధోగతి నందకుండునట్లు ఏ చేయుటయే 
లోకనంగ్రవా మొనరించుట. 


శ్రీకృ్ణుడు క్షత్తియధర్మము నతిక్రమించి బ్రావ్మాజోచితమైన నన్యానమును 
అవలంబించి యున్నచో ఆయనను అనునరించి నమకాలమున తరువాత తరములలో 
యువతీయువకులు కూడ భిక్షుకులై భంశము నొందినచో ఆధర్మనంకరమునకు ఆయన 
కర్త యగును. (నంకరన్య చకర్తా స్యా మువవాన్యా మిమాః వ్రజా) అందువలన ఆయన 
తనధర్మమును దృఢముగా అనుష్టించుచు తన యనుచరులయొక్క భక్తులయొక్క 
నముదాయరూవేమైన లోకమును శాస్తవిహితమైన మార్గమున వర్తింపజేయుచు 
దుర్గతిపాలు కాకుండునట్లు చేసి లోకనంద్రీవా మొనరించెను 


ఈ దృష్టితో వరిశిలించినచో నన్యసించిన వారు నమాజ సేవయే లక్ష్యముగా 
వర్తించుట లోకస్‌ంగ్రవాముకా దనుట నృష్టము. ఆత్మజ్ఞానముకొణకు నకల లౌకికవైదిక 
వ్యవహారములను వదలిన వివిదిషాస్‌న్యాసి సి తన్‌శక్తిని కాలమును పూర్తి గా 
జ్ఞాననంపాదనకే మినియోగించుట న్వధర్మ మగును. నమాజసేవ వానికి వరధర్మమే 
యీగును. ఫలాపేక్ష లేకుండ నమాజసేవాకార్యక్రమములను నిర్వహించుచున్నచో 
వానికి చిత్తశుద్ధి కలుగవచ్చును గద్గా ! చిత్తశుద్ధికొణ కైనను అతడు గురుక్యుహష 
శ్రవణము వ మననము నిదిధ్యాననములనే అవలంభింవవీతె. అవియే వానికి చిత్త పద్దిని 
తత్త త్త్వజ్ఞానమును కూడ కలిగింవగలవు. 


చిత్త శుద్ధిని జ్ఞానమును పాౌందిన నన్యాసికి, అనగా విద్వత్సన్వ్యాసి-, ఇంక 
సాధింవవలసినేది వీడీయు ఉండదు. అట్టివాడు కేవల కారుణ్యదృష్టి షితో లోకనం[గ్రవా 
మగనరరన సకం కదా ! బ్రావ్మాజేతడులైన జనకుడు, శ్రీకృవ్ణుడు ఇన దతయవాగు 
నన్యానమునే స్వీకరింవరు. వారు లోకనం గ్రవాముకొఅకు నమాజమున అదర్నము 
నిర్మూలించుటకు ధర్మమును 'పెంపొందించుటకు నిరంతరము కృషి లట స 
యుందురు. బ్రావ్మాణులలో కూడ లోకనం[గ్రవామునకై వర్తి ౧వవలయ. నను తలంవు 
కలవారు జ్డాను లఅయ్యును నన్యసింపరు. వారు వసిష్ట విశా౭ఒమతాడింలవలె 
యజ్ఞయాగాదీకములను శిమ్యశిక్షణాదికార్యములను నిర్వహించుచు లోక కవంగ్రవావాను 
కాబీంచుచునే యుందురు. అట్టివారు కొంతకాలమైన తరువాత కేవలమ్హైాన 


|) గ 


౬4 


యాత్మానందమును నిరంతరముగో అనుభవించుటకై నన్యసీంవ వవచ్చును నవంసించిన 
తరువాత వారు కేవలమైన యాత్మనిష్టయందే మందున వాని సాదమదాశికో 
కార్యకలావములలో ్రవేశీంవరు. అట్టి తలంవున్నచో ననా న్యానచుశే ఎ ల వసులస్తారుుడాకు 


నన్యానమును స్వీకరించినచో “నిద్ర వచ్చువజకు మృతి నంబవించు వణకు 
_వేదాంతచింతనముతోనే కాలము గడువవలయును” (ఆనుప్పేః ఆమృతేః కాలం నయే 


110 


ద్వేదాంతచింతయా" అను న్యాయము ననునరించి తాము ఆత్మనిష్టులై తమ్ము 
ఆశ్రయించిన వారియందు అత్మవిచారమును కలిగించుటకే యత్నించుచుందురు. అదియే 
వారు చేయు లోకనంగ్రవాము. ఇటీవలి కాలములో శ్రీరమణమవార్షి మొదలగువారు 
ఇస్తే చేయంచాండదిరి. అట్లు కాక వారు యజ్ఞయాగాదుల నిర్విహణమునకో 
వైదాాలయాటా =ర్రశాలాదుల :'నిర్మాణమునకో కౌంటుపడుచుండిన యెడల వారికి 

ఆత్మడ్డా జానము సిద్ధింప లేదనియే [గహింవపవలె. "జ్ఞానామృత ముచేత తృ్పుడై 
కృతకృత్వుడైన యెసిగికి కర్తవ్యము ఏదియు ఉండదు , “ఉండినచో అతడు తత్త త్త్వవేత్త 


కాడు" అనుట ప్రాచేననంవ్రదాయ సిద్ధాంతము 


శో జ్ఞానామృతేన తృప్తన్య కృృతకృుత్యన్య యోగినః | 
నో వాస్తే స్తి కించిత్‌ కర్తవ్య మస్తి చేత్‌ నన తత త్త్వవిత్‌ || 


ఇచ్చట భగవంతుడు తనమతమును అనుష్టించువారు కర్మలనుండి ముక్తు లగుదు 
రని, తనవయందలి అనూయతో అనుష్టింవనివారు వీవేకళూన్యు లని నర్వజ్ఞాన విమూఢులై 
నశింత్రు రని అనగా న్వర్గమోక్షములకు దూరులగుదు రని, చద్దా టించుట 
గమనింవదగియున్నది. గుణవంతమైన విషయమునందును దోషమును ఫొవించుట 
అనూయ. అర్జునుని నిమిత్తముగా చేసి సీకొని శ్రీకృష్ణుడు నకలమానవులకు శ్రేయన్సును 
కలిగించునటి' ట్రైకర్మయోగమును జాననిషను బోధించుచు “నాయందు కర్మలను ఉంచి 
ఉద్వేగరహితుడవై యుద్ధము చేయుము, నా యీ మతమును అనుష్టించువారు 
కర్ములనుండి ముక్త్చు అగుదురు” అని చెప్పినాడు. ఇది విన్నంతనే కొందయి, *మనవలెనే 
జీవించుచున్న యీ కృష్ణుడు నరుడా. ళ్గొ ఉవరమేశ్వరుడా ? ఈయనయందు కర్మలను 
అర్పించినంత మాత్రమున ఎవ డెను వుణ్యపావముల నుండి ఎట్లు ముక్త్షుడగును ?" 
అని ఆక్షేపింతురు మంచిని చెప్పినను (గహింవక చెడునుగా త్రోసి సిపుచ్చువారు 
అనూయావరులు. 


వారు నర్వజ్న్ఞా నవిమూథఢులు. లౌకికములు వైదికములును అయిన 
నకలజ్ఞా నములందున్‌ వారు విమూఢులు. వేదశా స న్హముల(ప్రమాణదృష్టితో 
ఆలోచిరీచినను, లేకలౌకికమైన తర్కదృష్టితో విమర్శించినను శ్రీకృష్ణుని యువదేశోము 
శ్రేయన్కరమని న్పష్టముగా పగోచరించును. ఏ విధమైన విమర్శన జ్ఞానము లేనివారు 
నర్వజ్ఞూ న విమూక్హులు. ఇచ్చట నర్వశబ్ద మునకు అర్థము ఈశ్వరు డని 
నీలకంరౌచార్యులవారు నిరూపించినారు. "నర్జుమును పొందియున్నావు కావున, నీవు 
నర్వుడవు" (నర్వం నమాప్నోషి తతో౭సి నర్వఖ అను నిర్వచనమువలన నర్వజ్ఞాన 
మనగా ఈశ్వరజ్ఞాన మని ఆయన ఉద్దా టించినాడు 


తనమతమును అనుష్టించుటవలన కలుగు లాభమును ఆచరింవకుండుటవలన 
నంభవించు నష్టమును భగవంతుడు నిరూపించుటవలన, ఇది ఆయనయువదేశమునకు 
ఫల్మశుతి అని “వ్యక్తమగుచున్నది దీనినిబట్టి, "నకలకర్మలను నాయందుంచి. 


[1 


ఉద్వేగరహితుడవై యుద్ధము చేయుము” అను వాక్యముతో ఆయన కావింవదలచిన 
యువదేశము వూర్తియైనదని నృష్టమగుచున్నది. పదునెనిమిదవ యధ్యాయమునందు 
కూడ "బుద్ధియోగము నవలంబీంచి మనన్సుచేత నకలకర్మలను నాయందు ఉంచి 
మత్పరుడవై నన్ను ఎల్లప్పుడు తలంచుచుండుము అని చెప్పి, "నర్వదర్మ్శములను 
వరిత్యజించి నను న్న ఒక్కనినే శరణముగా పొందుము, నేను నిన్ను నర్మ్వపావములనుండి 
విముక్తుని కావింతును" అని యుద్దా టించుట గమనింవ దగియున్నది. కావున "నకల 
కర్మలను నాయం దుంచి" మయి నర్వోణి కర్మాణి" అనియారంభమగుచున్న శో శోకముతో 
బగవానుని ప్రధానమైన యువదేశము పూర్తి యైన దని న్పష్ట మగుచున్నది. తక్కిన గంధ 
మంతయు అర్జునుని నందేవాములకు ప్రశ్నలకు నమాధానరూవముగా ఏర్పడిన వివరణ 
మని గ్రహింపవలసి యున్నది. 


శో| మయి నర్వాణి కర్మాణి నన్న్య స్సాద్యాత్మచేతసా | 
నిరాశీ ర్నిర్మమో భూత్వా యుద్ధ్యన్వ విగతజ్వరః | 30 


శో యే మే మత మిదం నిత్య మనుతిస్షన్తి మానవాః।| 
శ్రద్ధావన్తో౭ననూయన్లో ్‌ ముచ్యన్తే తే౭పి కర్మభిః | 31 


శో యేత్వే తదభ్యనూయన్లో నానుతిస్టని మే మతమ్‌ | 
నర్జాజ్ఞానవిమూఢాం స్తాన్‌ విద్ధి నష్టా నచేతనః | 32 


నీలకంఠీయమ్‌ " నర్వశబ్దః ఈశ్వరవాచి, “"నర్వం నమాప్పోషి తతో౭సి నర్వః" 
ఇతి నిర్వచనాత్‌, తన్య జ్ఞానే వీషయే విశేషేణ మూఢాన్‌, పారోక్ష్యేణాపి తే ఈశ్వర 
నుజూానంతో దేహమాత్రనీష్ణాః, తాన్‌ నష్టాన్‌ న్వర్గాపవర్గ భ్రష్టాన్‌ | భీష్మపర్వము ఎ 
అదాగ్రయ = 27 


(9 కామనిగ్రహ చమసము 
గత 


తనమతము ననుష్టింపనివారు వివేకళూన్యు లని నర్వజ్ఞాన విమూఢు లని నశింతు 
ని శ్రీకృష్ణుడు చెప్ప్రైనంతనే ఎవరికైనను ఒకనందేపాము కలుగవచ్చును. 
ప. యైన భగవంతుడు వారియందు కూడ ఉన్నాడు కదా, ఆయన వారిని 
ఏల నన్మార్లమునందు ప్రవేశపెట్టడు ? అర్జునుడు ఈ నందేవామును (వకటింపక 
పోయినను శ్రీకృమ్ణుడు దీనిని భావీంచి ఇట్లు నీమాధానము చెప్పినాడు. 


“జ్ఞానము కలవాడు కూడ తన 'ప్రకృతికి తగిన ప్లే ఆచరించుచున్నాడు. 
భూతములు తమ వకృతుల ననునరించి వరి ర్తించుచున్నవి. నిగ్రవాము ఏమి చేయగలదు? 


కేం 


ఒక్కొక్కు ఇంద్రియమునకు దానివిషయమునందు రాగద్వేషములు వ్యవస్థితములై 
యున్నవి. వానికి లోబడరాదు. అవియే సాధకునకు విరోధులు. చక్కగా అనుష్టిరీవబడిన 
వరధర్మముకంటె, గుణహీనమైన న్వధర్మమే శ్రేయన్కరము. న్వధర్మమున 'మరణము 
నంబవించినను మేలే వరధర్మము భయావవాము" 


శ్లో నదృళశం చేష్టతే న్వస్యాః వ్రకృతేః జ్ఞానవా నపి। 
వకృతిం యౌంతి భూతాని నిగ్రవాః కిం కరిష్యతి | 33 


శ ఇంద్రియ స్యేంద్రియ స్యార్ధే రాగద్వేషా వ్యవస్థి తే 
తయో ర్న వశమాగచ్భేత్‌ శ్రా వ్యాన్య పరివందీనా | 34 


శో శ్రేయాన్‌ న్వధర్మో విగుణః వరధర్మాత్‌ న్వనుష్టితాత్‌ | 
న్వధర్మే నిధనం శ్రేయః వరధర్మో భయావవా? | క్త 


శ్రీమవోభారతే - భీవ్మవర్వణీ - అధ్యాయః - 27 
విజయప్రభ 


నర్వాంతర్యామియైన భగవంతుడు దుర్దనులయందు కూడ ఉన్నమాట నిజమే. 

కాని వారి వ్రకృతులను మార్చుట ఆయన ధర్మీము కాదు. ఒక్కొక్క జీవునకు చాడు 
పూర్వజన్మలలో గావించిన ధర్మాధర్మములవలన ఏర్పడిన పుణ్యపాపముల 
నముదాయము వానికి ప్రకృతి అగును. మట్టినుండి కుండ రూపాందునట్లు ఆ (ప్రకృతి 
నుండి వానికి శరీరము అంతరంగము ఇంద్రియములు ఏర్పడుచున్నవి. 
నర్వాంతర్యామిమైన భగవంతుడు ఆశరీరమునకు అంతరంగమునకు ఇంద్రియములకు 
చైతన్యమును మాత్రమే కలిగించును. వానిని మార్చుట ఆయనవనికాదు. చిన్నవి, “పెద్దవి, 
తెల్లనివి, ఎల్జినివి, పచ్చనివి మొదలుగా ఎన్నో విధములుగా ఉండు దీవములయందు 
109) 'అన్నింటియందును విద్యుచ్చక్తి అంతర్యామిగ నమానముగా 
వనరించుచుండును. అప్లే అది ఎన్నో విధములైన యం(త్రములయందును 
ద్రవహించుచుండును. వాని కన్నింటికి అది చైతన్యమును మాత్రమే కలిగించుచుండును. 
దానిచైతన్యమువలననే ఆదీపములు వెలుగును, యంత్రములు వని చేయుచుండును. 
వానియందు అంతర్యామియై యున్న విద్యుచ్చక్తి ఆ దీవములయొక్క వ్రకృతిని, ఆనగా 
డూవవరిమాణ వర్జాదులను (0౧, 5264 ౧108ల) మార్చదు. అదిదాని ధర్మము కాదు. 
ఆస్తే నర్వాంతరాక్టమియైన భగవంతుడు ఆ యా జీవులకు వారి వ్రకృతులవలన 
రూవాండియన్న శరీరన్వజావాదులకు చైతన్యమును మాత్రమే కలిగించును. కాని 
వానిని మార్చడు. విద్యుచ్చక్తి వలన ఎజ్జ దీపము ఎజ్జని కాంతిని, వచ్చ దీపము వచ్చని 
వెలుగును ఇచ్చునట్టు, చిన్నయంత్రము కొద్దివనీని, 'పెద్దయంత్రము 'పెద్దవనిని 
చేయునట్టు జీవులు పొడ భగవంతుని చైతన్యమువలన తమ (కృతికి తగినట్లుగా 


113 


శరీరముయొక్క బలాబలములను, న్వభావమునందలి మాంద్యము త్మీవత 
మెదలగువాని ననునరించి చిన్న పనులను, పెద్ద వనులను, నక్కార్యములను, 
దువృతగ్ణములను చేయుచుందురు. వానికి అన్నింటీకి వారి వ్రకృతులే కారణము కాని 
వారియందున్న భగవంతుడు కాడు. ఆయనకు వానితో నంబందము లేదు. ఆయన 
సాక్షిమాత్రుడుగ నుండి ప్రభువువలె వారి చేష్టలకు ఫలములను మాత్రవే 
ఇచ్చుచుండును 


(వకృతి చాలబలము కలది. శవణమనములచేత వేదాంతవిజ్ఞానమును 
నంపాదించినవాడు, నహముషునివంటివాడు కూడ పరకాంతావ్యామోపామునకు 
లోనయ్యె నన్నచో పామరులనంగతి చెప్పవలసినది ఏ మున్నది? ప్రభుత్వశాననములు 
దండనములు (వ సిద్ద ములుగా ఉన్నను, దుర్దనులు తమ (వకృొతికతి లోనై 
దుష్కార్యములను చేయ్‌చునే యున్నారు. అప్లే కుంటీతనము [గ్రుడ్డితనము దారిద్ర్యము 
దీర్హవ్యాధులు మొదలగు రూపములలో భగవంతుడు పాపములకు వథలమునొనంగుట 
ఎజ్రేంగియు వారు తమ వ్రకృతులయందలి దుర్చృత్తులకు లోనై పావకృత్యములను 
చేయుచునే యున్నారు. వారి విషయమున నిగ్రవాము ఏమి చేయగలదు ? వండితులు 
కూడ వ్రకృతికి లోబడి వర్తించుచున్నచో జీవులకు స్వాతంత్ర్య మెక్కడిది? 

ళ్‌ 


ఒక్కసారి దుష్టవకృతిని పొందినవాడు ఎల్లప్పుడు దుష్టుడు రానే 
వర్తి ౧వవలపియుండును. అట్టియెడల ధర్మమ్ము నుపజేశించు ఖాస్త్ర ములు; వాని 
ననునరించి "పెద్దలు చేయు హితీబోధలు వ్యర్థములే కదా! వ్రకృతియొక్క ప్రభావము 
ఎంత వ్రబలమ్హన్‌ దై దెనను అది జీవుని స్వాతరీత్ర్యమును వారింవ లేదు. తల్లి, తండ్రి, 
దేశము,కాలము, శరీరము, న్వభావము మొదలైన జన్మనందర్భములు (0014కు ౨ల 
దైవికములైన శుభాశుభ నన్నివేశమలు (యర్రా జురే ౮05290” ౯౪౫) కేవలము వ్రకృతి 
చేతనే నంఘటితము లగుచున్నవి. వానియందు ఏ వ్యక్తికి స్వాతంత్ర్యము లేదు ఇవివాని 
బుద్ధికి నంబంధించి నంబవించు నవికావు. కాని జీవితమున వ్రతినన్నివేశమునందును, 
తని వర్తనవిధానమును నిశ్చయించుకొనుటయందు, దాని ననునరించి వర్తి ంచుటకును 
వర్తి ౦పకుండుటకును, వతివ్యక్తికి స్వాతంత్ర్యము కలదు. ఆ స్వాతంత్ర్యమును 
వురన్కరించుకొనియే ధర్మశాస్త్రములు పెద్దల యువదేశములు సార్థకము లగుచున్నవి. 
పితృవాక్యపాలనకైై రాముడు అడవికి బయలు దేలుచున్నప్పుడు లక్ష్మణునకు తండ్రి పై 
తీవ్రమైన కోధము పొంగివచ్చినది. తండ్రిని ధిక్కరించుట తగ దని రాముడు అతనికీ 
బోధించెను. అప్పుడు (ప్రకృతికి వశుడై కోధముతో తండ్రిని దిక్కరించుటకు, 
రామునియువదేశమును పాటించి శాంతించుటకు లక్ష్మణునకు స్వాతంత్ర్య్యమున్నది. 
అందువలన అతడు క్రోధమును వీడి రామునియువదేశమును పాటించి దర్శమునే 
అవలంబించెను. దుర్యోధనునకు లోభము, పాండవులరాజ్యుము ఆతనికి దక్కుటకు 
అవకాశము, (వకృతిచేతనే నంఘటితము ల్రైనవి. అప్పుడు విదురఖీ మ్మాదుల 
యుపదేశముల ననునరించి పాండవులకు రాజ్యము నొనంగుటకు లోదముతో 


114 


నిరాకరించుటకు దుర్వోధనునకు స్వాతం[త్యుమున్నది. అతడు ఉవదేశములను 
నిరాకరించి లోభమునకు లోనై వర్తించెను. అవ్పటికి ఆయువదేశములు ఫలింవలేదు. 
అయినను అవి పూర్తిగా వ్యర్థము లయ్యె నని చెవ్పుటకు వీలు లేదు. ఆ బోధలు వాని 
చిత్తమున నంస్వార రూవ వవిన ఉండి జన్మాంతరమున వానియందు దుర్గుణములకు 
బలమును తగ్గించును కావున దువ్టలకు చేయుబోధలు కూడ కేవలము 'వ్యర్థములు 
కావు. ఎంత వ్రీబలముగా శోకమోవాములు అర్జునుని ఆక్రమించుచున్నను, అతనీకి గల 
స్వాతంత్ర్యమును అనునరించియే కృష్ణుడు ఉపదేశించుచున్నాడు. 


ఈ నందర్చమున ప్రకృతి జీవుని ఎట్లు బందించుచున్నదో దానినుండి ఎట్లు 
తప్పించుకొన వచ్చునో శ్రీకృష్ణుడు వివరించినాడు. ఒక్కొక్క యింద్రియమునకు దాన్‌ 
విషయములలో అనుకూలములైన వొానియందురాగము, ప్రతికూలములైన వానియందు 
ద్వేషము నృష్టి లక్షణముగా (గ20ఫ16 01 ౨౭౬09) నియతమై యున్నది. పొగడ్తలు 
వినుచున్నవ్వుడు, ఆమాటలయందు పొగడుచున్న వారియందు రాగము, ఎవరైన 
నిందించుచున్నవ వుడు వారిమాటలయందు వారియందును ద్వేషము కలుగుట 
నవాజము అమే సే మనోవారదృశ్యములు, నుఖన్పర్శలు రుచికరములైన పదార్థములు, 
నుగంధములు 'మొదలగు వానియందు వానిని నమకూర్చువారి యందును శౌగము, 
భయంకరద్భృృుశ్య ములు, దుఃఖన్పర్శలు, వాగటు కలిగించు భోజన వదార్థములు, 
దుర్గంధములు మొదలగు వానియందు, వానిని నమకూర్చువారియందును ష్వైషము 
కలుగుట నవాజము. శరీరధారులకు అందణకును ఇది తవ్పదు. అయినను కలుగుచున్న 
యా రాగద్వేషములను గమనించుచు వానికి లోబడకుండ తప్పించుకొనగల 
స్వాతంత్ర్యమును జీవులకంోభగవంతుడు వ్రసాదించినాడు. ధర్మమార్గమునుండి ఎవ 
డైనను తప్పి చరించుటకు ఈ రాగద్వేషములే కారణములు. కావున శ్రేయన్సును 
కోరువానికి ఇవి ప్రబల విరోధులు తనకు మేలును కోరువాడు వీనికి లోబడరాదు ఏ 
నన్నివేశమునం దైనను రాగద్వేవములు ఎంత వ్రబలముగా తన్ను ఆవేశించుచున్నను 
బుద్ధిశాలి యగువాడు వానిని తోసివేసి సి,"ధర్మము ననునరించి నా కిప్పుడు కర్తవ్య మేమి” 
అనీ ఆలోచింవవలె. పెద్దల నడిగి ధర్మమును తెలిసికొని ఆ విధముగా వర్తింపవలె, 
తనకు తోచినట్లు వర్తింప నాదు. 


ప్రకృతిలోని మమకారముచేత శోకమోవాములు వప్రబలుటవలన అర్జునునకు 
న్వధర్మమైన యుద్ధమునందు ద్వేషము వరధర్మమైన బిక్షావృత్తియందు రాగము న లిగాను. 
దేనియం దైనను తనకు అవిరుచి అభినివేశము కౌశలము ఉన్నంతమాత్రమున అది 
న్వదర్శము కానేరదు ఏది తనకు కాన్తముచేత విహితమై యున్నదో అదియే న్వధర్మ 
మగును. అర్జునుడు రాగద్వేవములకు లోనై భీవ్మద్రోణాదులహింనతో కూడిన 
ఉగమైన యీ్‌ద్దమును వీడి అహింసాత్మకవమ్దై (శాంతమైన భిక్షావృత్తిని 
అవలంబించుటక్రు సిద్ద వడౌెను పరధర్మమైన యా ఖిక్షావృత్తిని అర్జునుడు; 
బ్రవ్మాచర్యాదినియమములకీ చక్కగా అనుష్టింవగల డనుటకు నందేవామ లేదు, 


కేం 


దానిని ఎంత చక్కగా అతడు అనుష్టించునను దానికం టు న్వధర్మమైన యుద్ధమే 
టట రు గుణమహితముగా కన్చించుచున్న వరధర్మముకంటె, హింసామయీమై 
హీనముగా కన్పించుచున్నవ్పటికి న్వధర్మమైన యుద్ధమే అర్జునునకు శ్రేయన్కర మని 
భగవంతుడు స్పష్టముగా చెప్పుచున్నాడు అంతే కాడ్‌. న నూ దర్మానుష్టానమున మరణ 
మైనను మేలే కాని వపరధర్మము నవలంబింమట చూత్రము భయావపా మని ఆయన 
ఉద్దాటించుచున్నాడు 


వరుని దైనంతమాత్రమున ఒక ధర్మానుష్తానము మదణముకంకు భయావవా 
మగునా ? దారిద్య్యము, అవమానము, భయంకర దీర్హవ్యాదులు, మరణముకంకు 
భయంకరములు కావచ్చును. కాని బిక్షావృత్తి వంటి (ప్రశాంతమైన ధర్మము కూడ 
మరణము కంఠ భయంకర మగునా ? అర్జునుడు యుద్ధమును ) వీడి ఖిక్షావృుత్సితో 
ఆశ్రమములకు పోయినచో, అతడు దయాశాలియై యుద్ధే మును వీడె నని ఎవరును 
తలంవరు. అజ్ఞానముచేత ఆతడు దర్మభ్రష్టు డయెననియే ముమలు తలంచి గర్హింతురు. 
సామాన్యజనులు శత్రువులు, అతభు యుద్దమునుండి పిజికితనముతో పాజీపోయి వచ్చె 
ననియే అతనిని గేలి చేయుదురు వీరవరేణ్యుడుగా అప్పటివజకును వ్రశంనలను 
పౌందుచున్న యర్జునునకు అల్బుఐ వలన పేశనము నంచవించినచో నుఖముగా ఎట్లు 
జీవింవగలడు. ఎవనీవలన ఏమితిఎ హ్కారము నంబవించునో అను భయముతో దినదిన 
గండముగా అతడు ఎట్లు జీవితమును కొనసాగింవగలడు ? అందువలన అతనికి 
భిక్షావృత్తి మరణముకంకు భయావవా మగు ననుట నిశ్చితము. 


గ్‌త 


న్వధర్మమును త్యజించి వరధర్మమును అవలంబించుట పాపహేతువని తనకు 
కూడ తెలియును, ఆయినను తనమనన్సు ఎవరో వట్టి నెట్టచున్నట్లుగా ఆ పాపకృత్యము 
వైవునకే ఏల (యమొగ్గుచున్న దో అర్జునునకు తెలియుట లేము. అందువలన అతడు కృష్ణు 
న్‌ట్లు అడిగినాడు "మతి, న్జీ శ్రీకృషే! పావమును చేయుటకు ఇచ్చగింవనివాడు కూడ్‌ 
బలవంతముగ నియోగింపవ్‌డి నట్లు ఎవనిచేత _వచోదితుడ్డై పావ 
మొనరించుచున్నాడు” 


భగవంతుడు డి ట్లనెను. "ఇది కామము. ఇదియే క్రోధము. ఇది రజోగుణమునుండి 
పుట్టును. ఎంత ఆవోరమొనంగినను ఇది తృప్తి వడదు. ఇది మవోపాపి. దీనిని ఇందు 
వైరినీగా ఎఆయంగుము. దీనిని వూరించుట దుష్కరము. ఎంత యొనంగినను ఇది చాలు 
ననదు. పొౌగచేత నిప్పువలె, దుమ్ముచేత అద్ధమువలె, జరాయువుచేత గర్భమువలె 
జ్ఞానికి నిత్యశత్రువైన యీకామముచేత జ్ఞానము ఆవరింవబడి యున్నది. 


ఇం[దియములు మనన్సు బుద్ధి దీనికి అధిష్థానములుగా చెవృబడుచున్నవి. 
వీనిచేత, ఇది జ్లానమును ఆవరించి, జీవని విమూఢ్లునీ కావించుచున్నది. కావున నీవు 


116 


మొదట'ఇంద్రియములను నియమించి జ్ఞానవిజ్ఞాననాళకమైన యీపాపిని ఖండింపుము. 
ఇంద్రియములు అధికశక్తిమంచములు. వానికంటె మనన్సు పరమైనది. మనన్నుకంటె 
బుద్ది మిన్న. బుదికం క జానరూవమైన యాత్మ వరము. బుద్ధిచేత చ మనన్సును న్తంభింవ 
జేసీ పరవ్టాన యాత్మ "నెటింగి దుర్ఫేద్యమై కామరోపమైన యీశత్రువును 


నంవారింవుము 

శో అథ కేన వ్రయుక్నో౭యం పావం చరతి పూరుమః | 
అనిచ్భ న్నపి వార్ష్మేయ బలాదివ నియూజితః | 

శ్రీ భగవా నువాచ 

శో కామ ఏషకోధ వఏవవరజోగుణనముద్భృవః | 
మవోళనో మవోపాష్మా వి ద్ధ్యేన మివా వైరిణమ్‌| 

శో ధూమే నావ్రియతే వహ్ని ర్యథా౭దర్శో మలేన చ| 
యథోల్చే నావృతో గర్భ నృథా తే నేద మావృతమ్‌ ॥ 

శో ఆవృతం జ్ఞాన మేతేన జ్ఞానినో నిత్యవైరిణా! 
కామరూ పేస్‌ కౌంతేయ 'సేష్పూరే జానలేన చ| 

శో ఇంద్రియాణి మనో బుద్ధిర స్యాధిష్టాన ముచ్యతే 
ఏతై ర్విమావాయ త్యేవేజ్ఞా జాన మావృత్య దేహినమ్‌ | 

శో॥ తస్మాత్త్వ మింద్రియా జ్యాదౌ నియమ్మ్య భరతర్షభ । 
పాప్మానం ప్రజహి 'హ్యేనం జ్ఞానవిజ్ఞాననాళనేమ్‌ || 

శో ఇంద్రియాణి వరాణ్యావా రింద్రియేభ్యః పరం మనః] 
మననన్సు వరా బుద్ధిఃయో బుద్ధేః వరతన్తు నః॥ 

శ ఏవం బుద్ధేః వరం బుద్ధ్వా నంన్తభ్యాత్మాన మాత్మనా | 


జహి శత్రీం మవోబాపీోో కామరూవం దురానదమ్‌ | 


శ్రీ మవాబారతే- భీవ్మవర్వణి - అధా్యయః -27 


విజయవ్రభ 


36 


ప 


38 


వం 


తగి 


శే 


త్త 


శ 


రాగద్వేషములు శత్రువు లని భగవంతుడు చెప్పినాడు. కాని అనేకులకు 
పావమునందు రాగము ఇచ్చ కలుగవు. అట్టివారు కూడ ఎవరి చేతనో ప్రచోదితు లై లైనట్లు 
వమునకు ఎందుకు పాల్పడుచున్నారు. బండిని లాగుటకు ఇవ్టవడని వశువులను 


శే/ 


చోదకుడు త్రోలునట్లు జీవూఖ్నై పౌావమువైవునకు ఎవరు త్రోలుచున్నారు? అనేకులకు 
నవాజముగా పావమునందుళలాగమే కలుగదనుట నిజమే.కానికొన్ని అనవాజములైన 
నన్నివేశములందు వారికి రాగము కలుగుట అనంభవము కాదు. చాలమందికి వరస్తీ ల 
యందు సాధారణముగా రాగము కలుగదు. కాని ఏకాంతమునందు మిగోల 
రూవవతియైన వరకాంత తనకు అనుకూలముగ తటన్థవడినచో నియమవంతులు కూడ 
పావమని 'యెజింగియు ఆమెయందురాగమును పొంయట ఆనందవముకాదు. రాగము 
లేకుండ కామము కలుగదు. కామము లేకుండ పాపాచరణము నంభవింవదు. రాగమే 
నంకల్పాత్మకమైనవప్పుడు కామ మగును. అర్జునునకు నవాజముగ భిక్షావృత్తియందు 
రాగము లేదు. కాని భీవ్మదోణాదులయందు బాల్యము నుండి గాఢమైన యనురాగము 
కలదు. అందువలన వారిని నంవారింపవలసి వచ్చినవ్పుడు ఆ యనురాగమునకు 
వ్రతిబంధకమైన యుద్ధమునందు ద్వేషము కలిగినది. దానినుండి తప్పించుకొనుటకు 
అవ్వడు థిక్షావృత్తి "మేలైన యుపాయముగా తోచి దానియందు అతనికి రాగము 
కలిగినది. వెంటనే యుద్ధమును వీడి ఆ వృత్తిని అవలంబింపవలయు నను 
నంకల్పరూవమైన కామము కలిగి నేను యుద్ధము చేయ నని శరచావములను అతడు 
వీడినాడు. కావున వరధర్మమైన ఖిక్షావృత్తి నవరీంబింవ వలయునని అర్జునునకు కలిగిన 
పావ వవ్రవృత్తి యందు రాగము, ఇచ్చ, కామము కలిగినవి. 


"నీకు భిక్షావృత్తియందు కామము కలిగినది, అదియే నీకు వచోదనము 
కలిగించుచున్నది*. అని చెప్పకుండ శ్రీకృమ్లడు అర్జునుడు సాధారణముగా అడిగిన 
(వశ్నకు సాదారణముగానే, "కామమే పాపాచరణమునకు మూలము ఆని 
నమాధానము చెప్పినాడు. ఒకవన్తువునందు "ఇది నుఖకరము, కావున పొందదగినది" 
అను తలంపు రాగము. "ఇది దుఃఖకరము, దీనిని తొలగింవవలె" అను తలంపు ద్వేషము. 
"ఇది నాకు తవ్పక కావలె" అను ప్రబలమైన భావము కలుగునప్పుడు రాగమే 
కామముగా పరిణమించును. *దీనిని తప్పక నిర్మూలింపవలె" అను భావము 
కలుగునప్పుడు ద్వేషమే క్రోధముగా పరిణమించును. కామమునకు భంగము 
కలిగినప్పుడు, భంగకారణముగా కన్చించుచున్న దానియందు కామాత్మకమైన 
చిత్తవృత్తియే వ్ర్వ్వలనాత్మకమై క్రోధ మగును. కావున కామము యొక్క రూపాంతరమే 
క్రోధము. మథి నిష్కాములైన పరమధార్శ్మికులకు బుషులకు కూడ క్రోధము కలిగి వారు 
శపించుట నంభవించుచున్నది కదా ! అది నిజమే. కాని వారు ధర్మకాములు. ధర్మము 
భంగవడినప్పుడు వారియందున్న ధర్మకామమే కోధముగా పరిణమించుచున్నది 
కావున కామమును జయించినచో కోధమును కూడ జయించినప్లే యగును 


కర్మయోగమునకు సాంఖ్యసిద్ధికి కామమే [వ్రదానవ్రతిబందకము దాసిని 
నిర్మూలించినచో అధ్యాత్మయోగమార్గము పూలబాటయే యగును. అందువలన కాము 
నిర్మూలన విధానమును భగవానుడు వివరించినాడు. శత్రువుయొక్క వ్యూవామును, 
వానియధిష్టానమును, చక్కగా తాలిసికొన్నచో వావిని నిర్మూలించుట నులబ మగును. 


118 


శ్రవణమననాదులు చేసి జ్ఞానవిజ్ఞానములను నంపాదించుకొన్నవానికి కూడ అది 
నిత్యవైరియే నిర్వికల్ప సమాధిని పొందినవాడు కూడ నమాధిని వీడి 
డు కామము విషయమున జాగరూకతను కలిగియుండవల. 
ఇానై స్టాదార్యోవదేశములవలన కలిగిన వరోక్షజ్ఞానమునే కాక్క నిదిధ్యాననముయొక్కు 
వరిపాకమువలన కలిగిన విజ్ఞానమును కూడ ఆది నాశమొనరింవగలదు 


కామమువ మూడు దశలలో జ్ఞానమును మూడువిదములుగా ఆవరించుచున్నది. 
(1) “వలా పేళ్లలేకుండ జయావజయాది ద్వంద్వములయందు నమబుద్ధితో శాస్తవిహిత 
కర్తవ్య్యములను నిర్వహింపవలయు" నను బుద్ది నిశ్చయము కర్మయోగవపనందు 
జ్ఞానము. దానిని అవలంబించి కర్మలను నిర్వర్తీంచుచున్నవ్వుడు, పొగ నిప్పును 
ఆవరించినట్లుగా, కామము మాటిమాటికి పలములయందు ఆనక్తిని కలిగించుచు 
నీమబుద్ధి రూపమైన జ్ఞానమును ఆవరించుచుండును. (2) "జగత్తు 1 మిధ్య, ఆత్మయే 
నత్యమూ నేను ఆత్మన్వరూవుడను" అను బుద్ధి నిశ్చయము సాంఖ్యమునందు జ్ఞా జానము. 
దానిని అవలంబించి భావించుచున్నప్పుడు, దుమ్ము అద్దమును ఆవరించినట్సు, ఇది 
జగత్తునందు మిద్యాత్వబుద్ధిని నిలువనీయకరాగరూపమున చిత్తమును ఆవరించుచు 
దానిని లోకద్య్‌వవోరము వైవునకు ఆకర్షించుచురీడును. () నకల విషయములనుండి 
చిత్తమును మరలించి ఆత్మనే గాఢముగ ధ్యానించుచుండుట నిదిధ్యాననము. 
ధ్యానింవవలయు నను ఇచ్చ దిధ్యాన. గాఢముగధ్యానింవవలయు నను ఇచ్చ నిదిద్యాన 
లేకవిదిద్యాననము. దీనియందు ఆత్మన్వరూవమే జ్ఞానము. ఆత్మనిష్టను అవలంబించి 
ఆత్మసాక్షాత్కారమును పొందుటకు పయయత్నించుచున్నపుడు, గర్భమును మావి 
(జరాయువు) ఆవరించినట్టు ఇది ఆత్మన్వరూవమును అజ్ఞానరూవమున ఆఅవరించి, ఆత్మ 
సాక్షాత్క రింవకుండ అడ్డువడుచుండును. కామమునకు మూలము రాగము రాగమునకు 
మూలము అజ్ఞానము. కోవున నకలయోగమార్గములకు పెద్ద ప్రతిబంధకమైన కామము 
యొక్క ఆక్రమజణములోని యీ త్రివిధమైన వూరవామును గుర్తి ంచి దీనిని నమూలముగా 
చఛేదించుట ఆవశ్యకము. 


కామముయొక్క అధిష్టానము దుర్గమువలె మూడుప్రాకారములను కలిగి 
యున్నది. ఒక్కొక్క ప్రాకారమేును జయిరంచుచు ముందునకు పోయి శత్రువును 
నంవారించునట్టు, ఇంద్రియములు మనన్సు బుద్ధి అను మూడు ప్రాకారములను 
క్రమముగా జయించి చిత్తమునందు నెలవుకొనియున్న కామమును నిర్మూలింవవలె. 
ఇంద్రియములను జయించుట అనగా గుడ్డివానివలె చెవిటివానివలె విషయములనే 
(గహింవకుండుట కాదు. ఇంద్రియములను వరస్త్రీేసౌందర్యము వరనింద మొదలగు 
విషయములందు వ్రనరింవనీయక్క నిషిద్ధములు కాని అన్నపాన భార్యాడులయందు 
కూడ, రాగద్వేషములకు లోను కాకుండ, చానిని యథోచితముగా పొందుచుండుటయే 
ఇంద్రియజయము. మనన్సు నంకల్పవికల్పాత్మకము. ఇట్లు చేయవలె నని యనుకొనుట 
సంకల్పము. ఇట్లు కాక మజియొక విధముగా కూడ చేయవచ్చునేమో అని 


119 


అనుకొనుచుండుట వికల్పము. పుత్తులకొాజఅకు పుత్తకామేష్టి చేయవలె ననుట 
నంకల్చము. దానికం కొను తవన్సు చేయుట మేలేమో అని అనుకొనుచుండుట వికల్పము. 
వతి నన్నివేశమునందును కాన్తవిహితమైన ధర్మమును అనునరించియే మనన్సునందు 
సంకల్పవికల్పములు కలుగునట్లు చేయుట మనస్సును జయించుట బుద్ది 
నిశ్చయాత్మకము "జగత్తు మిద్య, ఆత్మ నిత్యము, నేను ఆత్మను, ఈ మూడు 
లోకములయందును నేను పొందవలసినది ఏదియును లేదు. అయినను 
లోకనంగ్రవాముకొఅకు న్వధర్మకృత్యములను ఆచరింతును" అను నిశ్చయముతో 
న్వవర్జాశ్రమాది ధర్మములను నిర్వహించుచుండుట బుద్ధి జయము ఈ విషయమును 
శ్రీకృష్ణుడు తనవిషయముననే 'మజియొక సందర్భమున ఉద్దాటించియుండుట 
గమనింవదగియున్నది. 


శో నమే పార్గాస్తి స్పి కర్తవ్యం తిమ లోకేషు కిం చన | 
నానవాప్త '"మ్పవాప్ర వ్శవ్యం వర్త ఏవ చకర్మణి॥ 


శ్రీమవోభారతే- భీవ్మవర్వణి - అధ్యాయః 27 


"అర్జునా ! నాకు మూడులోకములందును ఏమియు కర్తవ్యము లేదు (ఎందువల్ల 
ననగా) నేను పొందనిది, ఇంకను పొందవలసినది ఏదియును లేదు. అయినను వన్‌ 
చేయుచునే యున్నాను.” 


(1 విద్యాసంప్రదాయ చమసము 
గీత 


బ్రహ్మవిద్యను బోధించి, దానిని నంపాదించుటకు ఆవశ్యకమైన 
కామని[గ్రవామునుగూర్చి హెచ్చరించి ఈ విద్యయందు అర్జునునకు ప్రామాణ్యబుద్ధి 
కలుగుటకు విద్యానం్యపదాయమును తన నర్వేశ్వరత్వమును నర్వజ్ఞత్వమును 
శ్రీకృమ్లుడు వ్యక్తీకరించుచున్నాడు 


"అర్జునా! అవ్యయమైన యీ యోగమును నేను వివన్వంతునకు ఉవదేశించితిని. 
వివన్వంతుడు మనువునకు చెప్పెను. మనువు ఇక్షా ంకువునకు బోధించెను. 
ఈవిధముగా సం్యవదాయమువలన ప్రాప్తమైన ద్‌నిని రాజర్జ్షులు ఆలిసికొనిరి. 
దీర్సకాలవశమున ఇది నశించినది. నీవు నాకు 'నఖుడ వని భక్తుడే వని రవాన్యము 
ఉత్తిమమును అయిన ఆ పురాతనమైన యోగమునే నేనునీ కిప్పుడు చెప్పితిని 


శో ఇమం వివన్వతే యోగం ప్రోక్తవా నవా మవ్యయమ్‌ | 
వివస్వాన్‌ మనవే ప్రావా మను రిక్ష్వాకవే౭బ్రవీత్‌॥ ]] 


120 


శో ఏవం వరంవరా పప్రాజ్వ ఎఒమం రాజర్లయో విదుః | 
నకాలే నేవా మవాతా యోగో నష్ట వరంతవ॥ 2 


శ నఏ వాయం మయా తే౭ద్య యోగః ప్రాక్తః వురాతనః | 
బక్షో౭సి మే నభా చేతి రవాన్యం హ్యేత దుత్తమమ్‌ | 3 


తశ్రీమవోభారళతే - భీవ్మవర్వణి - అదా్యాయః 28 
విజయప్రభ 


వ్యయ మనగా తగ్గిపోవుట లేక మార్పునొందుట. అట్లు వ్యయము నొందనిది 
అవ్యయము. నంవ్రదాయమువలన వేదమంత్రములు ఎట్టిమార్పును పొందకుండ ఎట్లు 
వచ్చుచున్నవో అప్తే యీ యోగవిద్య కూడ నంప్రదాయవశమున మార్పును 
పొందకుండ వచ్చుచున్నది. "నేను వివన్వంతునకు ఉవదేశించితిని* అని భగవానుడు 
చెప్పుచున్నప్పుడు విష్ణుదేవుడు, నూర్య మండలమునకు అధిష్థానదైవతమైన 
వివన్వంతునకు చెప్పె నని 'గహింవవలసియున్నది. బ్రవ్మచే నృష్టింవదిడిన్‌ జగత్తు; ను 
పాలింపవలసినవాడు విష్ణువు. అందువలన నూర్యవంశక్షతి యులకు ఆద్యుడైన 
వివన్వంతునకు దీనిని వివ్ణువ్చే బోధించెను. వరిపాలనదక్షతకు బవ్మావిద్య ఆవళ్యకము. 
యోగి జ్ఞానియు వైన ప్రభువే ఉత్తమముగా (ప్రజాపాలనమును నిర్వహింవగలడు. 
నకలవేదములనుపరిశీలించి మనువు వానినుండి వ్రజాజీవనమునకు పరిపాలనకు 
ఆవశ్యకములైన ధర్మతత్త వైవిశీషములను గ్రందముగా రూపొందించి మానవజాతికి 
వ్రసాదించెను. ఆయన ధర్మకశాన్తకర్త, కరలకు ఆఅద్యుడు [1165న 11 ౯౫౮ ౦₹€9ఖ1మంర్తు 
ఆయన, మంత్రులు కోశము దొడసీతి మొదలగు రాజూ్యఖంగములను రూపొందించి, 
తనకుమారుని ఇక్షారకువును మొదటిరాజును గావించెను. ఆయననుండి 
పెతృపుత్త నంవ్రదాయరూపమున ఈ యోగవిద్య రాజకువూరులకు 
నంక్రమించుచుండెను. వారు రాజర్జ్లులై మనువుయొక్క మార్గమును కొంచమైనను 
తప్పకుండ వ్రజలను పాలించుచుండిరే"₹ రాజులైన బుషమలు రాజర్దులు. వలా "పేక్షలేకుండ 
కేవలము ధర్మమునే అనుష్టించువారు “ముషులు. యోగోవీద్యవలన | రాజులు 
బుషిత్వమును పొందగలిగి రన్‌ గహింవవలసియున్నది. 


ఈ రాజరి ర్షి నంప్రదాయము కాక బ్రవ్మార్షి నంవదాయమును కూడ భగవంతుడే 
ప్రారంభించినాడి. నారాయణుడు, వద్మభువుడ్చు, వసిమ్రుడు, శక్తి వరాశరుడు, వ్యానుడు, 
శుకుడు, గౌడపొదుడు, గోవిందయోగీంద్రుడు, నీ శంకహాచార్యులవారు, వద్మపాదుడు, 
మొదలుగా ఈ బ్రవ్మావిద్యానంవ్రదాయము ఆచార్యవరంవరాప్రావృమై యున్నది 
వివ్ధుదేవుడు క్షత్రియుడైన శ్రీకృమ్ణుడుగా క్షత్తియుడైన యర్ధునునకు ఉవదేశించుచున్నాడు, 
కావ్స్‌న రాజర్డ్‌సంప్రదాయమునే ఉదహరించెనని (గ్రేహింవవలసియున్నది రండు 
నంప్రదాయములందును బ్రవ్మావిద్య నమానమే యనుట నష్టము. 


121 


శో నారాయణం వద్మబువం వసిష్టం 
శక్తిం చ తత్పుత్ర వరాశరం చ| 
వాానం శుకం గౌడవదం మవోన్తం | 
గోవిందయోగీంద్ర మథాన్య ఇిష్యమ్‌ || 


శో త్రీ శంకరాచార్య మ ధాన్య వద్మ 
పోదం చ వాస్తామలకం చ శిష్యమ్‌ | 
తం తోటకం వార్తి కకార మన్యా। 
నన్మద్దురూన్‌ నంతత మానతో౭స్మి |] 


ఈ యోగమును గూర్తి (ఇమం యోగమ్‌) భగవంతుడు అనేక వర్యాయములు 
ఏకవచనమునే ఉవయోగించి యుండుట గమనింవ దగియున్నది. "సాంఖ్యులకు 
జ్ఞానయోగముతో యోగులకు కర్మయోగముతో ద్వివిదముగా ఈనివ్టను నేను వూర్వము 
ఉవదేశించియుంటిని" అని భగవంతుడు చెప్పియుండుటవలన కర్మయోగము వేణు 
సాంఖ్యయోగము వేజు అని బభ్రమించుటకు అవకాశ మున్నది. ఆబాంతిని 
నివారించుటకు భగవంతుడు కర్మయోగపూర్వకమైన సాంఖ్య మొక్కటియే యోగమని 
ఏకవచన ప్రయోగముచేత నష్టము చేయుచున్నాడు. ఆయన ఇంత న్పష్టముగా 
చెప్పుచున్నను కొందణయు భగవర్ష్స తయందు తాత్సర్యముగా బోధింపపిడినది 
కర్మయోగమే యని తలంచుచుండుట “శోచనీయము. 


ఈయోగము అవ్యయమైన దని చెప్పుచున్నను వెంటనే భగవానుడు, "ఇది 
దీర్తకాలవశమున నఇించినది* అని చెపుుట ఎట్లు కుదురును ? అవ్యయ మై మెనటి 
నఖీంచునా ? నశ్‌ ధాతువునకు మరణము అదర్శనము అనునర్థ్ధములు కలవు. ఇచ్చట 
యోగము నష్టమైన దనగా ధ్వంనమైన దని యర్థము కాదు; "క్షత్తియుల వరంవరలో 
ఇటీవల ఇది “కన్పించుట లేదు, అనగా బోధీువబడుట లేదు" అనియే అర్థము. 
క్షత్తియవరంవరలో ఇది కన్పింవక పోయినను ఆచార్యపరంవరలో అవ్యయవవీగానే 
యన్నది. 

క్షత్తి యవపరంవరలో నష్ట మగుటకు హేతువును కూడ భగవంతుడే 
నూచించినాడు. భీష ష్ము డు వొదలుగా "పెద్దలకు కొందఆకు ఈ యోగవిద్య 
తెలిసియున్నను, ఇది ఉను రవాన్యమును తయిన దగుటచే యో గ్యులైన క్షత్రియులు 
శిమ్యులుగ తమ్ము చేరకుండుటచే వారు బోదించుటకు అవకాశము లేకుండపాయునది 
ఇప్పుడు అర్జునుడు, "నేను నీకు శిష్యుడను, వ్రవన్నుడనైన నన్ను కాసింపవుము" అని 
బక్తుడై శరణాగతి చేయుటవలన శ్రీకృష్ణుడు న బోదించుట నంబువి ఎబెను. రవాన్య 
మనుటవలన ఈ యోగవిద్యను ఇవ్చుడు నబుడును అయినంతమాత్రమున అనర్హు నకు 
బోధింవరాదనుట నష్టము. ప్రద్యుమ్నుడు సాత్యకి మొదలైన యిష్టలకు ఆయన ఈ 
యోగముమ బోధీంచినట్లు కస్పించుట లేదు. భక్తుడైన యర్జునునకు కూడ ఆర్షితో 
అడిగినవ్వుడే ఆయన ఊవదేళించినాడు. 


122 


ఇది ఉత్తమ మైనదని భగవంతుడు చెప్పుటవలన, భక్తి క్తి ధార్టానము పాతంజలమైన 
యోగము మొదలైన వన్నియు దీనికి అంగములే యని [గ్రహింపవలసియున్నది. "భక్తి, స్స 
గొవ్పది" (బక్తి "రేవ గరీయసీ) మొదలగు వాక్యములు శిష్యులయొక్క అర్హతనుబట్లి 
గురువులు ఒక్కొక్కరికి ఒక్కొక్కదానిని అనుష్టింపదగినదిగా బోధించుషు, వారికీ 
ఆయా సాదనములయందు శ్రద్ధ కలుగుటకై చెప్పిన న్తుతివచనములుగానే 
గ్రహింవవలసియున్నది. 


"ఆ పురాతనమైన యోగమునే నీకు చెప్పితిని" అని భగవంతుడు 
నిర్దేశించుటవలన నంప్రదాయప్రాప్తమైన విద్యయే ప్రమాణమై గ్రావ్యూ మగును కాని, 
ఒకానొకడు తన బుద్ధి శ్‌క్తై చేత వరిశోధనము గావించి కాని, తవన్సు చేసి కాని "నేను 
ఈయోగమును కనీగొన్నాను" అని కొత్తగా తనకు తోచినదానిని వచవచనము 
చేసినచో అది వ్రమాణము కాదు, పరిగ్రావ్యూము కా దని గ్రహింపవలసియున్నది. 
భగవంతుడు కూడ, "ఇదినా బుద్ధికి తోచినది" అని చెప్పుట లేదు. ఈ యోగవిద్య 
బుషలచేత, వేదములచేత, బ్రవ్మామునునూత్రీకరించి చెప్పు వేదవాక్యములచేత, ఇది 
నహేతుకముగా చక్కగా నిశ్చయించి బవువిదములుగా చెవ్పబడినది" అని ఆయన 
తరువాత చెప్పబోవుచున్నాడు. 


శో టుషిఖి రృవుథాగీతం, ఛన్న్దోభిః వివిధైః వృథధక్‌! 
బ్రవ్మానూత్రవదైశ్ర్రావ "హీతుమద్చి ర్వినిశ్చితైః || క్‌ 
శ్రీ మవోభారతే - భీవ్మవర్వణి - అధ్యాయః - 37 


కావున కేవలము బుద్ధిశక్తిచేత నిరూపింవబడిన ప్రాచ్యపాళక్చాత్యవండితుల 
సిద్ధాంతములు వరిగ్రావ్యూములు కావని గ్రహింవ వలసియున్నది కలశము. 


11. ఈశ్వర తత్త్వ కలశము 
1. సందేహ నివారణ కమండలువు 
(0) భగవజ్ఞన్న కర్మ వైశిష్టము 
గత 


తనకంటఠట నుమారు మూడేండ్లు మామే పెద్దవాడైన కృష్ణుడు, “నేను 
వివన్వంతునకు చెప్పితిని" అని యుద్యాటించినంతనే అర్జునునకు, ఇప్పీటివాడైన 
యీయన ఎంతో పూర్వుడైన యాదిత్రునకు ఎ ట్లువదేశించెను, అను నందేవాము 
కలిగను. ఈ నందేవాము అర్జునునకు ఇంతకు ముందే కలిగియుండవలసినది. "నేను 
జ్ఞానయోగముచేత సాంఖ్యులకు కర్మయోగముచేత యోగులకు ద్వివిధమైన యీనిష్ట్హను 


123 


వూర్వము చెప్పియుంటిని" అని భగవంతు డన్నప్పుడే అర్జునుడు, " ఆసాంఖ్యు లెవరు, 
ఆయోగు లెవరు, వారికి నీ వెప్పుడు చెప్పితివి, మాకు తెలియదే" అని అడిగి 
యుండవలసినది. బదరికావనమునకు తవన్సు చేయబోయినప్పుడో, ఎవ్పుడో ఎవరికో 
చెప్పియుండవచ్చు నని అర్జునుడు ఆవిషయమును పట్టించుకొన లేదు. కాని 
"వివన్వంతునకు చెప్పితిని" అని ఆయన అన్నప్పుడు, అరునునకు ఆమాట చాల 
వింతగా తోచెను. ఆయన ఆనత్యమును చెప్పు ననుటకు వీలు లేదు. అందువలన 
అర్జునుడు, "నీజననము ఇప్పటిది, వివన్వంతుడు చాల పూర్వకాలమున జన్మించినవాడు, 
నీవు మొదట దీనిని చెప్పియున్నా వని నేను ఎట్లు తెలిసికొందును"” అని యడిగెను 


భగవంతు డిట్లనెను. "అర్జునా ! నాకు నీకు కూడ పెక్కు జన్మలు గడచినవి అవి 
యన్నియు నాకు తెలీయును నీ వేలుంగవు. నేను వుట్టుకలేని వాడను, మార్చు నొందని 
వాడను, అయినప్పటికి, భూతములకు ఈశ్వరుడను అయియుండినప్పటికిని, నా 
(వ్రకృతిని అదిష్టించి నా మాయచేత పుట్టుచున్నాను. ఎప్పు డెప్పుడు ధర్మమునకు 
క్షీబత్వము అధర్మమునకు వృద్ధి కలుగునో అప్పుడు నన్ను నృష్టించుకొనుచున్నాను. 
వప్రతియుగమునందు సౌదువుపిను రక్షించుటకొ అకు దుష్టులను నశింపజేయుటకు, 
ధర్మమును నంస్తాపించుటకు జన్మించుచున్నాను. దివ్యమైన నా జన్మను కర్మను ఎవడు 
యదార్థముగా తెలీసికా నుచున్నడో, వాడు శరీరమును వదలిన తరువాత మరల జన్మను 
పొందకు = నన్నే పొందుచున్నాడు”. 


"గుణకర్మల విభాగము ననునరించి నాలుగు వర్ణముల వద్ధతిని నేను నృష్టించితిని. 
దానికి నేను కరనె ర్శనై యున్నను నన్ను అకర్తనుగా అవ్యయీనిగా ఎత్‌ంగుము. కర్మలు నన్ను 
అంటవు. నాకు కర్మవలములయందు కోరిక లేదు. ఇట్లు నన్ను తెలిసికొనువాడు 
కర్మములచేత బంధింపబడడు. ఇట్లు తెలిసికొని పూర్వులైన ముముక్షువులు కూడ 
కర్మలను అనుష్టించిరి కావున నీవు కూడ కర్మనే చేయుము. పూర్వులు తమకంటె 
పూర్వులైన వారని అనునరించి కర్మలను అనుష్టించిరి. 


ఏది కర్మ ఏది అకర్మ అనువిషయమున వేధావృులు కూడ భాంతి 
నొందుచున్నారు. దేనిని తెలిసికొన్నచో అశుభము నుండి మోక్షమును పౌందగలవో అట్టి 
కర్మను (కర్మాకర్మల లక్షణమును) చెప్పుచున్నాను. కర్మయందు అకర్మను, అకర్మయందే 
కర్మను చూచువాడే మనుమ్యలలో బుద్ధిమంతుడు. అతడే యోగి. అతడే నకలకర్మలను 
ఆచరించినవాడు. 


ఎవనియొక్క కార్యము లన్నియుకామనంకల్పవర్ణితములై జ్ఞానాగ్నిచేత దగ్ధము 
లగుచున్నవో వానిని పండితునిగా బుధులు చెప్పుదురు. 'కర్మథలవవీలయందు అనేక్తి ని 
వీడి నిత్యముతృష్పుడ్డై దేనిని ఆశయింపక కర్మలను సాంగోపాంగముగ 
ఆచరించుచున్నను ఆతడు ఏమియు చేయనివాడే అగును" 


124 


*"దవ్యమయమైన యజ్ఞముకం'కొ జ్ఞానయజ్ఞము మేలు. కర్మ అంతయు 
జ్ఞానమునందే వపరినమాప్తిని పార్‌దుచున్నది. కొవున సాష్టాంగదండ వ్రణామముతో 
మౌొటిమాటికి వ్రశ్నించుచు "సీవచేయుచు (పెద్దలవలను దానీని తెలిసికొనుము. దేనిని 
తెలిసికొన్నచో నీవు మరల ఇట్టి మోహమును పొందవో, మజియు దేని చేత 
నకలభూతములను ఆత్మనైన నాయందు చూడగలవో అట్టి జ్ఞా జ్లానమును, తత్త్వమును 
దర్శించినజ్ఞా జానులు, నీకు ఉపదేశింపగలరు. పొవ్పు లందణకర టెమ్‌ నీవు పాపివ్టడ వైనను 
నర్వపావవపీను జ్ఞాన మను తెప్పచేతనే దాటగలవు. ప్రజ్వలింవజేయబడీ నయగ్ని 
నమిథలను దహించునటు బ్లు జ్ఞానాగ్ని నర్వకర్మలను భన్మ మొనరింవగలదు". 


*"యోగముచేత కర్మలను నన్న్యసించినవానిని, జ్ఞానము చేత నంశయములను 
ఛేదించుకొన్నవానిని, ఆత్మవంతుని కర్మలు బంధింవవు. కావున అజ్ఞానమువలన కలిగి 
హృ్‌దయమునందున్న యీనంశయమును జ్ఞాన మను ఖడ్గముచేత ఖండీంచి 
యోగమును అవలంబింపుము. లెమ్ము”. 


శో బవూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున | 
తా న్యవాం వేద నర్వాణి నత్వం వేత్త వరంతవ || 


జ 

ళో అజో౭పిన న్నవ్యయాత్మా భూతానా మిళశ్వరో ౭పి నన్‌! 

ప్రకృతిం స్వా మధిష్థ్టాయ నంభవా మ్యాతృ్మమాయయా | , 65 
శో యదా యదా హి ధర్మన్య గ్లాని రృవతి భారత | 

అభ్యుత్థాన మధర్మన్య త దాత్మానం నృజామ్యవామ్‌ | 7 
శో వరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దువ్కృతామ్‌ | 

ధర్మనంస్త్థావనార్ధాయ నంభవామి యుగే యుగే ॥ 8 

జన్మ కర్మ చమే దివ్య మేవం యో వేత్తి తత్త్వతః | 

త్యక్తార్ష దేవాం పునర్జన్మ నైతి మా మేతి సో౭ర్జున॥ 9 
ళో చాతుర్వర్హ్యం మయా నృష్టం గుణకర్మ విభాగళః | 

తన్య కర్తార మపి మాం వి ద్ధ్యకర్హార మవ్యయమ్‌ ॥ 13 
శో నమాం కర్మాణి లింపన్లి న మే కర్మలే న్ఫృవి | 

ఇతి మాం యో౭బిజానాతి కర్మబి ర్న న బధ్యతే॥ కశ 


శో ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వ్వై రషి ముముక్షుఖిః | 
ఠురు కర్షైవ తస్మా త్వం పూరైైః పూర్వతరం కృతమ్‌ | క్షే 


శో 
గ 
ఖ్‌ 
శ్లో 
శ్లో 
శో 
శ 
శో 
థో 
శో 


శో 


శే2ై5 

కింకర్మకి మకర్మేతి కవయో౭వ్యత మోహితాః | 
తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్‌ జ్ఞాత్వా మోక్ష్య'సే౭శుభాత్‌ ॥ 
కర్మ ణ్యకర్మ యః వశ్యే దకరట్‌ చకర్మ యః॥! 
న బుద్ధిమాన్‌ మనువే మష్యాిష న యుక్తః కృత్స్నకర్మకృత్‌ || 
యన్య నర్వే నమారంభాః కామనంకల్ప వర్ణితాః| 
జ్ఞానాగ్నిదగ్గ కర్మాణం త మావుః పండితం బుధాః॥ 

జు థి 
త్యక్తా్య కర్మఫలానంగం నిత్యతృష్తో నిరాశ్రయః | 
కర్మ ణ్యృభిప్రవృత్తో ౭పి నైవ కించిత్‌ కరోతి నః॥ 


శ్రేయాన్‌ ద్రవ్యమయాత్‌ యజ్ఞాత్‌ జ్ఞానయజ్ఞః వరంతవ | 
నర్వం కర్మాఫిలం పార్ట జ్ఞానే; పరినేమావ్యతే || 


త ద్విద్ధి ప్రణిపాతేన పరివ్రశ్నీన సేవయా | 
ఉవదేక్క్యన్తి తే జ్ఞానం జ్జానిన న్తత్త్వైదర్శినః | 


యద్‌ జ్ఞాత్వా నవపున ర్నోవా మేవం యాన్యసి పాండవ | 
యేన భూతా న్యశేషేణ దక్ష్య స్మాత్మ న్యధో మయి ॥ 
అపి చే దసి పాపేభ్య న్సర్వేభ్యః పాపకృత్తమః | 

నర్వం జ్ఞానవ్లవే నైవ వృజినం నంతరివ్యసి॥ 

య ధైథాంసి నమిద్దో౭గ్నిః భన్మసాత్‌ కురుతే౭ర్జున | 
జ్ఞానాగ్ని నర్వకర్మోణి భన్మసా త్కురుతే తథా || 
యోగనన్న్యన్త కర్మాణం జ్ఞా, జాన నంఛిన్ననంశయమ్‌ | 
ఆత్మవంతం న కర్మాణి నిబద్హ్నన్ని ధనంజయ ॥ 


తస్మా దజ్ఞాననంభూతం వ్యాత్సం జ్ఞా నాసి నాత్మనః | 
ఛి తనం సెంశయం యోగ మాల్‌ష్ణోత్తిష్ట బారత || 


శ్రీమవోభారతే - భీవ్మవర్వణి - అద్యాయః - 28 


విజయవపభ 


18 


కం 


20 


33 


34 


పవ 


ఏ6 


ఏ7 


య! 


తై 


ఈ నందర్భమున శ్రీకృమ్ణడు తన గురువైన సాందీవనిని 'పేర్కొనకుండుట 
గమనింపదగియున్నది. ఆయనయేొద్ద విద్యాభ్యానము గావించినప్పుడు శ్రీకృష్ణ 
డాయనవలన ఈ విద్యను పొంద శై దని తలంవవలసియున్నది నకల విద్యలను 


126 


చెప్పిన సాందీవని అర్హుడైన ని శ్రీక్సమ్చునకు బ్రవ్మావిద్యను ఏల ఉపదేళింవ లేదు? 
విష్ణుదేవునియంశముతో. అవతరించిన శ్రీకృష్ణునకు బ్రహ్మవిద్య నిరంతరము 
భానీంచుచునే యుండెను. అందువలన ఆయన ఈబీద్యను బోధింపు మని గురువును 
ప్రార్టింద ౯ లేదు, ఆయన బోదింవలేదు. వేదాదిశాన్త్రములను శిష్యులు ప్రార్ధింవ కున్నను 
బోదేంపవచ్చును కాని బ్రహ్మవిద్యను అర్హతముడైన శిమ్యినకు హీ్‌డ, అతడు 
ప్రార్ధింవకున్నచో, బోదింవరా దని దీనివలన వ్యక్త మగుచున్నది. 


త్రిలోకాదివత్యము ఇంద్రునిది. అయినను ఒక్కొక్కప్పుడు అదర్శము ప్రబలి 
రాక్షనులు విజ్భ్బంబించి ఇంద్రునకు కూడ వారిని నిగ్రహించుట అశక్య మైనప్పుడు 
విమ్ణదేవుడు ఎన్నో రూవములతో అవతరించి అధర్మమును నిగ్రహించి ధర్మమును 
ఉద్ధిరించుచుండును - అందువలన విష్ణుదేవుడైన శ్రీక్సుమ్లునకు అవతారములుగా ఎన్నో 
జన్మలు గడిచినవి. అర్జునునకు కూడ అప్పటికి ఎన్నో జన్మలు గడచినవి. "అవి 
యన్నియు నాకు తెలియును, నీ వెబుంగవు”" అని శ్రీ శ్రీకృష్ణు డనుటవలన, 
యోగశక్పులవలన మవొళ్ములకు తెలిసిన విషయము అన్నియు ఇతరులకు తలియవలసిన 
పనిలేదని, పెద్దలు చెప్పునవు్పుడు, మనకు (పత్కక్షము కాని విషయములను, 
వారియందలి విశ్వానమువలన మనము నమ్మవలసినదే కాని శంకింపరా దని 
గహింపవలసియున్నది. "వవిషయమైనను మేము చూచిననే తప్ప నమ్మమ్ము, 
జన్మాంతరములు మాకు గోచరించుట లేదు, కావున మేము నమ్మమూ అని కొంద 
అనుచుండుట బుద్ధిహీ న్వవనంగము. విజూ వైన్యగ్రహణమున విశ్వానమే 
వథమసొపానము* ?అడవులలో సింహము లూండును* అని ఉపాధ్యాయుడు 
బోదించునవ్పుడు అడవులను సింపవహుములను విద్యార్థులకు చూపుట అప్పుడు 
నంభవము కాదు. ఎప్పుడో నంభవము కావచ్చును. లిప్పటివణకు విద్యార్థులు 
ఉపాదా్యయునివాక్యములయందలి విశ్వానముతో ఆవిషయములిను 
(గ్రహింవవలసినదే. అట్లు కాక, "మాకు చూపిననే తప్ప మేము నమ్మము"” అని ఎవరైన 
పట్టుపట్టినచో విద్యాభ్యానమే సాగదు. 


ఇంతకు ముందు సాంఖ్యమును బోధించునప్పుడు భగవంతుడు, "నేను నీవు ఈ 
రాజులు ఇంతకు ముందు లేము అనుట లేదు, ఇంకముందు ఉండము అనుటయు లేదు" 
అని ఆత్మన్వరూవముచేత ఎల్లరు నిత్యులే అని బోధించియున్నాడు. అనిత్యములైన 
శరీరములు వుట్టుచు నళించుచుండును. కాని నిత్యమైన యాత్మప్పుట్ట లేదు, నశించుబయు 
లేదు. ఆత్మన్వరూవమును ఉద్దేశించి శ్రీకృష్ణ డివ్పుడు "నేను అజుడను, అవ్యయుడను" 
అని చెప్పి విమ్ణుత్వము నవలందీంచి, “భూతములకు ఈశ్వరుడను" అని చెప్పుచున్నాడు. 
అజునకు జన్మ లెట్లు కలుగును అను శంకకు ఆయన ఇట్లు నమాధానము చెప్పుచున్నాడు. 
తత్త తృన్వరూవముచేత ఆయన అజుడే, అవ్యయుడే. అయినను వ్యవవోరము ననునరించి 
విమ్ణవుగా అవతరింవవలసినవ్చుడు ఆయన తన వ్రకృతిని అధిష్టించి తన మాయచేతనే 
జన్మించుచున్నాడు. ఖభగవంతునకు వర అపర అను రెండు- (వకతు లున్నవి. 


127 


పంచభూతములు మనన్సు బుద్ధి అవాంకారము అనువదార్థములతో కూడినది అవర. 
ఆత్మ పరావ్రకృతి. శరీరము లన్నీయ, మట్టి నుండి పాత్రలప్‌లె, అవరావ్రకృతివలననే 
సంబవించుచున్నవి. అందువలన భగవంతుడు దీనిని అధిష్టించి శరీరమును 
పొందుచున్నాడు. అనగా తన యిచ్చానుసారముగా వర్తించు శీరిరమును, తనకు 
కావలసిన తల్లిదండ్రులను దేశకాలములను నిర్ణయించుకొని ఆ (పకారముగ 
న్వతండత్రముగా జన్మించుచున్నాడు. ఈ స్వాతంత్ర్యము సాధారణజీవుల కుండదు. 
వారు పూర్వకర్మవశమున తమకు తలియకుండగనే జన్మవరంపరలను పొందుచుందురు 
వారు ప్రకృతిని అధిష్టించి తమ యిచ్చానుసారముగా జన్మింవ లేరు. తాను ప్రకృతికి 
లోబడక తానే ప్రకృతిని లోబజచుకొని న్వతంత్రముగా జన్మించి తన శరీరమును 
ఇచ్చానుసారముగా ఉపయోగించుకొన గలుగుట ఈశ్వరత్వముయొక్క విశేషము. 
ఆయన శరీరము రెండు భుజములతో, నాలుగు భుజములతో విశ్వరూపముతో 
నందర్చానుసారముగా వ్రకటమగుచుండును, ఒక్కొకప్పుడు అదృశ్య మగుచుండును. 
అందువలననే భగవంతునిజన్మము దివ్య మని అవతారమని చెప్పబడుచున్నది. 


మాయ యనగా ప్రకృతికి మూలమైన యజ్ఞానమే. అజుడు అవ్యయుడునైన 
పరమేశ్వరుడు పుట్టినవాడుగా 'పెరీగినవాడేుగా ఎన్నో కార్యములను 
చేయుచున్నవాడుగా లోకులకు తోచునట్లు చేయునదియే మాయ. వరమాత్మనుగా 
గుర్తింపకున్నను అనేకులు నన్నిహితులు కూడ శ్రీకృష్ణుని వివ్దదేవుని యవతారముగా 
తెలిసికొనలేక పోవుటకు కూడ ఈ మాయయే కారణము. 


అవతారవయోజనములలో దర్మ్శనంస్త్థాపనమును 'పిర్కొని భగవంతుడు, 
“గుణకర్మల విభాగము ననునరించి నాలుగు వర్ణముల వదతిని నేను నృష్టించితిని" అని 
చెవ్పుట గమనింవ దగియున్నది. దేవమనుష్యాదిలోకములను ప్రవ్మాదేవుడు 
నృష్టించుచుండగా లోకవ్యవన్థకు వ్రధానసాధనమైన చతుర్వర్హవిధానమును (42 
16205 0 2రయి రా 4602) విష్ణుదేవుడు నృష్టించినాడు. ఆకవున కాలవశమున 
నడలిపోవుచున్న చతుర్వర్షవిధోనమును చక్కోబెట్టుటయే ఆయన నిర్వహించు 
ధర్మనంస్థావన మని (గగ్రహింపవలసియున్నది. కాబట్టీ ధర్మము నుద్ధరింపవలె నని 
లోకనంగ్రీవాము గావింపవలె నని ప్రయత్నించు (వ్రతివ్యక్తియు ఫౌరతదేశమున 
చతుర్వర్దవిధానమును చక్కబెట్టుటకే ప్రయత్నింవవలె. ఈదేశమున ఈవరవిధానము 
దృఢవమపగా నెలకొనినప్పుడు, ఈ ధర్మముయొక్క వ్రభావముచేత ఇతరదేశములందు 
కూడ మానవనమాజములలో సామాన్యధర్మములు విశేషధర్మములు శాంతి భద్రతలు 
నెలకొనగలవు. 


వర్ణధర్మములు ఈకాలమునకు పనికిరావు అని కొందణు తలంచుచుండుట 
అనంగతము. లోకవ్యవస్థకొఅకై వరమేశ్వరుడు ఏర్పఆచిన విధానము 
అన్నికాలములలో పనికీ వష్పునదిగానే యుండును, గాని కొన్నికాలములలో 


128 


వనికిరానిదిగా నుండదు. అప్పు డది ననాతనధర్మము కానేరదు ననాతన మనగా 
ఎల్లప్పుడు ఉండునది అని యర్థము. అది యట్లు ననాతనము కాకున్నచో ఆయనయే 
అదే ఏకాలమునందు వనికిరాదో ఆకాలమును సీర్దేశించి యుండెడివాడు. ఆయన అట్లు 
చెవలేదు. లోకవ్యవన్ధకొజకై ఆయన ఏర్పజచిన విధానము, ఈకాలమునకు వనిక్షీ 
రాదని చెప్పుట ఆయనీయొక్క నర్వజ్ఞత్వమును నర్వశక్తిమత్త్వమును శంకించుటయే 
యగును. భగవంతుడు నర్వజ్ఞుడు నర్చోశక్తి మంతుడు అని చెపుచు ఆయన ఏర్పజఅచిన 
విధానము వనికిరానిదనిచెవుుట అనంగతము. అట్లు చెవ్పువాడు నాస్తికుడే యగును. 


మజీకొందలు చతుర్వర్దవిభాగము మంచిదే అని అంగీకరించుచు, వర్ణములు 
జన్మసిద్ధములు కావని, వ్యక్త లయందు ప్రకట మగుచుండు గుణములను బట్టి 
వివిధకర్మోులయందలి యానక్తి అభినివేశము కౌశలము మొదలగువానినిబట్టే 
ఏర్పఅుపదగిన వని వాదింతురు. "గుణములయొక్క కర్మలయొక్క విభాగము 
ననునరించి నాచేత చాతుర్వర్హ్యము నృష్టింపబడి నది" అని ఇచ్చట చెప్పి, 
“బ్రావ్మాణక్షత్తియవైశళ్యులకు శూద్రులకు న్వభావప్రభవములైన గుణములచేత కర్మలు 
విబజింవబడినవి" అని తరువాత చెప్పియుండుటవలన వ్యక్తులగుణములను బట్టి 
ఎవ్పటికప్పుడు వారివర్ణములను నిశ్చయించి, ఆవర్హములకు దగిన కార్భములయండు 
వారిని నియోగింవవలయు ననివారు ఉద్భాటింతుటే. 


శో బ్రావ్మాణక్షత్తియవిశాం శూద్రాణాం చవరంతవ | 
కర్మాజీ వ్రవిభక్తాని న్వభావవ్రభవై ర్గుణైః || శే 


శ్రీమవోభారతే - భీివ్మపర్వణి - అధ్యాయః - 42 


చతుర్వర్హవిభాగము "నాచేత నృష్టింవబడినది* అని భగవంతుడు చెప్పినాడు, 
కాని పదిమంది చేరి ఎప్పటి కప్పుడు ఏర్పజచుకొనవచ్చు నని చెవ్పలేదు. అప్లే ఆయా 
వర్ణములయొక్క కర్మలు న్వభావవ్రభవములైన గుణములచేత విభజింపబడియున్న వని 
చెప్పినాడే కాని తాత్కాలికముగా వ్యక్త్పులయందు (ప్రకటము లగుచుండు 
గుణములనుబట్టి ఆయావ్యక్తుల వర్ణకర్మములను కొందయు నిశ్చయింపవచ్చు నని 
ఆయన చెవ్పలేదు. "విభజింపబడినవి" (ప్రవిభక్తాని) అని ఆయన చెవ్పుటవలన, అవి 
ఆయనచేత, అనగా ఆయన శాననరూవమైన శ్రుతిన్నృతులచేత, న్వభావసిద్ధములైన 
గుణముల ననునరించి విభజింపబడిన వనియే (గహింవవలసియున్నది. వీవరిజేత 
విభజింవబడిన వని ప్రశ్నించినప్పుడు, గుణములచేత విభజింవబడినవనుట పొనగదు. 
గుణములు అచేతనములు అవి విభజింవ లేవు కావున వానిని అనునరించి చేతనుడైన 
యీశ్వరుడే విభజించి శ్రుతిన్సృతుల మూలమున వ్రకటించె ననియే చెవ్పవలసియున్నది. 


న్వభాన మనగా ఈశ్వరునియొక్క తిగుణాత్మకమైన (పకృతి. వభవ మనగా 
కారణము. ఈ వ్రకృతియందలి గుణములయొక్క నంయోగభేదములవలన చరాచరమైన 


1209 


నకలనృష్టియందు ఒక్కొక్క వదార్థమునక, ఒక్కొక్క వ్యక్తికి, భిన్న ఖిన్నములైన 
వకృతులు లేక న్వభావములు, ఏర్చీడుచున్నవి లా వెండి, గ ఇనుము 
మొదలుగా ఒక్కొక్క పదార్రమునకు ఒక్కొక్క వ్రకృతి (709లగట మ2ళద్ర) నియతమై 
యుండుట వ్రసిద్ధమే. అస్ష్లే సింవాము, వ్యాఘ్రము, ఏనుగు, గుజ్జము మొదలుగా 
జంతువులకు, దేవతలు గంధర్వులు మనుష్యులు కరాక్షనులు మొదకుగా వ్యక్తులకు 
వ్రత్యేక వ్రకృతులు నియతములై యున్నవి. ఆవిధముగానే నత్త్వ్వవపధానముగా 
బావ్మాణ వ్రకృతి, నత్త్వము అంగముగా రజను ప్రధానముగా క్షత్తియవ్రకృతి, తమన్సు 
అంగముగా రజన్సు ప్రధానముగా వైశ్యపకృతి, రజన్సు అంగముగా తమన్సు 
(వధానముగా శూదవకృతియు ఏర్పడుచున్నవి. బంగారము మొదలగువానికి, 
సింవాము మొదలగువానికి ఆయా వ్రక్న్ళతులు జన్మసిద్ధము లై లైనప్లే బావ్మాణాదుల 
ప్రకృతులు కూడ జన్మసిద్ధములే. బంగారము వెండి యగీట సింవాము భాయ మగుట 
ఎంత యనంభవమో బ్రావ్మాణుడు క్షత్తియు డగుట అప్లే అనంభవము. శక్తి హీనమైన 
సింవాము నీచసింవా మగునేకాని వ్యాఘ్రము కాదు. అప్లే గుణహీనుడైన బ్రావ్మాణుడు 
నీచబావ్మాణు డగునే కాని క్షత్రియుడు గాడు. 


ఆయావర్ణముల చకృతులకు అనుకూలముగా వృత్తులు నిర్దేశింవబడుచున్నవి. 
బ్రావ్వ్టీణులకు అధ్యయనము అధ్యాపనములు మొదలగునవి ఉచితములు 
క్షత్తియునకు యుద్ధము, ప్రభుత్వము ఉచితములు. కాని పరిస్థితులనుబట్టి వీరు 
ఖన్నవ్యాత్తులను అ లంబించుట తటస్థింవవచ్చును అంతమాత్రమున ఆవృత్తు ల్‌నుబట్టి 
జన్మసిద్ధములైన వర్ణములు మారవు. 'ఘోరయుద్ధమొనర్చిన ద్రోణాదులు క్షత్తి యుళు 
కాలేదు. 'ర్మతత్తో వ్రపదేశములు గావించినభీమ్మడు శ్రీకృమ్ణుడు బావ్మాణులు గాలేదు. 
కావున వృత్తులనుబట్లి ట్టి జన్మసిద్ధములైన వర్ణములు మారవు 


జన్మాంతర నంస్కారవశమున, అనగా ప్రారబ్బమువలన, వ్రతివ్యక్తి న్సభావము, 

దానికీ అనుగుణమైన దేవాము కలుగుచున్నది. "ప్రారబృ్బమువలన ఒకానొకవరక్తి 
ఒకవర్ణములోని తల్లీదం డ్రులకు జన్మించుచున్నాడు. వుష్టుచున్న దేవాముతోపాటు 
వరవపికూడ సిద్ధమగుచున్నది. పుట్టిన తరువాత ఆదేవామును వదలి మజియొక 
శరీరమును పొండుట ఎంత అనంభవమే, వుట్టుకతో వచ్చినవర్ణమును మార్చుకొనుట. 
కూడ అంతగా దుర్దటమే. అందువలన జన్మసేద్ధమైన వర్ణముయొక్క ధర్మమే వ్యక్తికి" 
న్వధర్మ మగును, కోనీ వానియందు తాత్కాలికముగా దోచీరించు వృత్తికాశలమునుబట్‌ 
న్వధర్మ మేర్ప్చడదు 


ఈ నందర్భమున వర్షవ్యవస్ధ జన్మ సిద్దమే గాన మానవులు 
తమయిష్థానుసారముగా రూపొందించుకొన్నీ విదానము కాదని ఆదుఏక శాన్తవేత్తలు 
సిద్ధాంతీకరించుట గమనింవదగియున్నది. 1988 మేనెల 2వ తేది ఇండియన్‌ ఎక్స్మెన్‌ 
(థు కొల్లు) వత్రికలో ఒక శాన్తజుల నమావేశములోని చర్చాసారాంశము ఇట్లు * 
వ్రకటింవబడినది 


130 


“జీవకణములు వర్ణమును నిర్ణయించినవి. బేడేకర్‌ ధానే, మే 1(పి.టి.ఐ.) ఇండియన్‌ 
ఎక్స్‌్రెన్‌, మే 2, 1988 


ప్రాచీనమైన బారతీయ వర్ష్దాశమవ్యవన్ద, బ్రావ్మాణక్షత్తియవైశ్య శూద్రులను 
చతుర్వ ర్హవిచజనము, మాన నవనిర్మిత్‌ మనిమారు 'ఇన్నియేండ్లుగా ఆలో చెంచుచున్నచో, 
మీరు తవిశ్వానమును మార్చుకోవలసిన నమయము ఎతెంచిన దని విద్యావ్రవీణులు 
(00101) బెవ్వుచున్నారు. 


“ఈవిచబజనవిధానము జనననంబంధముగా నవాజములైన లక్షణములవలన 
అ(వ్రయత్నముగా ప్రకృతివద్ధతియందే రూపొందినవబడినదే కాని, సాధారణముగా 
లోకము నమ్ముచున్నట్లుగో, (త్యేక సౌకర్యములు గల యొక (ప్రజలతరగతిని 
నెలకొల్పుటై వ్రయత్నపూర్వకముగా యథార్థముగా ఎవ్పుడును నిర్మింవబడలేదు" 
అని డాక్టర్‌ విజయ్‌ బేడేకర్‌, డాక్టర్‌, యు.యమ్‌. వేద్య అనువారు ప్రాచ్యవిజ్ఞానాధ్యయన 
నంన్ధచే 'సేన్న వర్గాశ్రమవ్యవన్ధోను గూర్చి ఏర్పాటు చేయబడిన చర్చానమా శమునందు 
వాదీంచినారు. 


వారు ఇట్టన్నారు. “*"జీివకణరూవవిశీషములు లేక జీవకణ నిర్మాజువద్దతులు అను 
వానిపై ఆధారపడి వివిధ జాతులలో వర్జములలో ఉన్న నిశ్చితములైన వ్యక్తీకరణములు 
లక్షణములు, చ ఫెనో టైప్స్‌" అని 'పేర్కోనబడుచుండినవి, వానిని మార్చుటకు గాని, 
విధ్వంన మొందించుటకు వీలు లే దని మేము కనుగొనినాము. అవి నమాజమునకు 
పునాదిలక్షణముగా నిలిచియుండును. వర్ణవిధానములో ఒకరు ఎక్కువ ఇంకొకరు 
తక్కువ అనుభావముల దుష్షవ్రవృత్తి అవో౦కారముచేత, అపోవాచేతమూనవులవల్లనే 
ఏర్పడినది. మనుమ్యలలో మౌలికములైన భేదములు రక్తకణ నిర్మాణదశయందే 
ఏర్పడుచున్న వను సిద్దాంతమువలన " మానవు లందజణు సమానులు" అను 
మిధ్యావాదము వటాపంచే లగుచున్నది. 


1865లో గ్రెగర్‌ మెండెల్‌ అను అస్టియాదేశీయుడైన వరివ్రాజకుడు జీవకణముల 
వారసత్వ సిద్దా ౦తమును వ్రతిపాటోంచినాడు జన్యుశాస్త్ర మున కొనసాగిన 
వరిశోధనలవలన్‌ కొన్ని విధములైన పుట్టకురువులు, వ్యాద్రోగములు మదుమేవాము, 
రక్త్మ్యవ్రసారముయొక్క ఉల్పణత్వము, కడుపులోని పుండ్లు, లైంగిక వ్యాధులు 
మొదలగునవి కుటుంబములలో నిర్జిష్టములైన జన్యులక్షణముల పద్ధతిలో 
వ్రనరించుచున్న వనినృష్దమైనది. ఈవిదముగానే శరేరముయొక్క ఎత్తు, చర్మముయమొక్క 
కన్నులయొక్కు రంగు, బ్రేలిముద్రలు తెలివితేటలు మొదలైన సామాన్యలక్షణములను 
ఒక్కొక్క జాతిలో గురి ర్హింపవచ్చు. 


వజలలో పుట్టుకతో వచ్చినలక్షణములవల్లనే మొట్టమొదట జాతులు పైకి 
వచ్చినవి. వృత్తులనుబట్టి తరువాత కాలమున తయావర్డ్‌ములకు నామములు 
తగిలింవబీడినప్పటికి జాతులు మాత్రము వృత్తులవలన ఉద్యవింవ లేదు. 


131 


నం(ప్రదాయ వర్ణవ్యవస్థ, బావ్మాణులకు ఆధ్యాత్మిక విషయాలకాఖను 
గురుపీరమును, క్షత్రియులకు రాజనీతిని వరిషాలనను, యుద్ధనిర్వవాణమును, వైళ్యులకు 
క్రయవిక్రయములను, ఎగుమతిదిగుమతుల వ్యాపారమున్సీ, ఈ మూడువర్ణములవారు 
చేయుటకు నంకోచించు శరీరశ్రమతో కూడిన గృవాకృత్యములను సేవోవృత్తులను 
శూదులకు అప్పగించినది. 


తరువాపికాలమున ఈవిధానమున నలుపువర్ణము కల ళూద్రుల విషయమున 
ద్వేషముతో కూడిన యదికత్వాల్పత్వములతో వ్యథాక్‌రమైన వైషమ్యము వ్రబలినన్సు, 
ఆరంభమున వివిధవ్యక్తు లయొక్కు స్నామర్థ్యములను పరిమితులను పరిగణించుచు 
సౌమనన్యముతో నవాకారముతో పరిశ్రమను కారోన్ముఖముగా చేయుటకొ ఆకే ఈ 
శ్రమవిభాగవిధానము ఉద్దేశింవబడినదధి. 


శరీరలక్షణములచేత బ్రావ్మాణునకు సామాన్యముగా అసాధ్యములై శరీర శ్రమ 
పూర్వకములైన వంటలు పండించుట మొదలైన కృత్యములను శూ[దులు 
తమబాధ్యుతనుగా స్వేకరించి రని యీడాక్టర్లు నిర్దేశించిరి. 


ముఖ్య్రములైనకా న్ని గుణములు ఆచరణమున అభివ్యక్త మగుటకు (%బుం౮6 
లూయి ఆవశ్యకమైన జీవకణనిర్మాణము కొంతమందియందు ఉండదు. అట్టివారికి 
ఆయావృత్తులవలన గరిష్త పరిమాణములో వన్తువుల యుతృత్తి లభి ౦చుటకై 
వర్ణవిధానము రూపొందింవబడినది. 


ఒక్కొక్క జాతి తనకు తగినవృత్తిని స్వేకరించుటచే నాలుగువర్ణములు 
స్థిరీకృతములైన వని, ఆయావ్యక్తులకే కాక నమాజమునకంతకు ఉవకారకములైన్‌ కొన్ని 
లక్షణములను భద్రవజచుటక్రై వానిని ఆయావర్జ్ణములలోనే పోషించి రని, విశిష్టమైన 
న్వభావవ్రవర్తన నియమములతో సామాజిక వ్యివన్ధ న ఏర్పాటు చేయబడిన దని డాక్టర్‌ 
వైద్య ఉద్భాటించినాడు. 


త్రీ "మ్‌. వి. మవోశబే, వూనేలో జ్ఞాన వ్రబోధినియందు పరిశోధనాధికారిగా 
(2బ201 0కంల్ర పనిచేసి విశ్రాంతి నొందిన వండితుడు, కిల్ప కాస్త్రముపై 
వర్ణ్షవిధానమునకు గల (పభావమునుగూర్చి ఇట్లు ఉద్దా టించేనాడు- 
"నమరాంగణనూత్ర" మొదలగు ప్రాచీన శిల్పశాన్ర[గ్రంథముల వరిశోధనమువలన 
(వదియవ శతాబ్దమునకు చెందినవి గృవాము నిర్మాణమునకు ఉపయోగించు 
న్ధలములే కాక షెటుకలు కొయ్య మొదలగు వన్తువులు కూడ గుణముల యొక్క 
గేరుత్వమునుబట్టి లముత్వమునుబట్టి బ్రావ్మాణము క్షత్తియము వైళ్ళ్యము ళూద్రము అను 
నామములతో విఫజింవబడియున్నవీ. ఈ విధముగానే పే వృక్షములనుండి కొయ్యలను 
కొట్టి తెచ్చుచున్నారో అవి కూడ నాలుగు వర్ణములుగా నిర్దేశింపబడి నవి. 
బ్రామ్మణగృవాములకు ఏవైవుగానైన ముఖము ఉండీవచ్చును, కాని కక్కిన వర్ణముల 
గృవాములకు ఒక్కొక వర్ణమునకు ఏ ఒక్కొక్క దిక్కు నిర్దేశింవబడినది. 


132 

నాగపూర్‌ నుండి వచ్చిన ఆచార్యుడు నవాన్రబుధే ఒక మంత్రమే నాలుగు 
వర్ణములవారికి ఎట్లు భిన్నములైన ఫలముల నొనంగునో వివరించినాడు. జవము చేత 
బాహ్మణునకు అంతరంగమున, బహిరంగముగా నమాజమునకు లాభమును 
కలిగించు మంత్రమే, క్షత్రియులకు ఆంతరంగికముగా మాత్రమే లాబించును. అదియే 
వైశ్యునకు నిష్పలమైై, శూ(్రులకు విరుద్ధమైన వలము నొనంగును ఈ 
చతుర్వర్జవిభాగమున ఉత్తమవ్చాన చతిభకలవారు ఇతరులకం అట ఎక్కువగా 
వరిశ్రమిరిచుచు అధికముగా 'త్యాగములు చేయుచు బాధ్యతలను వహించుచుండి రని 
ఆయన చెప్పెను 


(౮ కళాక ంరగపనాంం0 14 ; 980కకతుని 


తటి ర్పుకటుకు కేతరు 2 19 రట, 42 1 (౧౨. సూంళ పేజాం 0000 ముం 
జే టం జగ జ ళం ఖబుయజు! మురుడు ₹మరు2 - శుముయుు2 పంరళుకంమ 6 100 1016 
రయమం 0 90థలూ ముం 3912000005 కుపజరూడవు వము 206ే వండు ఇ2 920- 
మ2రేం 20% 1 6 006 10 *లగాంం 00 0601ల 93%) రంయక. 

0 యేజితుకయకం ₹2వ కాజ ప 0260 రేయములాకట్రూ ట బటల 2 0౫ట౦ం8లడే 
(శే2కు ఆైలులి!16 2 ౦౦యుం0ప అయేలాలే 06 ఖుకంయజరండక్తై ము కం కం! ౧00౧౦ 666 
శంస ఆడం బైలుంరం యిణయయనంయు ౨? ప్పఖ్లు కెంగేజయు ఖర 0 ౮.34 *₹26ూడ, బైల 
2 2 ఢేజ్తు 1008 వలయు2? 00 *ురు2-సముయు? పవయుళంలి ౨ జాడలు 0412 ౧0్ర2యులకే 
సేలం ఈ ళం పుం మ? ౦ణ॥అ21 ఏళలర్తూ 


ఇంచుక యుగం లబ్రులిదయంయు యక యేష2యజంు మ యమటుడునం2రం య యోబు యిల 
వ[లుంళాంటు ఇమీయ డం2 92ుండే 0% 6లుంధ్రాటు 0 అలం ర0యయుకంగి యుం 06 
యే2జ1ర్రైంకే ౮ శేటరంాలే. ల 9య2 25 20250 యుడణజు ౧800యళూ ఇలిలేం 90 ఆస 01 
2509 వారయి. ఇ హం 1464203 0 900ైలరం౧6 జడే మీలుయగూ 25 202. ౨3246 ఈ36 10 
మటు జం జరేయురేయిటగరుర్రై 116 శేంయం01ు మరే. 


గౌలం శేండంగు 32164 లలు కాలం మం6రటులు12! ఉలలుంట 06060 16 2 16 
దడా 1లడ కులం లల్టు[06ేలే 16 మూరు 2121 మలు ఖం ంల్లు21. 0620200016 
0 పేలంయం 20000య6ేయ 09 ఓం తట. కేశంంి 66801 సశలుతేల ఓ 1865 జుశే 
50050ర్టులు9బుఅుంపలు 20 బ్రలులుయు 12కే 5ంంు కతు జము శంయు లయుంటాు, ౦0౧౦ట్రూ 
పేఅుగ యణుంటు జంతు, సస టలుంయి, 210౫ ఖబుకే రల జములుట యుయుంై 9లంాటే2106ే 
తుంజుటు, 98074 రేబము!6 1మ6లుం 0 యు మ అయుతటు. కతేయాసుంలి ౧౦౫౫09 6116 
10 520 ఈల 2 ములేసబ్రలుం6 ంరలుు 00100 యళం వయ 204 అటి ₹ల6 
రంంయున!16 మ 4141ల ౮865 


16౮26: 0% 0౧70240” అులం66 పంల మలం (0286ల 19 ౦౦916 ఖండే యర 
01 2056 60 10 ౧6 010502 లు ఇల౦ లుల సు ం3ళై 1206 ల యుం 1006 
120ంతటే 25 900%-206-5000 2505 రయులురలై 0 చుడు ఇిమితయుంిు. 


133 


యడం02 *యంం2-తుయమయిు& కొనలు 26 అుంగువ(ంే ౨12మయిు ఈ శం కాంరరు2 
పంగం1ం ఖు6 66 50ల1019 0146 1ఇంయేల్సు కున2ర్వ్తు2ం గలు. 0%6య 2రేయిహో2 601 
26. ౦096464 0 ఇస, 6 సేచు్పూడుం యే. 62640 ఖర ౧౦మయమల06 ఖురే ఈ6 5061 ఇమ 
మఖం! 26 లు: యేంగటు మయురంతే 09 ౦416 01250టు. 


వంగా ము యగమంమి 01 12001 ఇమం 1241ల 2ండంకే 00%0)మ03 53వలంగపు 
1లుంగ0” ఈలగంట ముక్రేంరే య 260 01 ళల 0110 30008 506225 ౪25 ముక 
౦010ల౫7౦6ే 2 2 1జయం[ముంటు 0000ఆ2076 ం012402 011200 జయం 116 20016%ట 
జురే 1ముణమ0ము 07200 కుం యుటు 


వళర2ు పేరే (09 66 జంము10110 01 20071308 1006 ఉంధి జడ ౦%ల 12900 
౦గల1664 1ఇవేదు ఇమేంస 1 ఏంయిజ ౦౦956 ౪25 ం్రైంంం0016 101 012మయిక *% యోలులు! 
00థ0 ంపమడరోలయారంు, 116 శంయ0ు గంహఘ1లే 081 మరు2 కృనయి. ఇ25 01జ0టం6ే 101 116 
02ము21 0౪06 టల్‌ 101 లుల! 01 11096 ౪10 మఖ సేజాం 10064 16 7లరయంగ6ి 
6౭౧౦౪గ౭02యళైగంయు6ే 101 0లుంర6 అం్దు?6కక09 00రయుి 7121 642111టా, ల 5జరే 


తీం001;02 10 0౯ *టురూడు 9201 )26 [1056 1 70*టళంగు బుడే 1ంటు *టం25 
య116 10 96 శంలురేత 0 గటలగ6 టాయి. యజడజళలంకటయ ఇమింయ్‌ ఇలు6 8004 01 య్యా 
101 16 యంయు2ం 006101 806ల్ఫు లు ఇజం 0166 1 056 యజ 0 )౦ శేలులం3 
56012106కే (౧౭రల ఖై లయుయుంయయిులు[ ౦౦రైరముళై అగి. 06సడగంటుడ! ముర 504121 
కాక. 7723 ౧౧౭2106 


వం621మ2 09 00 1003ల006 0₹ే2రు2 09 5112 వడా కేట్‌. సశ 0 శమడటులి2సీ4ేల 
కరే, టఆుంంద 08ంల 1212 ౨1000రమయుు, విటుల $21642 5లుర్వు 0 వజుజయుంక202 5002 
2డీ ౦410 016 502 అఆయటులు (10 ౦లముూ) ?ల౯ఆ1టళ 120 1కే 0% ఇయ [ంటంట్‌ 
ఇటం ౦003ర0ర6రకే జు ౫౦11 2 001యుుంై మ21లడజ 106 006 బు6ే ౪౦౦6 ఇల6 268 25 
22ముజర, కుమ2రుడు 2ుస్వు 2 26 వంరుడ టయిలైం200027 66 128026 01 రంజీ” ఈం 
క0ల౫01 10 119001 వఘులేజకు ౧6౬ షంమ ఇమం ఇం౦ఢే ౪20 ల$ 7౮6 1070 9 16 
శంయా*చర25 9726. షంళంలు ౦116 1206 21 గగం0[ట0మూ, ₹మ16 00686612 యుందట01 
25 కుయసరంగే 101 ౦005ల 0₹0[ులు [15363 


0% 5జ2మ200606 పంగ 112200 లు1200రే 926 16 9టు6 0టు0డ్‌ 2476 
యకలులు "ల060 ₹0! 16 *ంళు 01256 1 0లులక[66 006 92మముు లండు” ఖంరే 
అగలుజ్వు? 116 90యళు 10 మన2ర0్తూడం 0% 1లు2 సా 16 ₹2ప్రూ25 లర్జులగలగం66 10 
అం ₹1116 267లవ6 606402 725 40564 1 16 026 0503625 16 9226 3064ల 16 
"యయుణాజరుడ' ఢం 72రుజు), ఘం 205 (21లు166 రలువ16 126 2 ట్రాంగ02030 0 51001661 
016 ₹౦గేం 2డీ ముం 019 3యంటు 


(గరం - ఉ ₹లటర్వు 4281యం6ి 91, 6౦౪7198066 641౮442 - 20 , 2865 
12410 126, 01 ౦ 56, ౫౦ 8, ర్లు 6 270 సశ 1988 13౮41502 1395295, 
ఏ్‌2ుఖా2462043, [208 5088) 


ఈ చర్చానమావేశ (6యముజు నివేదికా వకటనమున గమనింవవలసిన 
యంశములు అనేకములు కలవు దీని యనువాదమును ఆం[ద('వభ(దినవ తకు 2.5 1988 


134 


తేది, " వర్ణవ్యవన్హ వెనుక జన్యువురాణం” అను ఫీర్షికతో (ప్రకటించినది. జన్యుకాన్త్ర 
మనియో జన్యువీజాన మనియో పెిర్కొనక "జన్యుపురాణం" అని నిర్దేశించుటవలన 
ఈవిషయమున నంహైదకమవోశయునకు ఎంత అనాదరము, వినుగు ఉన్నదో వ్యక్త 
మగుచాన్నది ఏమైనను, వర్ణవ్యవస్థ (వకృాతిసిద్ధ మైైనదే ఎవరో కొందయణు 
అ గ్రవర్జములవారు తమసె స్వార్ధమునక్రై “కె నిర్మించినది కా డ్‌ని జన్యుశాస్త్రము ననునరించి 
నిశ్చయంవబడుట నంతోషకర్‌ము. "నా యద్యక్షతయందు న నచరాచరమైన జగత్తును 
ప్రకృతి ఉత్పాదించుచున్నది" (మ యాధ్యక్షేణ (వకృతి న్సూయతే నచరాచరమ్‌ _ 
బగవర్గీత - అద్యాయ - 9 - శో 10) అని భగవంతుడు చెప్పియుండుటవలన, 
ఈశ్వరునియబిమతము ననునరించియే వర్ణవ్యవస్థ ఉత్పన్నమైన దనుట నష్టము. 


"మానవు లందజు నమానులు” (&11 లు ఖం ంర్టుఖ) అను నినాదము అనత్య 
మని తేలినతరువాత (ప్రకృతియందే బూములలో, కొయ్యలలో, వృక్షములలోని 
గుణముల పక తు అం బట్టి వర్ణీకరణము, దరల నిర్ణయము జరుగుచుండగా 
మనుష్యులలో మాత్రము ఎక్కువ తక్కువలు లే వనుపి నహేతుకము కాదు. 
సారవంతమైన పొలమునకు ఇచ్చు దరను చవిటి నేలకు ఈయరు. వందెపు గుజ్జమునకు 
(2000బన0 ₹05ల ఇచ్చు దరను, బండినిలాగు గుజ్బమునకు ఈయరు. వ్రదానేమంత్రికి 
నమన్మ్కరించినట్లు బం(ట్రోతునకు నమన్మరింప్‌రు. ఇిష్క్యుడు చక్రవర్తి యైనను 
గురువునకు పాదాభివందనము చేయును. అందువలన గురుస్థానమందున్న 
బావ్మాణులు నమాజమునకు వందనీయు లైరి. పాలకులైన క్షత్తియులు నంవన్నులైన 
వైట్యులు తక్కివారికి వంద్యులైనారు. ఈ యెక్కువ తక్కువలు వస్‌ ఏనా డైనను క్రమశిక్షణకు 
అవళ్యకమే. రాజకీయ పక్షములందు కూడ నాయ్‌కుని శ్రేవ్టనిగా తమకం 
గొవ్పవానినిగా కార్యకర్తలు (92% ౪0గయ0) భావింవకున్నచో ఆ వక్షములు బ్రదుకజాల 
వనుట నిరూఢమైన సత్యము. ఇటీవలి కాలమున పంచాయతీల ఎన్నికలు 
చవేశించువజఅకు వల్లెలలో ప్రజలు వరన్పరనవాకారసొమనన్యములతో వశాంతముగ 
జీవించుచుండి రని ఎల్లరకును విదితమే. ఎన్నికలవలన అధికార వ్యామోవాము 
వప్రబలినంతనే వర్ణద్వేషములు కులవైరములు రాజకీయస్వార్థముతో ఇరుపక్షముల 
వారిచేత వ్రచారమేనరింవబడి వ్రబలములై లైనవి. ఈ ద్వేషములు వై వైరములు పోవలయు 
నన్నచో వర్ణరహితము వర్ణరహితము నైన నమనమాజమును నేలకొల్పవలయు నని 
కొందణు వొదింవ మొదలువె పెట్టిరి అలలు లేకుండ నముద్రము ఎట్లు ఉండదో అప్లే 
ఏరూవములో నైనవర్గములు వర్ణములు పిన్నలు పెద్దలు మొదలుగా విజేదములు లేకుండ 
ఎవ్పుడును ఏన నమాజము ఉండేదు వైవిద్యముతో హీడినవిషమత్వమేనృ ష్టికి లక్షణము 
(్యయజేజంయ 0 *తం2108 పే 16 ౧00అఫ0ఉఆఆకం9) నర్వనమత్వము వకు 
లక్షణము. నత్త, రజన్తమన్సు లను మూడు గుణములు నమస్థితికి వచ్చినప్పుడు 
ప్రళయము నంభవించును. భూమి నీరు విత్తనము అనునవి భిన్నమేలుగా నున్నప్పుడే 
వృక్షము ఉదృవించును ఈ మూడును 'తమ గుణములను కోల్పోయి నమత్వము 


135 


నొందినచో ఏదియు ఉద్భవింవదు. (ఉంటుం 00102000 1 1630280608 062609) 
కావున నృష్టియందు భేదములు హెచ్చుతగ్గులు తప్పవు. ఆ ఖేదములను, అధికత్వము, 
ల మొదలగు భావములను నంభథుర్షణ ముఖముగా (071265 00మయయ) కాక 
నమన్వయముఖముగా (10722643 2రృటెలులల రూపాందంచుకొనుటయే 
నమాజజీవనలక్షణ ము. ఇందులకే [పతినమాజమునందు నీతులు ధర్మములు 
నెలకొల్పబడియున్నవి. వీనివలన 'పెద్దలయెడల పిన్నలకు గౌ రవము భక్తి, పిన్నలయెడల 
"పెద్దలకు అనురాగము వాత్సల్యము కలుగును. "వారు ఎక్కువ, మనము తక్కువ", 
"మనము ఎక్కువ, వారు తక్కువ (021083 01 కలరం50 ఖత 1060009) అను 
భావములవల్ల కష్టనష్టములు ఏమియు కలుగవు. అధికులయెడ అనూయ (ంగంగ9' 
౧౦మై1ల్సు, దుర్చలు లమ్‌డ తిరస్కారము (530అగ0%9 ౧య్రీ1అఏ వ్రబలినప్పుడే పరన్పర 
విద్వేషము, శత్రుత్వము సంఘర్షణము నంభవించును. బైిటిషువారి రాజనీతి 
ఈవిషయమున అమోఘముగా వవేచేసినది ఉదో్శగములలో వంతులు ఏర్పజచి 
(6౦ంయియిజ 60) హిందువులకు ముస్లిములకు వైరమును కలిగించుటయే కాక 
హిందువులలో ఆర్యద్రావిడభేదమును కల్పేంచి, ఆర్యులు (ద్రావిడులను జయించి వారి 
దేశమును ఆక్రమించి రని నల్లగా నున్న శూద్రులు మొదలగువారు ద్రావిడు లని, ఆర్యులు 
ద్రావిడులను సహా రూం న రని విద్వేషబీజములను నాటినారు దానికొఅకు 
వారు జస్టిస్‌ పార్టీని కూడ నాలకొనునట్లు చేసినారు. ఆ విద్వేషబీజములు 
విషపూరితములైన మవోవృక్షములుగా “పెంపొంది విషఫలముల నొనంగజూచ్చాను. ఆ 
వివమూర్చితులై మనవారు గావించిన భయంకరమైన "ఘోరకృత్యము దేశవిభజనము. 
దానికి శాఖలుగానే కాశ్మీరునకు ప్రత్యేక ప్రతిపత్సి, ఖలిస్తాన్‌ మొదలుగా వేర్పాటు 
వాదములు వ్రత్యేక నియోజక వర్ణములు (౩ల్పుబ316 జెంగంణుబ్సు కొన్ని కులములకు 
విద్యాశాలలో వృత్తు, లలో కేటాయంవులు (8ల౫6039) వ్రబలము అయ్యెను. మానవు 
లందణు సమానమే అని నినాదములు చేయువారు కులముల ,పత్యేకతలను 
ప్రయత్నపూర్వకముగా వరిరక్షించుచుండుట ఆశ్చర్యకరము. 


వర్ణములు జన్మసిద్ధములే కాని పుట్టిన తరువాత వ్యక్తుల గుణములనుబట్టి, 
వర్తనమును బట్టి, వృత్తులను బట్టి, ఏర్పడ వనుట చరిత్రాత్మకమైన నత్యము గయాంకంే 
గఇ[ర్రా. మవోయుద్ద మొనర్చిన్‌ ద్రోణాదులు క్షత్రియులు కాలేదు. ధర్మోవదేశకులైన 
విదుర నంజయ, శ్రీ శ్రీకృష్ణథీమ్మోదులు బ్రావ్మాణులుగా వరిగజింపబడలేదు. రెడ్డిరాజులు, 
కాకతీయ చక్రవర్హులు తమ్ముగూర్చి చతుర్ధకులజులనుగానే చెప్పుకొన్నారు, గ్ష్‌త్తి యుల 
మని పేర్కొనలేదు. ఈనాటికి అన్ని మ్రైత్తులలో అన్ని వర్ణములవారు ఉన్నప్పటికి 
వర్ణములు మాజుటలేదు. డాక్టర్లలో, ఇంజనీర్లలో, వ్యాపారములలో అన్ని వర్ణములవారు 
ఉన్నారు. తాత్కాలికముగా వీవడు ఏ వృత్తి నవలంబించినను వానివర్జము మాణ దనుట 
నష్టము. నృష్టిలో వశువక్షి వృక్షాదులలో జన్మసిద్ధమైన జాతిలక్షణమే గుణకర్మల చేత 
వృళ్తు లచేత మూఅనప్పుడు మనుష్యులలో మోత్రము మారు ననుట అనంగతము 


136 


(1102420, అశాస్త్రీయము (యుడలుకకం) ఎద్దు సాధు వైనను, పోట ట్ల ఎద్బైనను, పొలము 
దున్ననది టై యెనను, బండి లాగునది మైనను వద్దే అగును కాని ఆవ కాదు, దున్నపోతు 
కాదు. కుక్కను ఎంత వేగము కలదాన్‌నిగ తయారు చేసినను గుజ్దము కాదు. గుజ్దిము 
ఎంత హీన మైనను గాడిద కాదు. ఈ జాతుల నన్నింటిని, క్రూరమృేగములైన వు వులులు 
సింవాము, నర్పములు మొదలగు జాతులను కూడ, ఎంతో శ్రద్ధతో వాని ప్రత్యేక 
లక్షణములు చెడిపోకుండ కాపాడుకొనుచున్న మేధావులైన మనీమ్యలు తమలోని 
వివిధ జాతిలక్షణములను నిర్మూలింపవలయునని నినాదములు చేయుచుండుట 
విషమూర్చితుల ప్రలాపములే యగును. ఆంగ్లేయులు, అమెరికావారు, చైనావారు 
తమజాతి లక్షణములను వదలుకోవలయు నని చెప్పుట వలె, వర్ణములను 
నిర్మూలింపవలయు నని చెప్పుట కూడ అత్యంతము అనవాజము అక్రమము. 


నమాజమున నంభవించు కల్లోలములకు వర్ణభేదములు వర్గలారత్రయస్థన లు 
మూలమని తలంచుట పెద్ద భమ. నంథర్షణములకే జనవినాశమునకు ఏ ఎ నాడైనను 
మూలము కామక్రోధములే- 


రామరావణ యుద్ధమునకు మూలము రావణుని కామమే, కాని ఆర్యద్రావిడ 
భేదము కాదు. రాముడు పేర్యుడు కాదు ; రావణుడు ద్రావిడుడు కాదు. ఆర్యుశబ్దము 
నజ్జనత్వమును బోధించువదమే, కాని జాతివాచకము కాదు. నజ్జను లందణు అధ్యేలే, 
దుర్జను లందణు అనార్వులే. సీతాదేవి, *ఆర్య్యా! జటాయూ" అని జటాయువును (ఆర్య! 
జటొయో) నంబోధించినది. కావున ఆర్యశబ్దము నద్వర్తనమును తెలువునదియే కాని 
జాతివాచకము కాదు. రాక్షనులనుగూర్చి రావణునిగూర్చి ద్రావిడ శబ్ద ము 
రామాయణమునందు ఎచ్చటను పే పేర్కొనబడలేదు. ద్రమిళు డనురాజు పాలించుటవలన 
దక్షిణదేశమునకు ద్రమిళమను పేరు వచ్చినది. ఆవదమే కాలక్రమమున ద్రమిడ, ద్రవిడ, 
ద్రావిడరూవములతో వరిణామమును పొందినది. కావున ద్రావిడ శబ్దము దేళవాచకమే 
కాని జాతి వాచకము కాదు. రాముడు రావణుడు జాతిచేత భిన్నులు కాదు. రామునివఠె 
రావణుడు కూడ వేదాధ్యయనవరుడు, యజ్ఞికర్త. కావునవారిరువురును వేదనంన్కృతికి 
చెందినవారే. అరధ వడ రీఎవు "పెద ద అభూతకల్పన. వాలి మరణమునకు, రావణుని 
వపతనమునకు స్త్రేకామమే మూలము కోన్ని జాతిఖభేదము కాదు. 


ఈనాటి రాజకీయ నంఘర్షణములకు కూడ వర్ణభేదములు కారణము కానేకాదు. 
ఎంగిలివిన్తరిని వీధిలో వినరివేసేనచో అంతవఅకు (ప్రశాంతముగ నున్న కుక్కలు 
మొజుగుచు ఒకదానితోనొకటి కాట్టాడుకొ నునట్లు వదవులు ఎజగా కన్పించినంతనే 
"మనము నియోగులము, వారు వైదికులు" అని బావ్మాణులు, "వారు పాకనాటివారు 
మనము వంటండ్డము” అనిరెడ్డు, "మనము కమ్మవారము వారుకాపులు" అనికొందయ 
ఒకవర్ణమువారే "మలో తామే శ్లేడదములు 'పైకితచ్చుకొని కాటాడ కానా రు, 
ఇందులో వర్ణధర్శముల వపనక్తి వ్‌ మున్నది. రాజ్యకాంక్షవలన స్తే స కామమువలన 


137 
సోదరుల సెైతమం పోరాడుకొనుచు నశింతు 6మబ చరత్రివసిద్దము. కౌరిృ 
మ లు, , వల్నాటియుద్ధమున నలగామరాజు మొదలగువారు ఒక వర్ణముల లోన 
ఒకకులములోనే ఒక కుముంబమునకే నంజందంచినవారు కారా న్‌ కావున 
నంమరణములకు జనవినాశమునకు స్వార్ధము, దురవహంకారము వదవకాంక్ష 


మొదలగునవియే మూలములు కాని వర్దబేదములు కాదు, వర్గబేదములు కాదు 


స్‌ 


కిర్మాగారములలో యజమానులకు పారిశ్రామికులకు య 
మున్నంతవజకు నమన్యలే యుండవు యజమానులలోనో పారిశ్రామికులలోనో 
దౌష్ట్రము (పబలినప్పుడు నంఘర్షణము ఆరంభ మగును. అ(గగజాతులకు 
నిమ్నుజాతులకు నంభవించు నంఘర్షణములకు కూడ దురవాంకారము స్వార్ధము 
కామము మొదలగు నవియే మూరికారణములు. ఎవరు అవరాదులో వారిని 
నిర్దాక్షిణ్యముగా విక్షించుటయే ఈ నమన్యలకు వరిష్కారమగును గాని వర్ణభేదములను 
వర్గకారతమ్యములను పై "పైకి తెచ్చి వ్రచార మొనరించుట ఓట్లను నంపాదింయకొనుటకు 
రాజకీయనాయకులు అవలంబించుచున్న కుటిలతం (త్రమే. అది యే నమన్యును 
వరిష్కరింవకపోగా చైతుల వై వెరములనే దృఢవఆఅచుచున్నది. వ్రబుత్వము 
న్వచ్చందసేవానంస్థలు బలహీనవరములవారికి సాయము చేయుట, వారిపై 
బలవంతులు అత్యాచోరములు గావించికీచో అపరాదులను శిక్షించుట ఆవశ్యుకమే గాన్‌ 
"నిమ్న జాతివారిపై అ(గగజాతుల దాడి" ఇత్యాదిగా కులముల "పేరుతో వ్రకటనలు 
కావించుట నమాజములో భఖన్నవర్గముల మధ్య వైరమును పెంచిపోషించుటయే 

యగును అంతే కాదు. ఒకవర్గమువారు మజియొక వర్షమును పీడించుచుండగా 
న్యాయమును చేకూర్చలేని 'దద్దమ్మగా ఉన్న దని తఆంతర్జాతీయముగా మున 
ప్రభుత్వమునకు అవపబ్యాాతిని కలిగించుచున్నది. హిందూముస్తీముల కలహముల 
విషయము కూడ ఇట్టిదే తవ్పు చేసిన వారిని ఎవరి నైనను దంజేంవవలసినదే కాని 
మతముల పేరుతో ప్రకటించుట అక్రమము, అన్యాయము. ఇట్టి వ్రకటనలవలన ఇతర 
ప్రాంతములలో వ్రతీకారచర్యలు వప్రబలుటకు అవకాశము కలిగించునట్లగుచున్నది ఇట్టి 
ప్రకటనలను వత్రికలలో చేయరా దని ప్రభుత్వము శాననము కావించుట అత్యంతము 
ఆవళ్యకము 


"పై నివేదికలో, "ఈ విధానమున నలువువర్హము కల శూద్రుల విషయమున 
ద్వేషముతో కూడిన అధికత్వాల్పత్వములతో వ్యథాకరవైషమ్యమము (00903000 
5006౧010” 1మలర౦0గపు ౮౪అగం౧టు ురై168ే ఛా 2006 0006 0120;-93మి066 న. 
వ్రబలినను*" అని మేదావులైన ఈ డాక్టర్లు తమ వరిధిటైనశాన్త చర్చను అతిక్రమించి తము 
ఊహలను చ చరిత్రాత్మక వాస్త వములనువలె (001 120బ్ర) (వ్రకటించు౬ 
భయింకరమైన సావానము. వారు ఇట్లు భావించుటకు వ్రమాణ మేమి? నల్లగా నుండుట 
శూద్రులయందే కాదు వైళ్ళులయందు కూడ బవుళముగానున్నది. క్షత్రియలయందు 
అవతారపురుషులైన శ్రీరాముడు ' శ్రీకృష్ణుడు నల్లనివారు. విష్ణుదేవుడు 


138 


నీలమేమశ్యాముడు. అర్జునుడు దద్రౌవది నల్లనివారు. వ్యానభగవానుడు నల్లనివాడు. 
బ్రావ్ముణులలో ఎందటో నల్లనివారు కలరు. శరీరవర్ణముచేత ఒక వ్యక్తీ మజియొక 
వ్యక్తిని గాని, ఒక వర్గము మఆజశీియుక వర్గమును ద్వేషించినట్లు గాని మన 
యితిహోనవురాణములలో నిదర్శన మేదియు కానరాదు రాముడు రాక్షనులను, 
పరశురాముడు క్షత్రియులను నిర్మూలించుట వ్రసిద్దమ్హై యున్నది. ఆవిధముగా 
బావ్మాణులు గాని 'స్షత్తియులు గాని శూద్రులను నిర్మూలించినట్లు గాని, లేక శళూద్రులు 
"పైవర్ణములవారితో వై వరమును పూన్‌నట్లు గాని ఒక్క దృష్టాంతము కూడ కన్పింవదు. 


ఇంతేకాదు. విదేశీయులు మనదేశముపై దాడి చేసినప్పుడు శూద్రులైన కాకతీయ 
చక్రవర్తులు, రెడ్డిరాజులు కమ్మప్రభువులు వేలమవీరులు గోబావ్మణ రక్షణమున్రై 
ప్రాణములకు తెగించి పోరాడినా రనుట చరిత్రాత్మకమైన నత్యము. మాన్యములు, 
ఇనాములు, అగ్రహారములు ఇచ్చి ఇంతకాలము బాహ్మణులను పోషించుచు 
బావ్మాణత్వమును రక్షించిన వారిలో నూటికి తొంబది తొమ్మిదిపాళ్ళు బ్రావ్మాజేతరులే 
యనుట "పెద్దదీవమువలె వెలుగుచున్న నత్యము. విద్యావంతులుగా మేధావులుగా 
వ్రసిద్దులైనవారు పాశ్చాత్య నంన్కృతికి పాదాభివందనము చేయుచున్న యీకాలమున 
కూడి వేదవండితులను శిషాచారపరాయణులైన బాహ్మణులను ఆదరించుచు 
నత్కరించుచు నమ్మానించుచున్నవారు బ్రాహ్మణేతరులే కాని బ్రాహ్మణులు 
అధికనంఖ్యాకులుకారు ఆనుట అందణును గుర్తింవవలసిన వాన్తవము. ఆచారభ్రవులై 
నాస్తికులై నర్వభక్షకులై జాతిమాత్రముచేతనే బావ్మణులుగా చెప్పబడుచున్న 
వారివిషయముననే అనాదరమున్నుద్వేషమును ఇతరులు చూపుచున్నారు. 

వ్‌ 


ఏ మైనను ఈ వరామర్శవలన, మానవనమాజము వర్ణములయొక్క గాని 
వర్షములయొక్క గాని తారతమ్యము లేకుండ ఉండుట, వివిధవృక్షజాతులయొక్క 
వళవక్ష్యాదులయొక్క వర్ణభేదములు లేని వనము యొక్క ఉనికివలె (65ల166 0 & 
10"బఫ అనవాజ మని అసాధ్య మని అనంభవ మని న్పష్ట మగుచున్నది. వర్షభేద 
నిర్మూలనమునక్రై కంకణము కట్టుకొన్న మార్క్‌్స్‌యొక్క కమ్యూూనిజము (శమయ! 
౧0యియుకము. రష్యాలో (వబుత్వమును నిర్మించి తుదకు ఆదేశ్యవజలు 
ఆహారవదార్థ్ధములకై అమెరికాదేశమును అర్థింపవలసిన దుర్గతికి తెచ్చినది. వారు 
కమ్యూనిజమేను వీడి ప్రజాస్వామ్య విధానమునే అవలంబించుున్నారు. కమ్ఞ్యూనిన్దు 
వ్రభుత్వములండిన ల నా కూడ వర్గరహిత నమాజమునకు మాణుగా 
కమ్యూూనిన్దు పార్టీ కార్యకర్తలే (60౮౫ న ₹0గ0లప) విశేష సౌకర్యములను 
(ర౫]168్రబ్రు నంపాదించుకొనిన ంవన్నులై (ప గా ఏర్పడి సాధారణ వ్రజలు 
వేళెక వర్ణ మరి దానివలన, కలవారు లేనివారు, పీడకులు పీడితులు, దోచుకొనువారు 
దోచబడువారు అను వైషమ్యములు "పెంపొంది నంఘర్షణములు నంబవించి ఆ 
(ప్రబుత్వములు కూలిపోయినవి. కావున ఒకదశలో ఒకానొక నిధముగా నున్న 
వరములను నిర్మూలింవవలయు నని పూనుకొన్నచో అవి ఆరూఫథములను కోల్చ్పోయి 


139 


తాత్కాలికముగా నళించినట్లు నమనమాజము ఏర్పడుచున్నట్లు గోచరించునే గాని 
నఖింవవు. అవి మరల కొత్తడూవములతో నమాజమున ఏర్పడుచునే యుండును. 


"కమ్యూూనిన్ధు సిద్ధాంతము మంచిదే. కాని దానిని అమలు జరుపుటలో 
నంబవించిన పారపాటులవలన విషమువలితములను నంభవించినఏ" అని కమూ స్టనిన్టు 
సిదాంతప్రియులు కొందటలు వాదింతురు. ఈవాదము నిరర్ధకము ్ర ఎసిద్ధాంతము ఎంత 
మంచి దైనను దానిని అమలు జరువవలసినవారు మనుమృిలే ఏకాలమినం దైనను ఏ 
దేశమునం దైనను మనుష్య లందణు మవోయోగులై యుండరు సాదారణ వ్రజలలో 
కామక్రోధలోబములు కొంత మందియందు అల్పముగా నున్నను కొంతమంది యందు 
అధికముగనే యుండును. ఉద్యమములు జరుగుచున్న కాలములో కార్యకర్తలు అనేకులు 
కామలోభములకు దూరు లైనట్లుగా త్యాగవరాయణులై యున్నను అదికారము చిక్కిన 
తరువాత వదవులకై ఒకరి నొకరు ధిక్కరించుచుండుట, చంవుచుండుట కూడ చరిత్ర 

వసిద్ధమే. వారు, వారి నంతతివారు అధిక సౌకర్యములతో అధికారములతో వ్రత్యేక 
వర్షమేగా (గాయల్యంకే లజ) ఏర్పడుట నవాజము. మనుమ్యలలో అనివార్యములైన 
కామక్రోధలోభమోహ ములవల్ల నమాజమునందు ఎప్పుడైనను వర్గభేదములు 
తారతమ్యములు తప్పవు. 


మనుష్యులకు జన్మసిద్ధముగా శరీరములు వచ్చినట్లే గుణదోషములు కూడ 
నంభవించుచున్నవి. వానికి నేత్ర త్త ్వరజన్నమన్సులను మూడు గుణములే మూలము. 
వానియొక్క వరన్చర నమ్మేళశన వ్రకారములవలన ((అయిగ2[00ు జక 00మిమే26099) 
ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క న్వభావముగా అనంతములైన మనన్స్వరూపములు 
(యొయిులణ019 రకఅలు[ నయ [మలు 56 ళు) ఏర్పడుచున్నవి. వీనిలో కొన్ని నమాన 
ధర్మములనుబట్టి (వము! 000లగట్ర) జాతులను అవాంతర జాతులను శాస్త్రజ్ఞులు 
గుర్తించుచున్నారు జెక్కలు కలిగి ఆకాశమున ఎగురుట అను లక్షణముచేత వక్షులన్నయు 
ఒకజాతియే అయినను, విశేషలక్షణముల చేత గ్రద్దలు, చిలుకలు, పిట్టలు మొదలుగా ఎన్నో 
అవాంతరములైన వ వక్షిజాతులను గ్రహించుచున్నాము. అట్లే వశువులలో వృక్షములలో 
ఎన్నో అవాంతరజూతులను గుర్తించివానిని వానికి తగిన ప్రత్యేకపద్దతులలో పోషించి 
వానివలన లాభములను పొందుచున్నాము. అప్లే శరీర నిర్మాణ విశిష్లేత చేత (200 
కళుంటుూ6 ౦16 00ర్వే) వశువక్ష్యాదులకం టె భిన్నముగా మానవు లందణు ఒక; జాతియే 
యైనను, న్వభావ భేదములచేత ఎన్నో అవాంతర జాతులు (జు 01 1222 ౨ంయల) 
ఏర్పడుచున్నవి ధర్మవరిపాలనకొ అకు బగవానుడు ఈయవాంతర జూతులలో 
భరతవర్షమున ఉధానముగా నాలుగింటిని నాలుగు వర్ణములుగా ఆ యా వ్యక్తులకు 
జన్మసిద్ధములైన గుణములనుబట్టి ఏర్పజచి, వానికి ధర్మసాధకములైన కర్మలను 
నిరూపోఎచినాడు. (వ్రభుత్వవపి చక్కగా (ప్రజలకు ఉపయోగవడుటకైా 
రాజా్య్రంగశాననము (6025006409) ఎటో అప్లే నమాజము యొక్క జీవన 
సామరన్యమునకు గరయయుంళటు హైగుక్రై య5ంయలూ) ఈ చతుర్వర్ణ్దవిదానము ఆవళ్యకము. 


140 


మనుమ్య్యలలోని కామక్రోదలోభమోవోదులు ఏ విధానమునందును పూర్తిగా 
నఖింవవు. వానిని వాద్దులలో నుంచి నమాజజీవనము చక్కగా జరుగుచుండునట్లు 
చేయుచుండుటయే ధర్మమునకు వ్రయోజనము. మృగములతో మనుష్యులతో 
వివిదక్రీడలను ప్రదర్శించు యజమాని (0420286206 యి) వివిధ జాతుల మృగములను 
య నమకూర్చి మృగములకు మనుష్యులకు విడివిడిగా స్థానములను 
వహారములను క్రీడానైపుణ్యములను కలిగించి పరన్పరము నరీఘర్లణము 
న్‌ా క్రీడావినోదమును ప్రదర్శించును అప్లే మానవులు నవాజములైన 
కామ[కోధములకు లోనై ఒకరినొకరు హింసించుకొనకుండ బగవంతుడు 
వర్జధర్మములతో వారికి వాద్దులను ఏర్చ్పజచినాడు. పెద్ద ఆన్బత్రిలో వైద్యులు రోగులను 
వర్‌శీలించి ఆయారోగములను బట్టి ఒక విధమైన రోగములు కలవారిని ఒకవిభాగమున, 
మజతియొక విధమైన రోగములు కలవారిని మజియొక విభాగమున (యలల జురు) 
ఉంచి, ఆయావ్యాధులకు తగినట్లుగా చికిత్సలు చేసి ఆరోగ్యమును కలిగించుచుందురు. 
రోగుల నందజను ఒకచోటనే ఒకగుంవుగా చేర్చరు. క్రమశిక్షణముతో నడుచుచున్న 
ఆన్బత్రియందు (43091065) రోగి నంవన్ను డైనను పేదవా డైనను, గుణవంతు డైనను 
గుణహీను డైనను రోగబేదము ననునరించి, దానికై క వ్రత్యేకింబడిన విభాగమునందే 
(జరు వ్రవేశపెటబడి, తగిన చికిత్సావిధానమును ( (0109ల [లకీ1024 49 పొందును. 
ఆవిధముగానే నదృశములైన గుణదోషములు (యు]జూ 008 జడే 028 6221669) 
కలవారు, ధనికు లైనను దరిద్రులైనను, గుణవంతులైనను నీచులైనను, ఆయావర్హముల 
వరిధలోనే యుండి, అనేక రూపములతో న. 
క్రుంగదీయుచున్న నంసార మనుమవోవ్యాది నుండి విముక్తులు కావలసియున్న 


ఈ కారణముచేత ఈవర్ణవిభజనము సాంఘికములు, ఆర్థికములు, 
రాజకీయములను అయిన వ్రయోజనీములకొజకు మాత్రమే ఏర్పజువబడిన దని (010 
- ఆం౦0మ0 - వింం21 కయుంటుల గ్రహింవరాదు. దీనివలన ఆ వ్రయోజనములు 
ఉన్నమాట నిజమే. వర్ణముల ననునరించి వృత్తులు, వృత్తులలో భేదముల ననునరించి 
కులములు వఏర్పడుటవ్‌లన వ్యక్తులకు వృత్తులు జన్మసిద్దముగానే లభించుచుండెను. 
ఇతర కులములవారు తమవృత్తిలో వ్రవేశించి పోటీవడుదు రను భయము ఉండెడిది 
కాదు. వృత్తికి నంబంధించిన సాధన సామి వ్రతివ్యక్షికి కుటుంబమున ఆస్తిగా 
నంక్రమించుచుండెను కులవృత్తులు కొనసాగుటవలన ఆర్థికముగా ఎంతో లాబ్‌ 
ముండినది. జ్యోతిశ్శాన్తవేత్త యొక్క కుమారుడు జ్యోతిషవపీనే అవలంబించినచో 
తండ్రి నంపాదించిన గ్రంథములు, ఆయనవలన పొందగలిగిన విజ్ఞానము, మెళకువలు 
వానికి నులభముగా లబించును అట్లు గాక వాడు వైద్యమును మొదలు పెట్టిన రచో "ప్రై 
సామగ్రి యంతయు వ్యర్థ మగుటయే కాక క్రొత్త సామగ్రిని నంపాదించుకొనుఖకు 
ధనమును వెచ్చింవవలసియుండును. మరల వాని కొడుకు వైద్యుడు కాక న్యాయవాది 
యైనచో వైద్యసామగ్రీ అంతయు వ్యర్ధమై క్రొత్తవృత్తికి క్రొత్త సామగ్రి ఆవశ్యక మగును 


కేత1 


కులములు కొట్టుబాటుతో నున్నప్పుడు, ఆకులములకు నంబంధించి యేర్పడు 
నమన్యులను కులములోని "పెద్దలు ప్రభుత్వ ద్శష్టికి తెచ్చి, నులబముగా 
వరిష్కరించుకొనుచుండిరి కులములిలోని పెద్దలకురాజుల్‌, యాస్తానములందు ప్రత్యేక 
స్థానము లుండెడివి. రాజునకు పట్టాభిపే షేకము జరుగునవ్పుడు శ కులముల పెద్దలు 
కూడ రాజును అవిే షేకించుచుండిరి 


కాల[క్రచముమున నాలుగు వర్ణములలో అనేకశాఖలు, అనేకకులములు ఏర్పడినవి. 

ఇంఖలవలన కులములవలన జన్మ సిద్ధమైన వర్ణము మారదు. బ్రావ్మాణులలో కొందజు 
రాజుల నాశయించి పురోహితులు, కులబావ్మాణులు, నియోగులు, అయినారు. 

శ్రీరామునికాలముననే వసిష్థాదులు పురోహితులుగా నుండిరి. వసిమని కుమారుడు 
నుయబజ్ఞిడు, సీతారాములు వనీములకు పోవునప్పుడు, వారివలన ఎన్నోదానములను 
స్వికరిరచెను. త్రిజటుడు అనుబ్రావ్ముణుడు ఎంతో "పేదవాడయ్యును ఉంచవృత్తితో 
జీవించుచుండెనే కాని అయోధ్యావరినరములలో ఉండియు దానమును గైకొనుటకు 
రామునియొద్దకు రాలేదు. భార్యయొక్క నిర్బంధమువలన రాముని యొద్దకు వచ్చి 
గోవులను వీరగ్రహించాను. నీ శ్రుకృషుని మితుడు నుదాముడు కూడ, ఎంతో 
దారిద్యముతో కుబేలుడుగా నున్నను, 'శ్రేకృమ్ణునియొద్దకు వచ్చుటకు ఇష్టపడలేదు; 

బార్యానిర్బందములననే వచ్చెను. మవార్డులు ఆశ్రమములలో నివసించుచురాజులను 
ఆ(శ్రయింపక న్వతంత్రముగ జీవించుచండిరి ; క్షత్రియులు యజ్ఞయాగాదులకు 
ఆవ్వోనించినచో వచ్చి ఆ క్రతువులను నిర్వహించి మరల ఆ శ్రమములకే పోవుచుండిరి. 

ఇటీవలి కాలమున రాజనియోగములు, అనగా ఉద్యోగములు, వ్రబలి బ్రావ్మాణు 
లనేకులు ఆ నియోగములలో, మంత్రులుగా దండనాధులుగా చేరి నియోగులైరి వైదిక 
వృత్తిలో ఉండినవారు వై, వైదికులైరి. దూరప్రాంతములలో నున్నవారి అచారభేదములను 
శంకించుచు ఒక ప్రాంతములోని వారు తమలో తాము నంబంధములు చేసికొనుచు ఇతర 
ప్రాంతములవారికి దూరముగా నుండజొచ్చిరి. దేశభేదములనే నాడులు 
అనువ్యవవారించుచుండిరి. ఆవిధముగా వెలనాడు (ఆర్వేలనాడు), ములకనాడు 
పాకనాడు (ప్రాజ్నాడు- తప్పునమానము) మొదలుగా నాడుల భేదములు పైకి వచ్చినవి. 

ఈనాడుల భేదములు తక్కిన వర్జ్ణములవారికి కూడ ఏర్పడినవి. బ్రావ్మణులు 
వనాడులో, ఏశాఖలో ఉన్నను కౌచ్చుతగ్గులను బావించుచున్నను అందణజు 
బ్రావ్మణులుగనే యుండిరి. క్షత్తియులలో కూడ నూర్యువంశము, చంద్రవంశము, 

అగ్నికులమువారు మొదలుగా ఎన్నికులములవా రున్నను, ఉపనయన 
నంస్కారాదులను కలిగినవా రందజు క్షత్రియులుగానే యుండిరి వైళ్ళులు కూడ ఇస్తే 
బేదములు కలిగియున్నను ఉపనయన వివావోది నంస్కారములవలన వైష్యులుగానే 
యుండిరి శళూయ్రలు కూడ వ్యచసాయము, కుమ్మరివృత్తి, కమ్మురివృత్తి మొదలుగా 
ఎన్నెవ్టుత్తులను అవలంబించినను వర్ణముచేత ఒక్కవర్హము వారే. 


142 


ఒక వరమువారు తమవరములో ఏ అవాంతరశాఖలలోగాని అవాంతర 
కులములలో గాని వివాహ న నంబింధములు చేసికోవచ్చు. నియోగులు వైదికులు 
వైష్ణవులు శ్రెచులు కమ్మవారు రెడ్లు ముదలగువారు తమతమ వర్షములలో 
పరలొన్పరముగా నంబంధములు చేసీకోవచ్చు. వరాంతర వివాహములు, 
మతాంతరములైన పెండ్లిండ్లు, ఒకవర్ణమునందే నగోత్రవివాహములు, స్త్రీల 
వునర్వీవావాములు మాత్రమే నిషిద్ధములు- 


కాని వర్ణవిధానమునకు ఇది మాత్రమే [ప్రయోజనము కాదు. జీవులకు 
వరమగమ్యముమోక్షము. అనేక జన్మలలో కర్మయోగాదులచే క్రమముగా నంసిద్ధిని 
పొంది తరువాతవారు. వరమగతియైన యాలక్ష్యమును పొందుచున్నారు. "అనేక జన్మ 
నంసిద్ధ నతో యాతి వరాంగతిమ్‌” (భగవద్గీత - అధ్యా.6 త్త 45) ఒక్కొక్క జన్మలో 
వారు గావించుచున్న కర్మలకు ఫలముగా వారికి 'పైజన్మలు కలుగుచున్నవి. ఏ జన్మలో 
నైనను తమకు విహితములైన కర్మలను ఆచరించుట వరమేశ్వరారాధనమై దాని వలన 
ఈశ్వరుని యనుగ్రవాముకో కర్మయోగముననో ధ్యానయోగముననో సిద్ధిని పొంది పె 
జన్మలో పైదశకు చేరుకొనుచున్నారు. "న్వకర్మణా త మభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః 
॥ (బగవర్షీత- - అధ్యా. 8 ళో. 46) ఏ జన్మయం దైనను ఎవనికి ఏది న్దోకర్మ యగునో ఎట్లు 
తెలియును ? భారతదేశీమున జన్మించినవారికి, భగవంతునిచే నృష్టింపబడినే 
చతుర్వర్ణవిదానము ననునరించి, తల్లిదండ్రులవలన న్వధర్మము కర్మ వర్పడుచున్నవి 
(చాతుర్చుర్ద్యం మయా నృష్టం గుణ క్క విభాగశః” - భగవద్గిత - అధ్యాయ 4 తో. 13) 
ఇతర దేశీయులు ఈ దేశములో జన్మించిన బ్రావ్మాణునియొద్ద శుశూవ చేసి తమకు 
ఏది న్వధర్మమో, ఏది యాచరణ విధానమో తెలిసికో వలసియున్నది. 


తో ఏత ద్దేశవనూతన్య నకాశా దగ్రజన్మనః | 
న్వం 'న్వం చరిత్రం శిక్షేరన్‌ పృథివ్యాం నర్వమానవాః | 


మనున్మృతి.- అధ్యా - శో. 


కావున వర్ణాశ్రమ విధానము కేవలము సాంఘిక రాజకీయ వ్రయోజనాత్మకమై 
కొన్ని యుగములలో కొంతమందికి కొన్ని నమాజములకు మామే 
యువయోగపడుటయే కాక, అన్ని కాలములయందు అఖభిలమానవులయొక్క నర్వతో 
ముఖాబివృద్ధికి ఉవయోగవడునది యని గ్రహింపవలసియున్నది. 


ఈ నందర్భమున మనకు నమకాలికులై లై జగత్త సిద్ధులై నూజేండ్లుజీవించి ఇటీవలనే 
($.1.1994 తేదీ వరమవదించిన జగడద్దురువులు కంచి కామకోటి పీ పీరావరమాచార్యులు 
తతీత్రీ చంద్రశేఖరేంద్ర నరన్వతీ స్వామివారు తమయను[గ్రవాభాషణములలో ఈ 
వ్యవస్థనుగూర్చి ఉద్దాటించిన యభధిప్రాయములను గ్రహించుట ఆవశ్యకము. టూత్‌ 

గులగా అనునాంగ వ[తికయందు వారీయఖి;[పాయములను నంపాదకులు ఇట్లు 


143 


*ప్ర వర్ణములోనివా రైనను 'శశ్రద్ధాయుక్తములైన ధర్మానుష్టానములవలన 
జ్ఞానముయొక్క్‌ వరమగమ్యమును (ఆత్మసాక్షాక్కారమును) పౌధిదవచ్చు నని 
ఆచార్యుడు చెప్పియుండియు, నమకాలీన వవంచమున నమర్థించుటకు శకస్థము కాని 
పసం ఈ నిలుపుకోవలసినదే మ ఉద్దాటించెను. తయన ఇట్లు బెప్వెను 

హిందుతక్టిముయొక్క విశిష్టత, దానియందున్న తత త్త్వశానస్త్రము పై పె గానీ, వ్రవర్తన 
నియమావళిపై గాని, దేవతా విజ్ఞాన శాస్త్రముపై గాని నిలిచియుండుట లేదు. ఆ 
విశిష్టతకొఅకు | కుటుంబము'పై వర్షముపై తధారవడిన వంశవరంవరాగతమైన యొక 
క్రమశిక్షణమును -పైవిషయములకు చేర్చవలసియున్నది" ఆయన యవీప్రాయము 
ననునరించి “పిాందుత్వముయొక్క వృద్ధిగాని వతనము గాని శాస్త్ర విహితమైన 
శ్రమయొక్క విభాగము పై (021509 01 మంజు నెలకొల్పబడిన సాంఘికములైన 
క్రమశిక్షణల పై నేరుగా ఆధారవడియున్నది". 

గౌమంళైిక 16 52066 కత మిల ౧ లాలూ 256 00016 420 06 లలో 6041 01 
ముడ్‌ (టు 1జమం26యి) ముంంబ్రైకి డేతుంచంతే బటన్‌ 01 యడ “06 ఉయేడంూ2 
26700108 0 0టిటా౭600. ౧1:6 26 వాకయి ఘం రేటు రము2 00 ఘడేలలంంు!16 1 
ఏంంంమయలుపంుం 70గేరే. వజ శ6 తయేడగా2 : "00 “*చపరుంయాలుటు 0మంరేయయ. ఢేంజు 
మెంచి టం 01ట ౧మకంం0లస్తూ ఈయ ౧౫మం0క0బ్రా 001 264010 కలు 2 పీటుంయేగడుగా రయ ంమ06 
02066 ౧మయూ ఖుడే డర గౌసం బంగాళ ఇంకే రేణుగుంం ౦ మరటాంు. ఇ జంం02ము08 10 
మము యం రలులుకిల[ం0 6690621 యాంైమేనిలు ంయింకేంరే ౧02. 202బయిలతే తూరగవం0. 
0120025 


(౨ 583, "01 6% ౫౦. 37 14 194 గరు 


కాంచీపీఠ పరమా చార్యులు జగద్గురువులు వైన శ్రీచంద్రశేఖరేంద 
సరస్వతీస్వామి వారి సందేశము 


*"మనజాతి ఇప్పుడు శ్రేయన్కరమైన మార్గమునుండి తప్పిపోయినది. ఈ తరము 
వారియొక్క రానున్న తరములవారియొక్క శుభీతరమైన భవివ్యత్తుకొఐకు మనజాతి 
మరల ఆ మార్గమున వవేశించి వురోగమింవవలసియున్నది. *“ధర్మము* అను వదము 
అనేక విషయముల నంగవాము. ఆవదముచేత వ్రవర్తన నియమావళి, నీతులును 
నిర్దేశింవబడుచున్నవి. వాని విలువలయొక్క పునస్స్యా వనముకొజఅకు, అనగా తన 
నరక్షేమముకొ అకు నంఘటనాత్మకము శక్తి శక్తి మంతమునైనే యుద్యమమును మనదేశము 
వ్రగాఢముగా వాంఛించుచున్నది. అన్ని రంగములలో వ్యక్తుల శీలము విధ్వంనము 
నొందుచున్న యానమయమున అంతరంగమున వ్యథ నొందుచుండియు, చూచుచు 
ఊరకుండుట, జూతియెడల మనకు గల కర్తవ్యము నుండి భష్టులమై జాతియొక్క 
చైతన్యమును వంచించుటయే యగును" 


శశీయుయ్వం 01) పం101జు వజయు2ంసీడం2 55 ౧పజుతు2 వటెరుడంంం4ల వటయాం౭ర 


144 


“0 6౦౪థరోం లం!6 ఉలు2ంరేం ఖు 010్రమమురిర్తే వారయిులికే మంళలులు! 10 ఈ 
ట(20113% యం 2౨6 మం21 ₹జులు - 3ళమక్‌ంక 09” 16 ౦౦మిం9యేయూసు6 1జయి జయ - 
50 11 46 22601 0001164 ట్రయి 16 1036 యిరు[ం 101 2 0664ల మలు: 101 16 టల 
కైజషల2601%8 జడే 0౯0కు [0 లు. గజయాల కంళైక యరంంం66ే 2 వేయగ ఓ 910 
00 0% జే *0యడే యా 01 యజ॥యలు పే 2 అలూ2ే 0% 246092 ౧0005య0టూ0బూు ఇుగే 
6 12 226002 రప” 


(2. 586, 101 61, ౫0. 37, 14 194 - దరు 


ఈ పత్రికాలేఖకుడు "పైని 'పిర్కొన్నట్లుగా స్వామివారు సమర్థించిన 
వర్జాశ్రమధర్మము నేటినమాజమున నమర్దించుటకు శక్యము కానిదిగా, ఆచరపీమున 
అసాద్య మైనదిగా అనేకులకు తోచుట నేవాజము. అంతమాత్రమున మవోమేధావి, 
వేదశానవీజాన నిధి, లోకజ్ఞుడును ఆయిన పరమాచార్యుడు తన జీవితమున 
నకలదళలలో వ్రచారమొనర్చోన యీ ననాతన వర్ణధర్మనందేశము అనమర్థము 
అనమంజనము అని తలంచుటకు వీలులేదు. ననాతన ధర్మము ఈకాలమూీనకు 
వనికిరాదని కొందు మేధావులు నాయకులు తలంచుచున్నా రన్న చో విజాతీయ విజ్ఞాన 
నంస్కార మేదియో వారిదృష్టిని ఆవరించి సత్యమును బ్రహింపనీయకురెడ 
అడ్డువడుచున్న దని యూహింవవలసియున్నది. ఈ నందర్భమున కొన్ని యంశములణి 
గమనింవవలసియున్నది. 


ధర్మానుష్టానమునందు ఏకాలమునం దైనను వ్యక్తులకు దానియందున్న 
విశ్వానమే వ్రధాన “హేతువు ; కాలవశమున నంభవించునట్టి ఇబ్బందులు ముఖ్యము 
కాదు. ఎవడు దేనియందు విశ్వానమును కలిగియున్నాడో అకార్యక్రమమును 
ఏపరిస్టితులయం ద్టైనను అతడు అవకాశము ననునరించి శక్తి ననునరించి 
యనుష్టీంచుచునే యున్నాడు. విదేశీయుల దాడులు జరుగుచున్నప్పుడు జీవితము 
దినదినగండముగా నున్నపుడు కూడ వీరులు ధీరులైనవారు తాము నమ్మిన 
ధర్మకార్యములనువదలుకొాన లేదు. కాకతీయచక్రవర్తులు, రెడ్డిరాజులు కమ్మనాయకులు, 
వెలమవీరులు వర్ష్ణాశమధర్మరక్షణము కావించుచునే యుండిరి. వారు దానికొణై 
ప్రాణములకు 3ెగించి పోరాడిరి. ఎందువలన ? వారికి దానియందు ప్రగాఢమైన 
విశ్వానమున్నది. ఆరాజులు మంత్రులు 'సేనానాయకులు విద్వాంనులై యథార్థమైన 
భారతీయ నంన్కృతిని గ్రహించుటచే వారికి అట్టి విశ్వానము కలిగినది. ద్విజులు ళ్‌ని 
వారికి న్వర్శ్మవధానమైన వేదాధ్యయనము నిషేధంపబడినది కాని, ఇతర 
కాన్తాధ్యయనము నిషేధింపబడ లేదు. వారు దేశభాషాకవులను పండితులను 
పోషించుచున్ననుశాన్త్ర గ్రంధములను కావ్యములను న ౦నృతముననే రచించిరి. వారు 
యదార్థముగా బారతీయవిద్యానంస్కారవంతు లగుటచే వర్ణధర్మ ములు 
నమాజముయొక్క నంక్షేమమునకు ఆవశ్యక మని [గ్రహించిరి. వారు తమ్ముగూర్చి 
చతుర్ధకులజుల మని చెప్పుకొనుటకు గాని, బ్రావ్మాణులను వూజించుటకు గాని, 


145 


నంకోచింవ లేదు. అ(గ్రహారాదుల నొనంగి అధ్యయన వరులు, అనుష్టాన 
ధర్మప్రవక్తలును అయిన బాహ్మణులను పోషించి ప . 
రక్షించినారు. ఇిప్పటికీిని వారిలో "పెద్దలు బాహ్మణత్వమునకు దూరులైన 
బావ్మాణాధములను అప్పుడప్పుడు అదలించుచు బ్రావ్మాణత్వమును నిలువుటకు 
యథాశక్తిగా ప్రయత్నించుచునే యున్నారు 


పాశ్చాత్య విద్యానంస్కారమువలన, రాజకీయనాయకుల వప్రచారములవలన 
సామాన్యులకు వర్జధర్శములయెడ విశ్వానము నడలజొచ్చినది. న్వరాజ్యనమరము 
ముమ్మరముగా జరుగుచున్న దినములలో ఒకప్పుడు నవాకార నంఘముల లెక్కలను 
తనిఖీ చేయు నదికారి (1966401 01 ౧00వఐల2మా6 5౦066469 యొకడు నెల్లూరు 
నమోవమునందున్న బుచ్చిరెడ్డి పాళిమునకు పోయెను. ఒక పెద్ద రెడ్డిగారి కొడుకు 
ఆయూరిలో ఆనంఘమునకు అధ్యక్షుడుగా నుండెను ఆయరద్సికారీ వితంతునైన 
బావ్మాణుడు , అనగా యజ్ఞోవవీత మనుతంతువును తీసివేసినవాడు ఆరెడ్డిగా3 
యింటిలో ఈయధికారి లెక్కలను చూచుచుండను. మధ్యావ్నా మగుచుండగా శెడ్డిగా౬ 
కొడుకు వచ్చి "స్వామా! మో భోజనమునకు మా యయ్యవారి యింటిలో ఏల్చొటు 
చేసినాను, మారు అక్కడికి పోయి భోజనము చేసి రండు. మరల ఎ లెక్కలు చూడవచ్చును 
అనెను. ఆ బ్రావ్మాణ వితంతువు నవ్వుచు, "ఇంకను ఈ బేదము లేమిటయాళ్ట! నాకు 
అటువంటి వట్టింపులు లేవు , చేను ఎక్కడ నైనను భుజింతును, మో యింటియండు 
తినుటకు నా కేమియు యభ్యంతరము లేదు" అనెను వరాండాలో జరుగుచున్న యీ 
వ్రనంగమును లోవల నుండి 'పెద్దరెడ్డి వినుచుండెను. కుమారు డేదియో ఆ యదికారికి 
చెవృబోవుచుండగా ఆయన కుమాథునిలోనికి పిలిచి అధికారికి వినిపించునట్లు పెద్దగా 
ఇట్లనెను. “అబ్బాయీ ! ఆయన తనకు ఏ బేదములు లే వని చెవ్పుచున్నాడు కదా ! మతి 
ఎక్క డెక్కడ ఏ యే కొంవలలో ఏ మేమి తిన్నాడో మనకు తెలియదు. ఆ నంగతి మన 
కెందులకు ? ఆయనకు అన్నము ఇక్కడనే నీవు 'పెట్టినచో నా వ్రక్కన మాత్రము 
ఆయనకు విన్తరివేయకుము” ఈ మాటలను వినుచున్నయా యధికారి సిగ్గువడుచు, "*నరే! 
నేను అయ్యవారి యింటికీ పోవుదును*" అనెను. వెంటనే ఆ 'పెద్దంెడ్డి దోొడ్డివైవునుండి 
బార్యను అయ్యవారి యింటికి వంపి, ఆ వితంతుబ్రావ్మాణునకు వారీవంటియింటిలో 
అయ్యవారి వ్రక్కన కాకుండ వరాండాలో భోజనము పె పెట్టు డని కబురు చేసెను. 


రెడ్డిరాజులు కమ్మవ్రభువులు మొదలగువారు కూడ వర్ణబేదములు లేని బౌద్ధము, 
వైనము, 'ఇస్తాము, క్షైనవము మొదలగు మతములను గూర్చి వినుచుండియు, 
శామాయణభిరతాటీ (గ్రంధములయందరుకాన్త్రములయందు దృఢమైన పాండిత్యమును 
గలిగియుండుటవలన పరమతములయందలి సిద్దాంతములను విమర్శించుచు మన 
వర్ణదర్శవిధానమే మనకు అవలంఒనీయి మని దృఢముగా తలంచుచుండిరి మజీి 
యీటీవల నమాజములో నాయకులుగా పైకి వచ్చిన జవవార్‌లాల్‌ నెవ్రఖూ వంటివారు, 
వారి యనుయాయులు గురుళుశూవ చేసి భారతీయమైన ధర్మమును తత్త్వమును 


146 


అభ్యసింవక పోగా ఇక్కడ ఇతరదేశములలో కూడ పాశ్చాత్య విద్యచేత కలుషితములైన 
బుద్దులతో, వర్ణదర్శములను (హరా ఆలోచనయే చేయకుండ, అవి యీకాలమునకు 
వనిక్షీరా వని ఉద్దా టించిరి మననంన్కృతిని చక్కగా (గ్రహించి విశ్వసించిన రెడ్డిరాజులు 
మొదలగువారి వచనవఒలు వర్తనము (గ్రావ్యాము లగును, కాని మన నంన్కృతిని 
నక్రమముగా గ్రహింవక విజాతీయ నంన్కృతితో నినాదములు చేయుచున్న నేటి 
నాయకుల సిద్దాంతములు వర్తనములు గ్రావ్యూములు కావు. 


వరమాచార్వుడు చెప్పినట్లుగా మనము తప్పిపోయిన ధర్మమార్గమునందు 


మరల వ్రవేశింపవలయునన్నచో ఈ క్రింది యంశములను (గ్రహించుట ఆవశ్యకము 


శే 


ఈనాడు ఆంగ్గమున వ్యవవారించుచున్న ప్రభుత్వోద్యోగులు, మంత్రులు, 
రాజకీయ నాయకులు, కానజులు, వాణిజ్యనిపుణులు మొదలుగా నమాజ 
ప్రముఖు లందజు ఆంగ్గముషోనమానముగా నంన్కృతమున వ్యవవారించు 
సామర్థ్యమును నంపాదింవవలె. 


కేంద్ర వ్రభుత్వముయొక్క వ్రదేశవ్రభుత్వములయొక్క ఉదో్యోగపరీక్షలలో (90010 
5లాగం6 60580) శ్రీమద్రామాయణ మవోభారతాది (గంధములకు 
నంబంధించిన యొక ్యవ్రశ్న వత్రము ఉండవలె. (౯2% జగం! ౫ఖులు దానికి 
నమాధానమును అభ్యర్థులు నంనృతముననే రచింపవలె. 


ముస్లిములు క్రైన్స్వవులు మొదలగు వారి కిది కష్ట మగునేమో అని తలంవ నక్కణ 
లేదు తమకు మాతృభాష కానిది విదేశీయ మైనదియు నైన యాంగ్లమును 
ఉద్యోగములయ పేక్షతో అందజును నేర్చుకొ నుచునే యుస్నారు. 
వ్రతివదమునకు వర్ణ క్రమము (9290108) ఉచ్చారణ (10202001400మ) 
మాజుచునుండు ఆంగ్లమును నేర్చుకొనుటకం టె నరళవిధానములు గల 
నంనృతమును అభ్యసీంచుట ఆత్యంత నులభము. వదియేండ్లు అభ్యసించి 
ఆంగ్లమున ఎంత పాండిత్యమును నంపాదింవవచ్చునో అంత పాండిత్యమును 
ఆవరీశ్రమతోనే నంన్ఫృతమున రెండేండ్లలో పొందవచ్చును. 


ఫెంచి దేశమునకు పోయి అచ్చట నివసింపదలచుకొన్నవారు ఆదేశవు చరిత్రను 
నంన్కృతిని అభ్యాసించుట ఎంత ఆవశ్యకమో అస్లే ఈదేశమున 
నివసించుచున్నవారు ఈ దేశముయొక్క చరిత్రను నంన్కృతిని గ్రహించుట 
ఆవశ్యక మని వేజుగా చెవ్ప నక్కల లేదు. నంన్కృత భాషాభ్యానమువలన 
ఆసేతు హిమాచలముగా అఖండ జాతీయ భావము (/260%21 1016826019) 
వటిష్టము కాగలదు. 


ఇంక ఈకాలమునకు వర్ణధర్మములు ఆచారణసాధ్యములు కా వనువిషయమున 


కడ 


ఏ కాలమునం దైనను ఎవరు దేనియందు వ్రగాఢమైన శ్రద్ధను కలిగియుందురో 
వారు ఆకార్యవిధానమును ఎన్ని కష్టములను నహించియైనేను ఆచరించుచునే 
యురిదురు న్వరాజ్యము కొఆఅకు జరిగిన యుద్యమమున నందు ఎందతో నాయకులు 
కార్యకర్తలు లారీదెబ్బలు తిని చెరసాలలో ; మ్రగ్గినారు. తక్కిన ప్రజలు లక్షల మండి 
ప్రభుత్వమునకు భయవడుచుండగా వీరు ఎట్లు తెగింవగల్‌గిరి ? రాజకీయములైన 
నం్యవ్రదింపుల కొకు (౦26 గాలిలో 6021౮౦౧౦ ల) ఇంగ్లండునకు 
పోవలసివచ్చినవ్వుడు ఎవరే మన్నను లెక్క పె పెట్టక గాంధీగారు కొల్లాయి గుడ్డతోనే ఎట్లు 
పోగలిగిరి? ఆ నమయముననే వండితమదన మోవాన మాలవీయగారు పీపాలేతో గంగా 
జలమును అక్కడికి ఎట్టు తీసికొని పో గలిగిరి ? తాము నమ్మిన సిద్ధాంతముకొఅకు 
అనుష్థానముకొజణకు థ్‌రులు లోకమును కూడ ధిక్కరింపగలరు రి చంచలమైన 
లోకులయభిప్రాయములను వారు లెక్క పెట్టరు. 


ఆళుతోష్‌ ముఖర్జీగారు కలకత్తా విశ్వవిద్యాలయమునకు ఉపాధ్యక్షులుగా (౫06- 
యజుంలేంం నుండిరి. “అవ్వు డాయన ఒకనాడు గంగలో స్నానము చేసి వెలువలికి 
వచ్చుచుండెను. ఒక వృద్ధురాలైన బ్రావ్మూణస్త్రీ మఖునాటి ద్వాదశిపారణకై రమ్మని 
అక్కడ నున్న బ్రావ్మాణులను ప్రార్థించుచుండెను. వా రందణు ఏవో సాకులు చెప్పి 
అంగీకరింవకుండ వెడలిపోయిరి. తేమె ముఖర్జీగారిని చూచి సాధారణ బ్రాహ్మణు 
డనుకొని దగ్గరకు పోయి, "నాయనా రేవు ద్వాదళికి ఒక్క బ్రావ్మాణునచైనను 
అపోశనము జేసికోవలయు నని అనేకులను ప్రార్థించితిని. పేదరాలినైన నేను ఎక్కువ 
దక్షిణను ఇచ్చుకో లే నని కాబోలు ఏవో కారణమేులు చెప్పి వారు తంగికరించ్లకుండ 
వెడలిపోయిరి. నీ వైనను ఈ మునలిదానిని కనిపింపుము" అని దీనముగ ప్రార్థించెను. 
ఆయన జాలివడి, “అమ్మా! అట్లే వచ్చెదను. మా యిల్లు ఎక్కడనో చెవ్పుమీ* అని 
ఆవివరములు తెలిసికొని మజునోడు ఆమెయింటికి పోయి భోజనము చేసి ఆమెయిచ్చిన 
యేగాని దక్షిణను (నుమారుగా ఇప్పటి మూడు పైనలు) తీసికొని తిరిగి వచ్చెను. ఈ వార్త 
ఎట్లో విశ్వవిద్యాలయమునకు ప్రాకినది. చాలమంది మిగుల ఆశ్చర్యమొందిరి. కొందలు 
మి[్రులు సావాసించి ఆయనయొద్దకు పోయి "మిరు ద్వాదశి బ్రావ్మాణార్థమునకు 
సోయినమాట నిజమేనా!” అని యడిగిరి. ఆయన, *జొను. పోయినాను. తపేమి* అని 
వలికెను. "తప్పు అని కాదు. ఇంత వదవిలో నున్న తమరు అంత చిన్నవనికీ పోయి 
యుందురా అని నందేహించితిమి" అని వా రనిరి. "అయ్యా! వ్రతిగ్రవహాము బ్రావ్మాణ 
లక్షణములలో నొకటి. నేను విశ్వవిద్యాలయమునకు ఉపాధ్యక్షుడ నైనంతమాత్రమున 
బావ్మణుడను కానా ఏమి? టావ్మాణత్వమునకు వదవులతో అంతన్తులతో నంబంధ 
మేమున్నది 7 అని అయన నమాథొనము చెప్పెను. 


ఆయన అట్లేల చేయగలిగెను "ఆయనకు బావ్మాణధర్మము నందు వ్రగాఢమైన 
విశ్వాన మున్నది, కాబట్టి చేయగలిగాను. మజీి న్వారాజ్యమునకై ఎన్నో త్యాగములు చేసిన 
మవోనాయకు అనేకులు నంధ్యావందనాదులను ఏల వదలివె పెట్టిరి ?వారికి వానియందు 


శ్‌ 


వర్రదర్శముల.క కూడ పాటించియే యుందురు. ధీరులు కర్తవ్యాచరణమున శ్రమను గాని 
లీోకులయవహేళనమును గాని లెక్కపెట్టరు పిటికిపందలకు సోమరిపోతులకు 
ధర్మా చరణము ఎవ్పు డైనను అసాధ్యముగోనే తోచును. 


ఈకాలమున వర్షధర్మముల నాచరించుట అసాధ్య మని కొందణు 
చెప్పుచుండుటకు వ బలాలను. నుఐలాలనత్వమే. వారికి తగినంత నమయము గాని 
శక్తి గాని ఉండ దని చెవ్వుటకు వీలు లేదు దూరదర్శనయంత్రమువలన (7 5ల0) 
చలనచిత్రములను చూచుటకు దూర్శశవణ యంత్రములవలన శ్రవ్యనాటికలను 
నంగీతాదులను వినుటకు తగినంత నమయ ముండగా నంధ్యావందనమునకు 
దేవతార్చనాదికమునకు నమయము శక్తి లే దనుట అత్మవంచనము లోకవంచనము 
అగును గాని యధార్థము కాదు. దర్మాచరణమునందు వి విశ్వానము తద్ద కలిగినవారు 
కొన్ని నమయములటో వనుల తొందరవలన అనుష్థానమునందు కొన్ని యంశములను 
పాటింపలేక పోయినను, సాధ్యమైనంతవజఅకు విపోతములైన కర్మలను ఆచరించుచు, 
విశ్రాంతి లభించినప్పుడు ఆ కర్మలను నమ(గ్రముగా అనుష్టించుచుందురు కావున 
ఈకాలమునకు వర్ణధర్మములు అసాధ్యములనుట కుదరదు. ననాతనమైన దర్మ్శ్మము శ్రద్ధ 
ననునరించి అన్నికాలములలో యదాశక్తి గా ఆచరజీయమే యగును. 


౪ మజియొక విషయము గమనింవదగియున్నది వేలకొలది తరములుగా కొన్ని 
కుటుంబములందు ఒకానొక వరముయొక్క ధర్మకర్మ ములు నిర్వర్తింపబ ౫ 
+చున్నప్పుడు, ఆ కుటుంబములలోని ప్రీేవురుషముల జన్యుకణములందు (6లుణు ఆ 
లక్షణములు (య౫౭ళజయకంయ) రూఢములై యుండును. ఏకారణముచేత నైనను కొన్ని 
తరములలో ఆ కుటుంబములలోని వారు వేదాద్యయనము మొదలగు 'దర్శములకు 
దూరులై వ్రభుత్‌ త్వోదో్యోగములు వాణిజ్యము మొదలగు వృత్తులు అవలంబించునవ్పుడు. 
ఆజన్యుకణములయందు రూఢములైయున్న వర్ణలక్షణములు (వకాశింవక పోవచ్చును 
అంత మాత్రమున ఆ జన్యువులయందు ఆ లక్షణములు నళించునని చెవ్పుటకు వీలు 
లేదు. ఒకానొకడు వేదవండితుడ్డై నిష్టాగరివృడై యుండగా, ఆయన కుమారుడు 
వాణిజ్యముచేతనో, కృషీవలుడుగనో జీవించువాడు కావచ్చును. కాని తండ్రివలన 
అతనికి నంక్రమించిన జన్యువులు నళింపవు శ్రీ శంకరాచార్యులవారు. 
శ్రీరామానుజాచార్యులవారు, గౌతమబుద్ధుడు, ఏనుగ్రీన్తువ మవామ్మద్‌ ప్ర వ్రవక్త మొదలగు 
మవోవురుమల తండ్రులు తాతలు మొదలగువారు అనేకులు, వ్రసిద్దులైనట్లు చరిత్రలో 
కన్పించుట లేదు. అయినప్పటికి వారు పూర్వులకంకు చాలమేథావులై రన్నచో, 
ఆమేధాశిక్తికి కారణములైన జన్యువులు వారియందే ఉదృవించినవి అని చెప్పుటకు 
వీలులేదు వారివూర్వులలో ఎవరివల్లనో ఆ జన్యువులు వారియందు ప్రకాశించిన వని 
చెవృవలసియున్నది. కావున మవోనాయకులు, మవోమేదావులు, వ్రతిబావంతులు 
జన్మింవవలయు నన్నచో వంశముల వరంవరలో తల్లివైపున తండ్రివైవున సాంకర్టము 
లేని విధముగా వివావాముల విషయముననే జాగరూకత వహింవవలయుననుట 
నృత్ణము. 


149 


ఈ విషయమున పాశ్చాత్య శాన్తవేత్తలు చెప్పుచున్న విషయములను మనము 
గమనింపవలసియున్నది. హోరేషియా వికెట్‌ న్యూమన్‌ అను కాన్త్రజ్ఞుడు ఇట్లు 
చెప్పుచున్నాడు. 


"వంశప్రాప్పలక్షణము (1లగ6410) ౮0డవ (ప్రదాన విషయము. ఇది 
వరిణాయమునందు కొన్ని పదార్థములను నిలువుకొన గలిగిన శక్తి కలది. మార్పువలన 
కొత్త లక్షణము ఏర్పడునప్పుడు ఇది కొన్ని వదార్ణములను మారకుండ నిలువును. 
జీవకణ నముదాయములలో (08ఖముు) ఒక జాతియందు (20ఐ కలు మార్చే 
పరిణావుము. సంతానమునకు నంక్రమించినప్పుడే తప్ప, ఏ జీవకణ 
నముదాయములోని మార్పైనను, అది ఎంత గంభీర మైనను ఉపకారక మైనను, 
పరిణామము కానేరదు. ఇదియే వంశప్రాప్త లక్షణము యొక్క వని * 


కారం $లుం%6 ముర టుఅుటే 126401 19 షేలురిర పు 16 ౧00మిలగాజరా6 10002 2 
అం1440% జ మెయి ఇసులు 2026019 ఏడు ౬69 6 10 ౭ లా యజ2రంక ౧3టు 110 
౨అం1ా1 70100102 ఏ 6 యురి .ం0యుంంిగే 19 21206 0₹0్రఖముకయిు , చం మలం ?కుడుకంక 
02 ఓం మడుగరేంజు ౦ మ264టు సేం? మైంలంయిడే 02 మం లయయజే 10 మఖా ల క 16 
అాం1140%20 ఇమేలకం 11 కీయురేంరే 01% 10 16 "ంకంముంక్ర ఖురే ము 1 16 ముం 0% 
లత" (08 


వంశలక్షణములను కాపాడుకొ నకుండ సాంకర్యమునకు తా విచ్చినచో 
జాతివినాశము ట్లు నంభవించునో గమనింవుడు" పూర్వము వ్రధమశ్రేణిలో ఉండిన 
అనేక జాతులు, అభ్యుదయమువలె కన్పించుచున్న మార్గమునందు అడ్డము లేకుండ 
ముందుకు పోవుచు, పైకి కన్పింవని కారణములవలన క్లీజంవజొచ్చాను. కౌలక్రమమున 
అవి తమ గౌరవస్థానమునుండి వతనము నొంది ముందుకు పోవుచున్న జాతులలో 
గణీంవబడుట లేద్‌. జన్యుశాన్తముచేత ఉత్తేజితు డగుచున్న వ్రతివ్యక్తియు తనజాతి, 
అట్టి దుర్గతికి పాలుగారా దని నీశ్చయముతో జనునాన్త్ర భన నమరములో వలె 
బావుటోగా "పైకెత్తి వట్టుకొని, స్వార్థమును గూర్చిన ఆలొఒన లేకుండ ముందుకు 
సాగవలె 


“0 6 2న మమ్రూ 92405 05 18 మ మమ ఇనీలు ఖాంజులుక్రూ 2రళయుయి8ై 
ఇమంట యల! 0% 6 20 ౧€మంఖలుపు ౨206 068 10 ల)” మంగు యంలు యలు 
ఇమిడే సే2ా6 మ. ₹మ6 90 కలు కంక లు మలం బి16 23 10 0౪౮౩ 10 ౦0య1 జ యం 
ఇంజ 0008. తీ కేళయిము౭6ం? ఈయ 2 శం 21 51211 90606 ఈం [46 00 
ఏ జరం 13 & 5లరణులుు 1ట[ ర ఆలూ ౨2. ౪10 19 జుం2606 ఈ 16 లుళ్రలంం 18021, 
జు 164! 10 ఈ 10110766 సం 2 928 1. 286 మం! ంై 0€9అలదాంం2ే కయ. 2 
త44 (| 


మనుమ్యులయందు జన్మసిద్ధముగానే కొందజయందు ఇతరుఖయందు కంట 
ఎన్నోరెట్లు అధికముగా శకే క్తి సామర్థస్టములు ఉండును.వవిత్రదాంవట్ట వలన అట్టి 


150 
నమర్భలు జన్మించుటకు అవకాశమును కలిగింపవలయునే కాని, వనికిమాలిన 


వారిని[వ్రజ్ఞావంతులనుగా తీర్చిదిద్ద వలయు ననుకొనుట నిష్ణయోజనము. మానవు 
అందు నమాన మనుమాట ఎంతీఅకాసీయమో చూడుడు. 


“మానవృలందణు జన్మ చేత నమానులు కారు. (అమెరికాకు) స్వాతంత్ర్యము 
ఉదోషింపబడినవ్వుడు, అమెరికాకు వలనవచ్చినవారు సాంఘిక రాజకీయ మానవ 
వాక్కుల విషయమున ఆంగ్లదేశములోని పౌరులతో నమానులే అని, జార్జిరాజునకు 
నిర్ణయవూర్వకముగా తలియజేయుటకొ కే, వ్రకటింవబడినది. అంతేకాని ఒకానొక 
మినన్తత్త త్త్వ శాన్తమునకు నంబంధించిన ప్రయోగశాలలో వేలకొలది మానవులను 
వరీక్షించి నిర్ణయంవబడిన శాస్త్రీయమైన సిద్ధాంతముగా అది ఉద్దేశింపబడలేదు.. కాని 
మనము మౌనవ్వల వాక్కులనుగూర్చి కళ మానవుల న్వభావములను గూర్చి 
సామర్థ్ధ్యములనుగూర్చి వరిశీలించునపుడు మానవు లందజు నమానులు కారని, వారు 
నమాన్‌ముగా పుట్టుట లేదని, వారు ఎవ్పుడును నమానులుగా నుండ రని, వకృతి 
"సైతము వారిని నమానులనుగా ఉద్దేశించుట లే దని మనకు అత్యంత విన్న న్పష్టముగా 
వ మజియునువారిని నోమానులనుగా జేయగలిగిన ఏ వ్రభుత్వవిధానము 

ఏ సాంఘికమైన నియంత్రణము కాని, లేక విద్యావిధానము కాని ఇప్పటికి 
వ. లేదు , ఇక ముందు ఏర్పజువపబడదు. నీవు ఎంతగా వారిని 
విద్యావంతులనుగా చేయుదువో, వారిని అంతగా నీవు నమానత లేని వారినిగా 
చేయుదువు - అని ఆధునికమైన మనన్తత్త్వశాస్త్రము, జీవశాన్త్రము ఆవిచ్కరించుట, 
నిశ్చితముగా, ఆశ్చర్యకరము ఆనందదాయకమును అయి యున్నది... హెనీ వాన్‌ డైక్‌ 
అనుకొందును ఇట్లన్నాడు. *"అందళణు భిన్నముగా నుండుట అనువిషయమున మాత్రమే 
అందయఖు నమానులు"”. 


జీ1 మలు జం 3010000 లుు2]. షల 16 412601 0 పరేల్తులుకేలగ06 466 
*ట5 గై9ంమంయుంలులం ప 725 లుల్లా 10 లగ6 10606 1002 ము2ై ౮లు:6 921 16 
శమలడండ1 60101మూట్‌ జుం రర్టు2! ౨ ఓల? 9002 బంగం! ఖుడే యిటు ౧216 10 116 
యక2లు 050 బేడుడే 1173 1060అు! 20 2 5యలులుకం శంయి!12 మం 50006 1200721007 
01 ఫైళాయం10క్సూ ఇామింయ్‌ ఓడు 1ట10ే లాల! చంటుడురే మయు28 అలుగు ఖురే 1ంయు6ే కలు 


జీ! అణయ్వే' అం! .. 


వట ఇలు 76 5[ర్తూ 106 మలు5 కంటి 001 ల 2టూటు ఖర 2920౧66, 
000కి 3 0086 09005 [ము 926 2 లు జం ల్లు ; లా 26 0001 0602 
చలా ళల! 2సునం 00 బుంళ్తు2! ; 206 మ(యయిరే లు 10 06 బుల్ల, 206ే 0 వాకలు 0౯ 
క్రిరాయుమలు4 8062100001 01 తంం2602 సీటు ల లలు శేరూంకే 0౯౯౬ ?11106 డేలటాంర్తే 
202208 220 ఏలు జా (0492) 


* ... ముగ్గురు బాలురకు నీవు చరిత్ర విజ్ఞానమును నమానముగా 
చోగంపవచును. షీతచరి;తలోని యంశములను ంపీథార్లముగా నీవు వారికి 


కేం] 


తఆలువవచ్చును.కాని ట్రవంచములోని ఏ అధ్యావకుడు కూడవారిని నమానమైన జీవిత 
దృొక్పుథధముతో ఉత్సాహముతో నింపినట్లు భావింపడు. బోధంపబడిన 
యీయంశములతో ఒకబాలుడు ఉత్తే జితుడ డై చారిత్రికములైన నవలలను నాటకములను 
రచింవవచ్చును. మజియొకడు ఈయంశములనే ఆర్థికమైన నె సాంఘికమ్టన చట్టమునకు 
ఉపయోగించునవిగా భావింవవచ్చున. మూడవ వాడు వీనివలన ఇంచుమీంచుగా 
ఏమియు (ప్రభావితుడు కాక్క, కీరాణాకొట్టు పెట్టకొనుటయో లేక నబ్బును 
తయారుచేయుటలో కొత్త విధమును కనిపేట్టుటమ్‌ా తన జీవిత ధ్యేయముగా 
బావింవవచ్చును. వారి కందజణకు నమానములైన వీవయములను, ఒకడే అధ్యాపకుడు, 
ఒక బడిలోని గదియందే బోధించెను. కాని వా రందజణు తమ సామర్థ్యమును 
న్వభావమును, అనగా జన్మసిద్ధమైన లక్షణముల ననునరించి విన్నభిన్న ముగా 
వర్తి ంచిరి" 


7 యు ఈదు శల 005 చ కుం 10716626 02 మేవోందా. 08 య మం 
కులు 0లడంూ 10 9మయు6 1260 01 కర 25 961 1 గం 01 టల ఖ్రూ కమంం1 1606 
పటం ౪0156 ౪౦14 యణ ఈ పం 26 1 చలు ఇరు 10 9906 ఇవ 206 6” 
బయ! ౦60077౫౨ 06 మబైహాండే రా కుటుం 12యు 10 16 మేదోంగరం2! రాటు 206 డయుడు, 
ఖుంరుల | ఈర కులు ట్తుమే స తజ్తుమిలైి ఆరమంయిం ఖుడే 90టజే 1ట్టైే2రంమ *మే6 
6 ఘు మఖ ిలముతుం 2ముంభ ఇసం1ట్తూ జకరరంరే మరే లుం: మం మం 10 ంల్తుటుైై 2 
ం౦యషూ బ్రాంంలూ ౮ 10 మూలుకుంక్రైి 2 లా మలండే 0% మ2కముంై ఈణ. లా 21 ప2రే గం 
5206120 10 ముం12జయట్లు ళం ముం 90మ00170యి. 34 ముం బాం జయంత యబాయపి 
ఆంగ్‌ 2000912 10 మం 09 మూ ఖర శ1యుబలయులు 16, జో హైంింయ. 2253. 
వరిం 4902. 


ఒకానొకడు క్రింది స్థాయినుండి "పైకి నులభముగా ఎక్కి పోవుచుండగా, 
ఇంకొకడు పై నుండి క్రిందికి క్యేయుగా జూముచుండుట ఎట్లు నంభవించుచున్న దను 
విషయమును జేమ్సు అనునతడు ఒక కొయ్యవనివానితో వ్రస్తావించుచుడగా ఆ 
వనివాడు ఇట్లనెను. "ఒకనికి మజియొకనికి మధ్య భేదము చాలకొంచెముగనే యుండును. 
కాని అభేదము, ఎంత కొంచె మైనను, అత్యంతము ముఖ్య మైనది. “26౫ ₹జ్రూ 1616 
యోటుటుంరో, 3218 16 య్రలు!ు క్షు (్రలాంలు 096 మి ఘుకే బుంరుల ; న. 
పేరం కులం ప పి ?టు ముంగర." ౨ 495. 


ఆ కొయ్యవనివాడు వ్యక్తులలో గల భేదములు కొంచెమే యని చెప్పినాడు ;కాని 
క జులు ఆభేదములు ఎంత "పెద్దవిగానైన ఉండవచ్చునని చెప్పుచున్నారు. 


.. మనకనులయెదుట మనమే ఎల్లవ్వుడు చూచుచునేయున్నాము ; కొందణయి 
ఇతరులకంటె ముప్పదిరెట్లు వ్రకృతి సిద్ధములైన శక్తులను కలిగి యుందు రని గాల్బన్‌ 
తలంచెను. ఒక మార్గమునందే కొందమీ వేయు, లేక వది లక్షల రెట్లు ఇతరులకరటు 
అధికములైన శక్తులను కలిగియుందురు*. 


152 


_ శంక ₹6 96 జూక్ర్తూం ్రటం!0 00 (218096 201 076 మము ౧౮ - 6౫01 
అయి ముగు ములు - జ 219221 లురేంచరుటును 23 పే276 0ఈలద వ్‌ంయం ల 276 
ఈ 10 యుంంట01 2 గంళండుల్జే ౧2 ముగం9 ముట్‌ ౯౪14 బంళాలు ము 1276 06౬ 
మలు". ౨ 505 


జన్మసిద్ధ ములైన శక్తి క్తిసామర్య్యములు తక్కువగా కలవారిని విద్య 
మొదలగువానివీలన కొంత మందిని కోంతవణకు పైకి తేవచ్చును. కాని అందజను 
అగ్రగణ్యులుగా చేయుట అసాధ్యము. " కొలది "శక్తులు కలవారిని ఒకస్థాయిలో 
గుర్తింపదగినట్టుగా కొన్ని విధానములవలన "పైకి తేవచ్చును. కాని నమాజపీమున, 
ఆచరణవిషయముగా అఆలోచించినచో మందబుద్ధికలవారిని వ్రతిభాశాలులనుగా 
రూపొందించుటకు కావలసిన నమయముకాని ధనవవి కానిలేదు. ధనవ్యయమే లేకుండ, 
తగిన వివావాములవల్లనే ద్రతిభాథంతులు జన్మించుటకు అవకాశము ఉండగా ఈ 
ప్రయాన ఎందులకు? ప్రకృతి వరినరము లన్నియు మానవులకు నమానమై యుండగా, 
మనుమ్యలలో భేదములు కలుగుచుండుటకు చాలవజఅకు వంశానుగతములైన న జీవకణ 
నముదాయములోని భేదములే కారణ మని నేను తలంచుచున్నాను*. 


* _ ౦౪ల [మటయుయిటు మైల బమంయుం6 2 మతరంంరే టా ఇగురు 001 21021 
స కంయల” జ 2 226ట మల చటం 1 ఇటకులు 16 రుం 20 మం0ర్తు జు ఫల 10 శా 
10 జం ము0లం!1లటు 10 బ్రలముజు *ఇసలు 9 902 ఆ మడంయడలైిటు 9 యు 06 0600664 
పౌలు యేం. 06 ఉరలలుంటు ఖబుం02 మలు ఖాలి ] కమం 120ైల్తూ రేం6 10 తకలాలుంట 
* ఈం 002౯021 షేలయ(20 20లట 116 బలయి-ంట13 0602656 50 ముం 0 16 
అంరంయంల00మలు ఓ 00యిుం0 10 లు ఎ. 2 507 


"ఢాస్త్రవేత్తల వృత్తాంతములను గూర్చి నేను విచారించితని. శాస్త్రవరిశోధనలో 
నాయకులైన వా రందజఅ విషయమున ఒక్క విషయము, తక్కినవిషయముల కంఠ మిగుల 
బలీయమైనదిగా పైకి వచ్చినది. వా రందజు సాధారణముగా వ్రముఖముగా 
గుర్తింపదగిన శక్తిని గలిగి యుండిరి ; వా రాశక్తిని తల్లిదండ్రులవలన తాతలవలన 
వంశానుగతముగా పొందియుండిరి; 9 534 


“0 ఈం అుఖికలు 1 266 0% 6 ఖుంగేలుట్‌ 01 మలు 01 521ల06 10 01014 
0200248 ౮౮ 9019 క009క్తో 10221 216 1అ6ేటు 01 92లయం 103201 ఇలాం ౭లల౫11” 
కంర ఇమ %జంఖగం20160 అలకా ఖర రు లా 226 మలం: 6 ౯ 0010: 1011 
ఛిజయట 206 80206 వైిజిలుట'. ౨ 534, 


“"చాతుర్వర్హ్యము నాచేత నృష్టింపబడినది" అని చెప్పినంతనే, లోకములో 
అందజివలెనే తన్ను కూడ కర్తృత్వాభీమానము గల జీవునిగా అర్జునుడు గ్రహించు 
నేమో అని శ్రీకృష్ణుడు, “దానికి కర్త నైనవ్పటికి నన్ను అకర్తనుగా నేుంగుము" అని 
చెప్పెను. నృష్టించీనవాడు కర్తఅయ్యును, కర్త కాకపోవుట ఎట్లు నంభవించును ? 
కర్షృత్వమున కీండు అంశము లున్నవి. * ఈకార్యమును ఇతడు చేసెను” అని లోకు 


కేస 


లనుకొనుట మొదటియంశము "అవలము కొజ్రై నేను ఈ వనిని చేయిచున్నాను"” అని 
వని చేయుచున్నవాడు అనుకొనుట రెండవయంశము. లోకు లను కొ నుటవలన 
మంచివనికి కీర్తి, చెడ్డవనికి అవక్షీర్శి నంబభవించును. కాని కర్షృత్వము ఏర్పడుటకు రెండవ 
యంశమే వ్రధానహేతువు. ఫలమును కోరి వనిచేయుచున్నవానికి ఆఫవలమునందు 
అభిలాష, "నేను నాశక్తి సామర్థ్యములతో ఈవనిని చేయుచున్నాను” అను నబిమానము 
తప్పక ఉండును. ఆవలమున నరిదు వానికిగల యానక్తి ననునరించివానికీ మంచివలము 
కలిగినప్పుడు నంతోషమును, దుష్పలము కలిగినప్పుడు దుఃబఐమును అతడు 
అనుభవించును. కార్యమును ఆచరించునవ్పుడు రాగద్వేవశోకతకోదాది భావములను 
కూడ ఎన్నింటినో అతడు అనుభవించును. అతడు వానిని అనుభవించుచున్నప్పుడు 
వానికి నంబంధించిననంస్కారములు, అతనికి తలియకుండగానే అతని మనన్సునకు 
నూక్ష్మరూపమున ఒక పూతపూసినట్లుగా అంటుకొనియుండును. ఒక వన్తువునకు 
మనము రంగులతో ఒకపూతపై మజీయొకపూత వేయునట్లుగా, మనము పొందుచుండు 
ఒక్కొక్క భావముయొక్క యనుభవము మన మనన్సుపై ఓక్కొక్కవూతను వేయుచునే 
యుండును. ఈ నంస్కారములనే వానన లందురు. ఒక బరిణయందు కర్పూరము 
నుంచినచో, దానిని తీసివేసిన తరువాత కూడ దానివానన బరిణయందు 
అంటుకొనియుండును. అప్లే వస్త్రము పై బురద చిందివడినప్పుడు, బురదను 
కడిగివేసినను దానికి నంబంధించిన మేరకలుండును. అప్లే మనము కొన్నికార్యుములు 
చేసి వానివలములను ఆయాభావములను అనుఖవించే' కొంతకాలమునకు వానిని 
మజచిపోవచ్చును. కాని వానికి నంబంధించిన వూతలు మాత్రము మన మనన్సుపై 
ఒకదానిపై ఒకటిగా 'పేరుకొనుచునే యుండును. జీవితము ముగియునవ్చటికి ప్రతివశక్తికి 
మనన్సుపై ఈ నంస్కారముల పూతలు అనంభఖ్యాకముగా ఏర్పడియుండును. 
పూర్వజన్మలలోని కర్మవాననల నముదాయమును నంచిత మని, ఇప్పటి జన్మలోని 
వాననల నముదాయమును ఆగామి అని చెవ్పుదురు. మరణ నమయమున ఈంండును 
అభివ్యక్తము లగును. అప్పు డీ నముదాయములనుండి (ప్రబలమైన యొక భాగము 
ముందునకు వచ్చి కొత్త జన్మను శరీరమును ఇచ్చి వాని మూలమున ఫలము 
నొనంగుటకు ప్రారంభించును. ఫలము నొనంగుటకు ప్రారంభించిన యా 
కర్మనముదాయబభాగమును ప్రారబ్ధ మందురు. బియ్యపు బస్తా నుండి ఒక పూటవంట్రై 
పాత్రలోనికి తీసికొన్న బియ్యము వీంటిది ప్రారబ్ధము. బస్తాలో మిగిలియన్న బియ్యము 
వంటిది నంచితము. ప్రారబృ్బమువలం ఏర్పడిన క్రొత్త జన్మలో క్రొత్త శరీరముతో క్రొత్త 
జీవితమున కర్మానుభవములివలన మరల ఆగామి ఏర్పడును. బస్తాలో మనము క్రొత్తగా 
తెచ్చి పోయు బియ్యమువంటిది ఆగామి. కావున ఆగామవల ఎన నంచితము, 
ఆరండింటివలన ప్రారబ్ధృము నంభవించుచు జన్మవరంవపర కొనసాగుచుండును 
కర్మలవలన జన్మవరంవలి కలుగుచుండుటయే కర్మబంధము 


శే54 


ఈ కర్మబంధమునుండి తప్పించుకాను నుపాయమును ఖగవంతుడు 
తనదృష్టాంతము చేతనే నిర్దేశించుచున్నాడు. లోకుల దృష్టిలో తాను చాతుర్వర్జ్యమునకు 
కర్రగా వ్రసిద్గుడై యున్నోను, తనదృష్టిలో తాను కర్త కాడనియే భగవంతుడు 
వెవ్వ్పుచున నగ ఎందువలన ఆయన కర్త అగుట లేదు?' "నన్ను కర్మలు అంటుకొని 
యుండుట లేదు" (న మాం కర్మాణి లింవన్తి అని ఆయన కారణమును చెప్పుచున్నాడు. 
అందఅకు కర్మవాననలు ల పెవూతలు వూయుచుండగా (తేవనము - ౧02ముబ్రి 
ఆయనమనన్సును కర్మలు ఏల అంటుకొనియుండుట లేదు? "నాకు ఆకర్మలయందు, 
వాని వపలములయందును కోరికలేదు" అని ఆయన కారణమును నిరూపించుచున్నాడు. 
అనగా వనిచేయటయందు ఆనక్తి, ఫలములయందు అభిలావయు లేకున్నచో మనము 
చేయుచున్న కర్మలవలన వాననలు ఏర్చ్పడవన్నమాట. 


ఈ విధముగా భగవంతునియొక్క అకరృత్వమును తెలిసికొని పూర్వము 
మోక్షమును కోరినవారు, భగవంతుని వలెనే అకర్తనై కర్మలను చేయుచుండిరి వారు 
నిరంతరము కర్మలను చేయుచుండియు తమ్ము కర్తలనుగా తాము చేయుచున్నది 
కర్మనుగా వారు తలంవలేదు. 


మేధావులైన వారు కూడ, *ఏది కర్మ అగును, ఏది అకర్మ యగును” అను 
విషయమున భ్రాంతు లగుచున్నారు.కాని కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను 
చూడగలిగినవారే బుద్ధిమంతులు. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూచుట 
అనగా నేమి? వేగవపేతో పోవుచున్న వడవలో టభ్రయాణము చేయుచున్నవానికి 
నదీతీరమం దున్న వృక్షములు తనకు ఎదురుగా వచ్చి తన్ను దాటిపోవుచున్నట్లు 
గోచరించును.కాని చెట్లు కదలవు. అయినను బాలుడు అవి కదులుచున్న ప్లే తలంచును. 
బాలుడు దేనిని కర్మనుగా చూచుచున్నాడో ఆకర్మయందు పెద్దలు అకర్మను, అనగా 
చెటయందు కదలిక లేకపోవృటను వలె, గ్రహించుచున్నాట్‌. అప్లే తత త్తజ్ఞులు 
జీవులయందు కన్పించుచున్న వ్యవహారమును చూచుచు అదీ యంతు 
దేహేంద్రియాదులకు నంబంధించినదేకాని ఆత్మకు నంబంధింవ దని, ఆత్మ ఎవ్పుడును 
నిష్టియమే అని గ్రహించుచుందురు. ఈవిధముగానే వారు అకర్మయందు కర్మను 
జేతురు. ఒకానొకడు, "నే నేమియు చేయను, చూడను, మాటాడను” అని యూరకున్నచో 
సాధారణముగా జనులు, "నిజమే, వా డేమియు చేయుట లేదు" అని తలంతురు. కాని 
వివేకము కలవారు అట్లు తలంపరు. చేయుట చూచుట మాటాడుట మొదలగునవి శ్రీయ 
లైన ప్లే చేయకుండుటి చూడకుండుట మాటాడకుండుట మొదలగునవి కూడ, 
నంకల్పపూర్వకము లగుటచేత, క్రియలేయగుచున్నవి. ఒకడు, "నేను భోజనము చేయను" 
అని ఆహారమును తీసికొనకుండ నున్నచో, ఆ యకర్మ వానికి మృత్యువు, 
బంధుమిత్రులకు ఆందోళనము మొదలుగా పెక్కు ఫలముల నొనంగుచు 'పెద్దకర్మయే 
యగుచున్నది. కావున ప్రాజ్ఞులు జీవ్లుల యకర్మయందు కర్మనే చూతురు. 


కవన 


కదలని రైలు బండిలో కూర్చుండి, వ్రక్క నుండి కదలిపోవుచున్న మజియొక్‌ 
రైలుబండిని మనము చూచుచున్నప్పుడు మనము కూర్చుండివన రై రెలుబండి నూడ 
కదలుచున్న ప్లే యుండును. కాని మనదృష్టిని కదలుచున్న రైలు బండి 'నుండి మరలించి 
మనము కూర్చుండిన బండియందు నలిపినచో మన బండి నిశ్చలముగానే యున్న దని 
ఆలియును. అస్లే నిరంతరము చలించుచుండు జగద్వ్యూవహారమునందు 
దేవావ్యాపారమునందు దృష్టియుంచినంతవణకు దానిసాక్షిగా నున్న మనన్వరూవము 
కూడ చలించుచున్న ప్లే గోచ్‌రించుచుండును. అట్లు కాక మనదృష్టినీ జగత్తుపై నుండి 
దేవమునుండి మరలించి మనన్వరూపము నందు నిలిపినచో అది నిశ్చలముగానే 
యున్న దని తెలియును. ఇట్లు నిశ్చలమైన యాత్మదర్శనమువలన మనన్వరూపమైన 
యాత్మ నకల కర్మలకు వానిఫలములకు అతీతమై ఆనందముగా సాక్షాత్కరించును. 


జగద్వ్యావవోరమునుండి దృష్టిని మరలించి ఆత్మకు అభిముఖముగా నిలిపిన 
వండితులు నుఖభోగములను భావింవరు. వారికి దేనియందును కామము కలుగదు. 
కావున వారు ఏకార్యమును నంకల్పింవరు. మతి వారు నిష్టియులై జడులై యుందురా ? 
జనక శ్రీకృష్ణాదులు ఎన్నో కార్యములు నిర్వహించినట్లు, వ్రసిద్ధమై యున్నది గదా! 
నిజమే. కాని వారి కార్యములకు కామనంకల్పములు' కారణములు కావు. వారు 
తమవర్ణ్హమునకు ఆశ్రమమునకు విధింవబడిన ధర్మకృత్యములను మాత్రమే కేవల 
కర్తవ్యమిద్ధితో ఆచరించుచుందురు. ఆకార్యుములయొక్క ఫలమలందు వారికి కోరిక 
లేకపోవుటియే కాక, "నేను చేయచున్నాను", అను కర్తృత్వాభఖిమానము కూడ ఉండదు. 
"నేను సాక్షిమ్మాతుడను, నేను ఏమియ్య చేయుట లేదు, శాన్తవిధి ననునరించి 
ఇంద్రియములు విషయములందు వ్రవర్తించుచున్నవి, నేను కర్తను కౌదు, భోక్తను కాదు" 
అని వారు నిరంతరము నిశ్చింతతో నుందురు. అందువలన కర్మవలములయొక్క 
వాననలు వారియంతరంగములందు పుట్టవు. "నేను కర్తను గాను భోక్తను గాను అను 
జ్ఞానము అగ్నివలె వారు చేయుచున్న కర్మలయొక్క 'వలములందలి వాననలను దగ 
మేనరించును. వారు నిర్వాహించుచున్న కార్యములయొక్క ఫలములు లోకులకు 
ఉపకరించుచున్నను, వారు కర్తలుగా వసిద్దు లగుచున్నను, వారికి మాృాతము 
ఆకర్మలనుగూర్చి వానివలములనుగూర్చి ఆనసక్తీయే యుండదు. ఆవిధముగా 
కర్మవాననలయొక్క లేపనము వారి యంతరంగములకు ఉండదు. అందువలన వారికి 
ఆగామి వుట్టదు. కర్షృత్వభోక్షృత్వములు లేనిది, నిత్యము, శుద్ధము, బుద్ధము ముక్తమును 
అయిన యాత్మయొక్క జ్ఞా జానముచేత నంచితము కూడ నశించును. అపీదువలన వారికి 
మరల జన్మము ఉండదు. ప్రారబృమువలన ఏర్పడిన శరీరము పారబము అంతము 
నొందువజణకు లోకులకు కస్పించుచున్నను వారు మాత్రము ఆశరీరముతో నంబంధము 
నొందక శరీరమునం దుండియు అశరీరులుగానే యుందురు. కావున కర్మఫలముల 
యందు ఆనక్తి లేక జ్ఞానామృతముచేత తృవ్హులైనవారు శాస్తవిధి ననునరించి ఎన్నో 
కార్యములను ఏ నిర్వహించుచున్నను, ఏమియును చేయనివారేకు యగుదురు. ఈ విధముగా 


ళ్‌ 156 


బదగవంతుని యొద్క జచ్యుకి 
అబోక్తనుగా గుర్తించి 
ముక్తుడగును. 


తెత్త శవమును తెలిసికొని, తన్ను హోడ ఆఅకర్త గ్య 
ది ననునరించి వర్తించువాడు కర్మిబందిమునండి 


| 


నకల కర్మానుష్టానమునకు జ్ఞూ జూనము పొందుటయే వల మని, (ద్రవ్యమయములైన 


లి 


యజ్ఞములకంటె జ్ఞాన నసీదనాత్మకచ్దేన యజ్ఞమే శ్రేయన్కర మని చెప్పి భగవానుడు, 


స్తు 

అజ్ఞానమును తత్త త్త క్లైదర్శినులైన జ్ఞా జానులను డేర్‌ సాష్టాంగవ్రణామములకో వరివ్రశ్నము 
గాబీంచుచు పొందు మని చెప్పుమ్‌న్నాడు ఇవ్వు డాయన బోధించుచున్నది జ్ఞానమే 
కదా ! దానికౌఅకు అర్జునుడు మరల ఇతరుల నాశ్రయింవవలసిన యక్క ఏమున్నది? 
భగవానుడు జ్ఞానమునే 'ఉవదేశించుచున్నాడు, నందేవాము లేదు.కాని ధర్మకర్తవ్యముగా 
యుద్ధ మునీచేయు మని కూడ ఆయన అర్జునుని ప్రోత్సహి౧చుచున్నాడు 
వీరినరీవాదము వూర్తి యైనంతనే అర్జునుడు మవాయేద్ధములో పాలొనబోవుచున్నాడు. 
యుదనమయమునందు ఆతనికి భగవానుడు బోధించిన తత త్త్వవిషయములనుగూర్చి 

అలోచించుటకు మననము చేసికొనుటకు అవకాశమే యుండదు. తరువాత ఇతర 
కార్యక్రమముల తొందణలో అతడు దానిసి విన్మరించుట కూడ నంబవింవవచ్చును, 
విన్మరింవకున్నను ఎన్నో నందేవాములు కలుగవచ్చును. అందువలన నిన్సందేవాముగ 
తత్త్వము బోధపడువణకు పెద్దలను "సేవించుచు తెలిసికొనుచుండ వలసినదే యని 
భగవానుడు చెవ్పుచున్నాడు 


"పెద్దలను ఆశ్రయింపవలసిన పద్ధతిని కూడ భగవానుడు ఇందు 
వ్యకృమొనర్చుచున్నాడు. "పెద్దలవలన జ్ఞానమును పొందగోరువాడు, మవొబిరు డైనను, 
మహారా జైనను, మవాోవిద్వాంను డై డెన్‌ను మొదట చేయవలసినది వ్రణిపాతము. 
సాష్టాంగముగ దండవత్తణామము కావించుచు "పెద్దలకు పొదాభఖివందనము 
గావించుటయే వ్రణీపాతము. అనగా, "నేను ఇంతవాడను” అను నాత్మాభిమానమును 
వీడి, "నన్ను శిమ్యనిగా స్వీకరింవుడు" అని వినయమును వ్రకటింవవలె. గురువులు 
శిష్యులను ఆదరించుచున్నను తత్త్వవిషయమున అడుగకుండ ఏమియు బిప్పరు. వారు 
ప్రశాంతముగ నున్నవ్వుడు, "నాకు ఈనంసారబంధ మెట్లు కలిగినది ? మోక్షమెట్లు 
లభించును?" అను మొదలగు ప్రశ్నలను వేయుచుండవలె. వారు చెప్పునవ్పుడ్ను! శదతో 
విని నందేవాములు కలిగినచో మరల వ్రశ్నింవవలె విషయమును గూర్చి నిశ్చితజ్ఞానేము 
కలుగువణకు పెక్కువర్యాయములు అడుగుచుండుటయీ వరివ్రశ్నము. ఇట్లు తటేచుగా 
వ్రళ్నించుటకు వారిని సేవించుచున్నవ్వుడే అవకాశము కలుగును. త్రికరణశుద్ధిగా 
"సీవించుచున్నప్పుడే వారికి ిష్యలయందు అనుగ్రవాము నంపూర్ణముగ నుండీను. 
జ్ఞానయోగమున ఇతరసాదనములకం'కు గురువుయొక్క అనుగ్రవోమే చాల ముఖ్య 
మేనువిషయమును భగవంతు డిచ్చట (ప్రకటించుచున్నాడు. గురువుయొక్క 
అనుగ్రవాములేని విద్యానంపాదనము పునాదిలేని సౌధము వంటిది. 


కం? 


అహంకారమును అభిమానమును చంపుకొని ఎవనినో గురువునుగా 
ఆశ్రయించి వానికి దాన్యము చేయుచు ఈ జ్ఞానమును నంపాదింవకున్నచో ఏమి 
నష్టము? ఇది అంత గొవ్పదా ? బౌను గొవ్పదే. శక జ్ఞానము కంటె గొవ్పది పవిత్రమైనది 
ఏదీయును లేదు. ఎందువలన ? (ప్రతివ్యక్తి దిఃఖన్పర్శ లేని యానందమును 
కోరుచున్నాడు. దుఃఖము పాపపుణ్యములవలన కలుగుచున్నది. పుణ్యమువలన 
న్వర్తాదిభోగములు కలుగుచున్నను, అవి అంతమొందునప్పుడు దుఃజఖమునే 
కలిగించును. అందువలన పుణ్యములు కూడ దుఃఖప్రదములే పుణ్యపాపములు 
కర్మలవలన కలుగుచున్నవి. కర్మ లన్నియు దేహేం ద్రియాదులకు నంబంధించినవేకాని 
ఆత్మకు నంబంధింవవు. అక్మనేష్ట్రయము. ధానియందు కర్మలు లేవు, నుఖదుఃఖములు 
లేవు.నూర్యుని ఆవరించుచున్నట్ల్‌ కన్చించుచు మేఘములు ఉయుములతో మెజువులతో 
పిడుగులతో జడివాన కురియుచున్నను నూర్వ్యుడు వానికి లక్షలమైళ్ల దూరములో 
ద్రకాశించుచునే యుండును. అబ్లే ఆత్మ కూడదేహేంద్రియాదులకు నుఖదుఃఖములకు 
దూరముగా నిష్టియమై ఆనందమఘనముగ ప్రకాళించుచునే యున్నది. 


గత 


తన న్వరూవపమ్థును నిష్టియము నిర్విశేషము జ్ఞానానందవఘనమును అయిన 
యాత్మనుగా గహీంచినోవాడు, అంతవజకీను పరమపా ఫిష్టుడుగ 
వరిగజింపబడుచున్న ను, ఆ జ్ఞానరూపమైైన వడవనెక్కి వుణ్యపావనంకులిమైన 
య. దాటుచున్నా, నడు. అజ్ఞానముయొక్క మహిమ అద్భుత 
మైనది. వ్రజ్య్వలించినయగ్ని నమిధలను వ బ్లు భన్మ మేనర్చునో అప్లే ఈ జ్ఞాన మను 
నన్ని నకలకర్మలను దగ్గ మొనరించును. వట్టివాని నైనను పవిత్రుస్‌ గావిరిచుటలో 
జ్ఞానముతో నమాన మైనేది మజియొకటి లేదీ 


ఒక్కసారి అత్మనుగూర్చి విన్నంతనే దుఃఖము పోలే దని నిర్వేదము నొందరాదు. 
నద్దురువును "సేవించుచు శాన్హానుసారముగ శ్రవణము గావించిన తరువాత న్వయముగా 
మననము నిదిధ్యాననములను గావించుచు యోగము నవలంబించి తన విధులయందు 
(ప్రవర్తి ంచుచున్నచో క్రమముగా నిర్వికల్పమైన యాత్మజ్ఞానమునందు నిరూఢ్డు డగును. 
జితేంద్రియుడై శ్రద్ధాళువై జ్ఞాననంపాదనమే వరమలక్ష్యమీగా వర్తించువాడు త్వరలోనే 
జ్ఞానమును హ్‌ంది! శాంతినేమృద్యు డగును. 


శ్లో] నహి జ్ఞానేన నదృశం వవిత్ర మివా విద్యతే | 
త్‌ త్వం యోగన ంసిద్ధః కాలే నాత్మని విందతి ॥ ఏ8 


శో శ్రద్దావాన్‌ లభతే జ్ఞానం తత్పర నృంయతేంద్రియః | 
జ్ఞానీం లబ్బావ్టై పరాంకాంతి మచిరే జాధిగచ్చతి || పం 


శ్రీమవోభారతే - భీవ్మవర్వణి- అద్యాయః - 28 


158 
విజయవప్రభ 


జ్ఞా వవంవన్నుడై శాంతిని పొందినవానికి కూడ, ప్రారబ్బ్దవశమున ఏర్పడిన 
శరీరము పన్న ంతవజక్తు దానినుద్దేశించి విధింవబడిన వర్దాశ్రమధర్మకర్మలు తవ్పవని, 
అయినను ఆకర్మలు వానిని బందింవ వని భగవానుడు మరల 'హెచ్చరించుచున్నాడు. 
*యోగముచేత కర్మలను నన్న్యసించినవానిని జ్ఞానముచేత నంశయమును 
చేదించుకె న్నవానిస, ఆత్మవంతుని కర్మలు బింధింపవు" అని ఆయన 
యుద్దాటించుచున్నాడు. యోగముచేత కర్మలను నన్న్యసించుట అనగానేమి ?కర్మలను 
నన్నగ్థసించుటకు యోగ మెందులకు ? మవోవ్రస్థానవిధితో అగ్నిషోత్రములను 
నకలకర్మలను నన్న్యసింప వచ్చునుకదా ! ఇక్కడ భగవంతుడు కేవలమైన 
కర్మనన్నా్యానమును ఉద్దేశించుట లేదు. యోగనిష్టాపూర్వకమైన కర్మనన్న్యానమును 
ఆయన వ్రశంసించుచున్నాడు. యోగనిష్ట అనగా నంతతమైన పరమార్థదర్శనమే. "ఎట్టి 
కర్మలు ఎన్ని జరుగుచున్నను, అవి యన్నియు దేహేంద్రియములకునంపేంధించునేకానీ 
అత్మకు నంబంధింపవు, ఆత్మ నిష్టియము, నేను ఆత్మన్వరూపుడను" అని నకల 
వ్యవహారమును సాక్షిగా చూచుచనీడుటయే వపరమార్థదర్శనము. పరమార్థదర్శన 
రూపమైన యూ యోగమునందు నెలకొన్నవాడు, ఎన్ని కార్యములను 
నిర్వహించుచున్నను, తాను ఏమియు చెయుట లే దనియే తలంచును. ఇదియే 
యోగయుక్తమైన కర్మనన్నా్యానము. కర్మలను చేయుచుండియు తన్ను అకర్తనుగా 
గ్రహింవగలుగుట దేనిచేత నంభవించును ? జ్ఞాన్నముచేత నకల నంశయములను: 
ఛేదించుకొన్నవానికే, "నేను అకర్తనైన యాత్మనో”అీను నిష్ట కుదురును ఆజ్ఞానము 
ఎట్టిది? "అత్మ ఒక్కుటియే యున్నది, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు - అను 
నమన స్త్వవ్ణవహారము, నూర్యకిరణములలో ఎండవూవులవలె, ఉన్నట్లు 
కన్పించుచున్నదే కాని యధార్థముగ లేదు, నిర్విశేషమైన ఆయాత్మనే నేను" అను 
జ్ఞానముచేతనే నకలనంశయములు తొలగగలవు. నంశయరహితుడై యోగము 
నవలంబించి కర్మలను కర్మఫలములను ఎండమావులవంటివానినిగా "గహించుచు 
విహితకర్మలను ఆచరించుచున్నవాడు ఆత్మవంతుడు కూడకావలయును. ఆత్మవంతు 
డనగా ఆత్మన్వరూవ జ్ఞానము కలవాడు ఆత్మన్వరూపజ్ఞానము చేతనే కదా 
నంశయరహితుడై యోగము నవలంబించుచున్నాడు. అట్టివాడు మరల ఆత్మ 
వంతుడగుట యేమి ? యోగము నవలంబించి కర్మలను ఆచేరించుచున్నప్పుడు 
క్షణమాత్ర మైనను ఆత్మన్వరూపమును విన్మరింపక అప్రమత్తతతో నుండుటయే 
ఆత్మవంతు డగుట. వ్యవవోరమున ధర్మాధర్మనిశ్చయమును గావించునవ్పటి క్లేశము 
వలన, కార్యాచరణమునందలి వేగమువలన అనుక్షణము ఆత్మజ్ఞానము విన్నృత 
మగుటకు, కర్మయందు కర్మఫలములయంధు ఆనక్తీ కలుగుటకూను అవకాశము 
కలుగుచునే యుండును ఏ క్షణమం చ్టైనను ఆత్మజ్ఞానన్మృతిని వీడక 
వవహరించుచుండు యోగిని మాత్రమే కర్మలు బంధింపజాల వని భగవానుడు 


159 


తన తాత్పర్యమును భగవాను డిట్లు ఉదా టించుచున్నాడు. న్వధర్మమైన 
యుద్గము కర్తవ్య మగునా కాదా, అని అజ్ఞానమేవలన కలిగిన సందేవామును 
జ్ఞానముచేత ఖండించి యాగము నవలరేబించి న్వధర్మమైైన యుద్ధమును 
నిర్వహించుటకు లెమ్ము అని ఆయన ఆదేశించినాడు. 


(1) యోగప్రాశస్త్య చమసము 


"జ్ఞానాగ్ని నకలకర్మలను భన్మమొనరించును, "జ్ఞానముతో నమానముగా 
వవిత్ర మై. మెనీది మజీయొకటి లేదు" అని జ్ఞానము యొక్క మపామను కొనియాడి, కర్మ 
నన్నా్యానమును వపశంసించి, భగవానుడు వెంటనే "యోగము నవలంబించి యుద్ద 
మొనరించుటకు లెమ్ము” అని చెప్పినంతనే ఆమాటలు పరన్చరవిరుద్ధముగా నున్నట్లు 
అరునునకు తోచెను. యథార్థముగా అందు విరోధము లేదు. కర్మ నేంన్యాన మనగా 
దేహేంద్రియ వ్యాపారములీను విరమించి న్వధర్మకర్మలను మానుకొనుట యని 
అర్జునుడు తలంచుచున్నాడు. కాని భగవానుని యభిప్రాయము అదికాదు. దేహీంద్రియ 
వాగ్థిపారములతో కర్మలను నిర్వహించుచున్నను, ఆ కర్మలయందు కరు అనుక మంద. 
ఆనక్తిని పొందరాదు అని నిశ్చితబుద్ధిరూవమైన యోగముతో నుండుటయే కర్మనంన్యాన 
మనీ భగవానుని యభిప్రాయము. "అందువలననే ఆయన అట్టివానిని యోగముచేత 
కర్మలను నంన్యసించినవానినిగా నిర్దేశించెను. అర్జునునకు భగహినుని యభిప్రాయము 
బోధపడలేదు. అందువలన అతడు ఇట్లు వ్రష్నంచెను. "కృష్టా | కర్షులయొక్క, 
నంన్యానమును మరల యోగమును కూడ 'ప్రశంసించుచున్నావు. క రెండింటిలో ఏది 
మేలో నిశ్చయించి చెవ్పుము. 


గీత 


భగవానుడు ఇట్లు వివరించెను. "అర్జునా శ నన్న్యానము కర్మయోగము రెండును 
మోక్షము నొనంగునవియే. కాని వీనిలో కర్షునన్న్యానముకంటొ కర్మయోగము మేలు". 


శ్లో! నంన్యానః కర్మయోగ శ్చ నిశ్రాయనకరా వుభౌ | 
తయో న్తు కర్మనంన్యాసా తృర్మయోగో విశివ్యతే || 2 


అధ్యాయః - 29 


అర్జునుడు ఉద్దేశించిన దేహేంద్రియ వ్యాపారములను విరమించుకొనుట అను 
కర్మ నంన్యొనమునే ఉద్దేశించి భగవానుడు దానికంటు కర్మయోగము మేలు అని 
చెవ్పుచున్నాడు. అత్మజ్ఞానమును పొందవలయునను తీవ్రమైన యభిలాషకలిగినంతనే 
ఎవడైనను నర్వకర్మలన్‌ ఏల నంన్యసింవ రాదు? జ్ఞాననంపాదనకు ముఖ్యసాధనము 
చిత్తపద్ధియే కాని నర్వకర్మ నంన్యానము కాదు. చిత్తశుద్ధి లేని నర్వకర్మ నంన్యానము 


60 


నత్కర్మాచరణమునకు జ్ఞానలక్ష్యమునకు దూర మొనర్చి ఉభయభ్రవ్టుని గావించును. 
చిత్త శుద్ది కర్మయోగముీవలన కలుగును. కావున కేవలకర్మనంస్యానముకంట 
చిత్తకుద్ధవ్రదమైన కర్మయోగము మేలు. 


కాషాయదండ కమండలువులు ధ8ించి జ్ఞానహీనుడై యున్న నంన్యాసికంటె 
కర్మవలానక్తి ని వీడి న్వథర్మమును నిర్వహించుచు, చిత్తపద్ధిన్‌ పొందియున్న యోగియే 
యధార్థముగా న నంన్యాసి యగు నని భగవానుడు ఉదా గసెటించుచున్నాడు. 


పప దేని నైనను ద్వేషింపడో, దేని నైనను కాంక్షీింపడో అట్టివాడు 
నిత్యనంన్యాసిగా గుర్తి 'వదగను. రాగద్వేషాది ద్వంద్వములు లేనివా డగుటచేఅతడు 
అనాయానముగా నంసారబంధమునుండి ముక్తు డగుచున్నాడు"*. 


శో జ్జేయన్న న్స నిత్యనంన్యాసీ యో నద్వేష్టిన కాంక్షతి | 
నీర్చ్వంద్వో హి మవోబావో నుఖం బంధా త్రముచ్యతే || 3 


అధా్య యః - 29 


కర్మఫలానక్తి లేకుండ న్వధర్మమును నిర్వర్తించుచున్న కర్మయోగికి వ్‌ 
ఫలమునందును కోరిక లేకపోవృటవలన దేనియందును ద్వేషము కూడ కలుగదు. 
రాగద్వేషములు లేకుండుట నంన్యానమునకు ముఖ్కలక్షణ ము. ఆ లక్షణము కల 
కర్మయోగి నిత్యనంన్యాసియే యగును. నిత్యనంన్యాసి యగుట ఏమి ? చిత్త శుద్ధి లేకుండ 
కాషాయాదులను ధరించినవాడు ఎప్పటికో కాని రాగద్వేషరహితుడై యథార్ధముగ 
నంన్య్యాసి కాజాలడు. కాని చిత్త శుద్గకల కర్మయోగి, కాషాయాదులు టీరించి 
నన్యసింపకున్నను, ఎప్పుడును నంస్యాసిగనే యుండును. అందువలన అతడు 
నిత్యనంన్యాసి. 

"నే నీయోగమును జ్ఞానయోగముచేత సాంఖ్యులకు, కర్మయోగముచేత 
యోగులకు ఉవదేళించి యింటిని" అని భగవానుడు వెనుక చెప్పియున్నాడు. 
సాంఖ్యమార్గమ౭దున్న జ్ఞానులు కొందజు పరివ్రాజకులై ముక్తపురుషులుగా 
నంభావింవపడుచున్నారు్‌ ఆ(శమములలో నంన్యోసము శ్రేష్టముగా 
మన్నింపబడ్యుచున్నది. అందువలన నంసారవ్యవ హారముతో నంబంధము కల 
కర్మయోగముకం కు సాంఖ్యయోగము గొప్పది అని కొందలు తలంతురు. ఈ 
యభిప్రాయముతోనే అర్జునుడు కర్మనంన్యాన కర్మయోగములలో ఏదిమే లని 
వ్రశ్నించినాడు. కాని సాంఖ్యము, యోగము భిన్నములైన రండు యోగములుకా వని, 
అట్టు తలంచువారు బాలు రని భగవానుడు చెప్పుచున్నాడు. 


"సాంఖ్యము యోగము భిన్నము లని బాలురు ఉదాటించుచుందురు. కాని 
వండితులు అట్లు చెప్పరు. (ఎందువల్ల ననగా వీనిలో) ఒక్కోదానియందు చక్కగా 
నెలకొన్నవాడు రెండింటియొక్క ఫలమును పొందుచున్నాడు". 


101 


శో సాంజ్యయోగౌ వృధ గ్బాలాః వ్రవదన్తి న వండితాః | 
ఏకమ ప్యాస్థితః నమ్య గుభయో ర్విందితే వపలమ్‌ || శే 


అధ్యాయం - 29 
విజయప్రభ 


వేరు, మొక్క ఎట్లు ప్ల భిన్నవదార్థములు కావో అటి ప్లే కర్మయోగ సాంబ్యయోగములు 
కూడ ఖఇిన్నములు కావ్చ. చిత్త పర్ధిని నంపాదొంచుకొనుచు న్వధర్మమును 
ఆదర్శప్రాయముగా అనుష్టించుచు, ఇతరులను కూడ వారిధర్మములందు నడపుచు 
లోకనం[గ్రవామును గావించుట కర్మయోగమునకు ఫలము. జ్ఞానీ న్టతో ఆత్మానందము 
నొందుచుండుట సాంఖ్యయోగమునకు పలము. ఈ జన్మమునందు గాని 
పూర్వజన్మమునందు గాని కర్మయోగమును అనుష్టించిననే తప్ప 
సాంఖ్యయోగమునందు ప వటు చ్చ చిక్కదు. కర్మయోగము నవలంబిం వినే వానికి చిత్తశుద్ధితో 
పాటు ఈశ్వరానుగ్రవామున్‌ నద్దురువువలన శ్రవణమనన నిదిద్యాననములు తప్పీక 
నంభవించుచును. వానివలన అతీడు సాంఖ్యయోగమునకు పలమైన మ తవ. 
పొందగలడు. అస్షే జ్ఞాననిష్టుడైన స్థాంఖ్యయోగి వ్యవహారమునం దున్నచో 
ఆఅత్మానందముతో పాటు అదర్శప్రే ప్రాయమైన న్వధర్మనివ్షతో కర్మయోగమునకు వలమైన 
లోకనం[గ్రవామును కూడ కావించినవా డగును. కావ్పన ఆరెండింటి యందు ఎక్కువ 
తక్కువలను భావించుట తగదు. ఏ వ్యక్తికి ఏది యర్హమో అదియే వానికి శ్రేయన్మర 
మగును. 


గత 


కర్మయోగమువలన సాంజఖ్ఞయోగము యొక్క పలము ఎట్లు కలుగునో 
భగవానుడు వివరించుచున్నాడు. "కేవలములైన శరీరముచేత మనన్సుజేత బుద్ధిచేత 
యింద్రియములచేత యోగులు, నంగరహితుతె రై ఆత్మశుద్ధిక్‌ అకు, కర్మచేయుడురు. 
కర్మఫలమును త్యజించినయోగి, జ్ఞానయోగనిన్షకు ఫలమైనే శాంతిని పొందుచున్నాడు. 
యోగరహితుడు కామపరుడె ఫలవమీనందు నక్తి తో నంసారబదు డగును 


శో కాయేన మనసా బుద్ధ్యా కేవలై రింద్రియై రపి! 
యోగినః కర్మ కుర్వన్తీ నంగం త్యక్తాన్ష౭ ౭త్మళుద్ధయే || 11 


శో యుక్తః కర్మవలం త్యక్తా వై కాంతి మాప్పోతి నై నైష్టికీమ్‌ | 
అయుక్తః కామకారేణ వలే నకో * నిబద్ద్యతే || 12 


అధ్యాయః - 29 


దే 


యోగి కేవలములైన శరీరాదులతో వనిచేయుట అనగానేమి ? శరీరాదులందు, 
*ఇవినావి,నా శరీరాదులతో నేను ఈవలమును సాదించుటకై వనిచేయుచున్నాను" అను 
తలంపు లేరులడుఓయే కేవలతము "ఈళ్వరు డొనంగిన శరీరేంద్రియాది శక్తులతో 
కేవలము ఈశ్చరునికొజకే వనిచేయుచున్నాను, నాకొ అకు కాదు" అని యోగి తలంచును 
ఇటీి బి కర్మా చరణమువలన యోగి జ్ఞాననిష్టక్తు వథలమైన శాంతిని పొందును. ఇచ్చట శాంతి 
యీనగా మోక్షమే. స్టెతవ్రజ్ఞుని అక్షణేములిను వివరించునందర్చమున శ్రీ శంకరులవారు 
శాంతి శబ్దమునకు మోక్షమే అర్హ మని చెప్పిరి (న శాన్సిం మోక్ష మాప్పోతి - ళో ?2 - 
అధ్యాయః - 25) 


ఇప్లే సాంబ్యయోగియొక్క వర్తనమువలన కర్మయోగవలమైన లోకనం గ్రవాము 
ఎట్లు నంభవించునో భగవానుడు వివరించుచున్నాడు. 


"విద్యావినయనంవన్నుడైన బ్రావ్మాణునియందు, గోవునందు, ఏనుగునందు, 
కుక్కయందు, దానిమాంనమును తినువానియందును వండితులు నమమును 
దర్శింతురు నమ మనగా దోషరహి తమెన ఒవ్మాము కావున వారు బ్రవ్మామునందే 
ఉందురు. ఎవరియొక్క మనన్సు నమబావమునందు నిలిచియుండునో వాదే ఇచ్చటనే 
నర్గమును జయించుచునా న్నారు". 


శో విద్యావినయనంవన్నే బ్రావా 
శునివైవ శ్వవాకే చ వండితా భృమదర్శినః | 18 


శో ఇప్పావతై ర్రితన నాన మ్యేస్టితం మనః। 
బచ్చా తస్వా శ్రైద్పచ్చాణి తే స్థితాః || ర్తి 


అదా్ర్రాయః = 29 
విజయప్రభ 


వండితులు అనగా సాంవ్యయోగనిష్టులు. వెండికంచము, వళ్ళ్శిము, గిన్న్నా 
మొదలగు వానియందు, అవి చక్కగా ఉన్నను "తేక సొట్టవడి వంకపోయినయున్నను, 
వర్తకుడు వెండినే చూచునట్లు వండితులు బ్రా వ్మాణాడులయందు నమముగా ఉన్న 
బహ్మామును చూచుచుందురు. ఈ నందర్భమున బాహ్మణుడు మొదలుగా 
క్యపారునివణకు అందజను వండితులు నమానముగా చూతు రని, అనగా నమానముగా 
వర్తింతు రని కొందరు చెవ్పుదురు. కాని శోకమునందు "నమదర్శిను" అని ఉన్నది కాని 
'నమవర్తినః" అని లేదు 


వెండివన్తువులలో అన్నింటియందును వర్తకుడు నమముగా వెండిని 
చూచుచున్నను వానిని వక్రయించునవ్వుడు 'పెద్దవన్తువునకు చిన్న వన్తువునకు, 


163 


అందము కలదానిక్తి, లేనిదానికి ఒక్కధరనే చెవడు. ఆ యా వనువుల విశేషముల 
ననునరించియే వెల ఏర్పఆచును అప్లై వండితుడు కూడ విద్వాంనునకు 
పాదాభివందనము గావించినట్లుగా కుక్కొకు వమన్కరించడు , ధర్మపరున 
మన్నించినట్లుగా ద్‌ దొంగను గౌరపంవడు. వ వ్రవహారమునందు ఎవరియెడల ఎట్లు 
వర్తింపవలయు నని శాస్త్రము నిర్దేశించుచున్నదో జ్ఞాని వారియెడల అప్లే వర్తించును 
అందణజయందును నమేముగొ బ్రహ్మమును సైూచువా డగుటతే ఆయనకు 
ఎవరియందును రాగద్వేషము లుండవు అందువలన నకలనందర్భములయందు 
అందఅవిషయమున ఆయన వర్తనము నూటికి నూజుపాళ్ళు శాస్త్రీయముగా (36బు[యం 
01 00౧6౪) నుండును అందువలన ఆయన ఆదర్శప్రాయమైన తనవర్వనముచేత 
హితబోదలచేత ఇతరులను దర్శమార్గముననడిపించుచు లోకనం గ్రవాముకావించును 


నర్గ మనగా జన్మము లేక నంసారము. జ్ఞాని ఆందఆయందును బ్రవ్మామును 
చూచుచు బహ్మానిష్టుడై యుండును. *” అందువలన ఆయనయందు 
అహంకారముమమకారములు రాగద్వేషములు ఉండవు ఆకారణముచేత 
ఆయనయందు పావవుణ్యవలముల వాననలు నంభవింవవు. కావున ఈలోకమున 
వ్యవవారించుచున్నప్పుడే నర్గమును జయించును, అనగా ముక్తుడగును. వానిని 
జీవన్ముక్తు డందురు. శాస్త్ర నమునందు విదింవబడిన దర్శములకు జీవన్ముక్తు నివర్తనము 
ఉదావారణము వఠె నుండును. 


గత 


జీవన్ముక్తుని గుర్తించుటకు ఒకలక్షణమును భగవానుడు నూచించుచున్నాడు. 
"దేహమును వీడుటకు పూర్వమే (ఉన్నంతవణఅకు) ఇచ్చటనే ఎవడు 
కామకోధములవలన కలుగువేగమును నహింవగలుగునో వాడు యోగి, అతడే 
నుఖవడువాడు" 


శ్లో శక్నో తీ షావయ స్పోఢుం ప్రాక్‌ శరీరవిమోక్షణాత్‌ | 
కామక్రోధోద్చవం వేగం న యుక్తః న నుఖీ నరః॥| 23 
అధ్యాయః - 29 
విజయవప్రభ 


శరీర మున్నంతవఆకు ఎవనిక్రైనను కామవేగమునకు కోధనంరంభమునకు 
అఆనంతములైన యవకాశములు కలుగుచుండును. అట్టివేగము నంభవించుటకు 
అవకాశములు గల నందర్భములలో ఒకానొకడు వ్రశాంతుడై ధర్మమార్షముననే 
వర్తించుచుండును. అట్టివానిని జీవ్నముక్తుడని మనము [గ్రహెంవవచ్చును. మజియును 


164 


కర్మయోగమును అభ్యూసించుచున్నవాడు జీవన్ముక్తు ని వద్ధతిని గమనించుచు, 
బావవేగమునకు లోబడక యుండుటయే నుఖ మని గ్రహించి, ఫర మున్నంతవజకు 
ఆవేగమునకు లోబడకుండుటకై జాగరూకతను వహింవవలయు నని కూడ భగవానుడు 
'హెచ్చరించుచున్నాడు. 


2. యోగలక్షణ కమండలువు 
గత 


యోగముయొక్క ప్రాశాన్త్యమును లక్షణమును బగవానుడు ఇంకను ఇట్లు 
నిరూపించుచున్నాడు. "కర్మవలమును కోరకుండ కార్య మైనకర్మను చేయువాడే 
నంన్యాసి యోగియు అగును, కాని అగ్నివోత్రములు లేనివాడు క్రీియాళూన్యుడు 
నంన్యాసికాడు, యోగి కాడు. అర్జునా ! దేనిని నంన్యానమునుగా చెవ్పుచున్నారో ఆది 
యోగమే అని గ్రహింపుము. (ఎందువల్ల ననగా) నంకల్పమును నన్న్యసింవని వా 
డెవడును యోగి కాడు కదా!” 


శో అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః! 


ననంన్యాసీ చ యోగీ చన నిరగ్ని రచా క్రియః | శై 
శో యం నంన్య్యాన మితి ప్రావము ర్యోగం తం విది పాండవ | 
న వ్యానంన్యన్తనంకల్పో యోగీభవతి కళ్చనో॥ జె 
అధ్యాయః =ప్ర0 
విజయప్రభ 


కార్య మనగా చేయదగినది. ఒకానొకనికి వర్ణము ననునరించి ఆశమము 
ననునరించి శ్రుతిన్సృతులచే విధింపబడుచున్న ధర్మవప కార్యము. ఆ దర్శము వానిచే 
నిర్వర్పింవబడినప్పుడు కార్యమైన కర్మమగును. ఇట్టి కార్యమైన, అనగా పరారైన, 
కర్మను ఫలా "పేక్ష లేకుండ అనుష్టించువాడు యోగీఅగును. అతడే న నంన్యాసి కూడ 
నగును. అంతే కాని నంధాళ్థవందనమును అగ్నివోత్రాదికర్మలను వదలిన వాడు, 
తపోదానాదికార్యములను చే చేయనివాడు యోగికాడు నంన్యాసియును కాడు 


. . వ్లలా పేక్ష లేకుండ విహితకృత్యములను నిర్వర్తించువాడు యోగి కావచ్చును, 
"కొని 'అగ్నీపోత్రాదికర్మలను నిత్యము నిర్వర్తించువాడు సంన్యాసి ఎట్లగును ? 


165 


నంవదలనో వదవులనో న్వర్గాదిభోగములనో కోరుచు లోకులు వ్రతములను వూజలను 
యజ్ఞయాగములను చేయుచురిదురు. యోగులు ఆఫలములను కోరరు, ఆకామ్యకర్మలను 
చేయేరు. కాన్తవిహితములై తమకు అవశ్యకర్తవ్యములైన యగ్నివోత్రాదికర్మలను కూడ 
వలములను కోరి నంకల్పింవరు. మజీ వారు అగ్ని వోత్రాదికర్మలయందు నంకల్పమే 
చేయరా? శాస్తవిహితకర్మములందు నంకల్పము చేయవలసినదే. కానివారు చేయు 
నంకల్పముశాన్త్ర విదికెౌఅకే కాని తమకొఅకు కాదు. కావున ఫలాపేక్ష లేని యా 
నంకల్పము, బొమ్మలో చిత్రింవబడిన వృక్షమువలిె, నివృలము. కావున కేవలము 
శాన్తవిధికొణకు మాత్రమే నంకల్పము చేయువాడు నంకల్పమును త్యజించినవానితో 
నమానుడే యగును. నంన్యానమునకు ముఖ్యలక్షణము నంకల్పపరిత్యాగము. అది 
యోడియందు కూడ ఉండును. ఆసామ్యము చేత యోగి నంన్యాసి కూడ అగును. 


నరే! యోగి నంన్యాసి కావచ్చును కాని అగ్నివోత్రాదికమును వదలినవాడు, 
తపోదానాది క్రియలను చేయనివాడు యోగి కాడు నంన్యాసియు కా డనుటు ఎట్టు 
కుదురును. శాస్త విహితముగా అగ్ని వోత్రాదికమును వరిత్యజించి యత్యాశ్రమమును 
స్వీకరించినవారు యోగులు నంనాానులు కారా మారన తురీయాశ్రమము వ్యర్థమే 
కదా! యధాశాన్తముగా నన్నాాసాశ్రమమును స్వేకరించ్చిన విద్వత్సంన్యానులేకు, 
తత త్త్వజ్ఞాననంపాదనకొ అకు నంన్యసించిన వివిదిషా నంన్యానులకు ఇందు వ్రనక్తి లేదు. 
వారు యౌాగులు నంన్యానులును కావచ్చును. కాని వైరూగ్యవేశముతో న్వధర్మకర్మలను 
వీడి అడవులకు ఆశ్రమములకు వరువెత్తు వారు, వరివ్రాపీకు లగువారు యోగులు 
నంన్యానులు కా రని బగవాను డుద్దాటించుచున్నాడు. అర్జునుడే శోకముతో 
వైరాగ్యావేశముతో న్వధర్మమైన యుద్ధమును వ్‌డి భిక్షావృత్తిచే జీవించుట మేలని 
తలంచినాడు కదా ! శ్రీకృమ్లుడు వారింవకున్నచో అతడు వరివ్రాజకుడై యుండవచ్చును. 
అప్పు డతడు యోగి యగూీసా 7న నంన్య్యాసి యగునా ? 60డును కాడనియే భగవానుడు 
బోధించుచున్నాడు. న్వధర్మకర్మలను వీడక వానిని వలనంకల్పరహితముగ 
నిర్వర్హించుచున్నచో ఆనిష్టయే యాగము, నంన్యానము అగునని ఆయన 
ఉవదేశించుచున్నాడు. 


అగ్నివోత్రములు లేనివాడు దానతవః క్రియలను వీడినవాడు యోగి కా డని, 
ఫలమును కోరక కార్యమైన కర్మచేయువాడు యోగి యగు నని భగవానుడు చెప్పుట 
వలన కార్యమైన కర్మ అనగా అగ్నివోత్రాదికదమ రా వయి తవన్సు అనునవియే యని 
వ్యక్త మగుచున్నది 


అగ్నిశబ్బ ము చేత అగ్ని న హోత్రనంబొవ వములన యజ్ఞయ హూగాదికములు, 
క్రియాశబముచేత్‌ అగ్నివో త్రనంబందములేని దానము త తవన్సు ఉద్దేశింపబడుచున్నవి. 
అగ్నివోత్రాదికము కూడ క్రియారూవమే. అట్టియెడల "అ కియః్‌ అనువదముచేతనే 
"అగ్నివోత్రములు లేనివాడు" అను నర్హము ఏర్పడుచుండగా భగవానుడు, "నిరగ్నిః" 


10 


అని చెప్పుట ఎందులకు? యోగం .౨ “అంఖించపవారిలో కొందరు యజ్ఞయాగములను 

థధానముగా అనుష్టించుచుండ/౧ నుఎికొ చలు దానమునందు తవన్సునందు అధిక 

తద కలిగియుందు రని నూచించుట. **టు బ్ల చెప్పుటకు ప్రయోజనము. మొత్తము మోద 

యోగమును అవలంబింవ తంల. శాస్త్రవహితములైన యజ్ఞయాగములను 
తవన్సును దానమును అనుష్టింపవలయు నని వ్యాక్తమగుచున్నది. 


గీత 


ఈ విషయమునే భగవానుడు తరువాత న్పష్టముగా చెప్పినాడు. “యజ్ఞము 
దానము తవన్సు అను (మూడువిధములైన) కర్మను సత్యజింవ రాదు. అది కార్యోమే. 
యజ్ఞదాన తపన్సులు వ్రజ్ఞాశాలులకు విజద్ధని కలిగించునవి యగుచున్నవి. ఈకర్మలను 
కూడ కర్తవ్యములని పెంనియందు తెసక్తిని, వానిఫలములను, త్యజించియే 
అనుష్టింపవలయు ననుటయీ ఉత్తమమ్నైననా 'నీశ్చితాఖిపప్రాయము. 


శ్లో! యజ్లో దానం తమః కర్మ న త్యాజ్యం కార్య మేవ తత్‌] 


యజ్లో దానం తవశ్చైవ పావనాని మనీషిజామ్‌ | క్‌ 
శో ఏతా న్యపి తు కర్మాణి నంగం త్యక్షాి ఫలాని చ| 
కర్తవ్యా నీతి మే పార్థ నిశ్చితం మత ముత్తమమ్‌ | ర 
అధ్యాయః -42 


వీనినే భగవానుడు ఇంకను ఇట్లు వివరించినాడు. "పలాకాంక్షలేని వారు 
విధిదృష్టమైనదానిని, "ఇది నాకు కర్తవ్యమే” అని నిశ్చయించుకొని చేయుయజ్ఞము 
సాత్త్వికొమగును" 


శో అవలాకాంక్షభి ర్యజ్లో విధిదృష్టో య ఇజ్యతే | 
యష్టవ్య మే వేతి మస్‌ నృమాధోయ న సాత్తి శకః | క్ష 


అధ్యాయః అశ్మక 


వలాకాంక్ష లేనివా రనగా యోగులే. విధి దృష్టమనగా వర్ణాశ్రమధర్మములందు 
బోధింవబడినది. "క్షత్తియుడైన గృవాన్దుడు ఈ యజ్ఞము చేయద్‌లె%, అను వద్ధతిలో 
శాస్త్ర సమునందు నిర్దేశింప్రబడినది. "ఇది నాకు కర్తవ్యమోత్రమే; నాకుదినివలన ఏవలము 
అక్కోజు లేదు" అనీ దృఢముగ తలంచుటయే నిశ్చయించుకొనుట. 


భగవంతునిచే సాత్తి్వకములుగా నిరూపింవబడిన కర్త, కర్మ, కరణము 
మొఖీలగునవి యన్నియు యాగాభ్యానవరులకు నంబంధించిన వనియే గ్రహింవవలసి 
యున్నది. జ్ఞాననిమ్థలైన నంన్యానులకు ఇందు వ్రనక్తి లేదు. 


167 


తవన్సుయొక్క విశేషములను భగవానుడు ఇట్లు వివరించినాడు. “దేవతలను 
బావ్మాణులను గురువులను విద్వాంనులను వూజించుట, శుచిగా నుండుట, వంచనము 
లేని వర్తనము, బ్రవ్మాచర్యము, అహింనయు శారీరకమైన తవన్సుగా చెప్పబడుచున్నది. 
ప్రాణులకు దుఃఖమును కలిగింపకుండ నత్యముగా ప్రియముగా హితముగా 
మాటాడుచుండుట, స్వాద్యాయమును అభ్యసించుచుండుట, వా[గ్రూవమైన తవన్సుగా 
చెప్పబడుచున్నది. మనన్సుయొక్క (వనన్నత సౌమ్యత్వము మనోనిగ్రహము 
భావనంశుద్ధియు మానన మను తవన్సుగా చెప్పబడుచున్నది." 


శ్లో _దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌ చ మార్దవమ్‌ | 
బవ్మాచర్య మహింసా చ శారీరం తవ హేచ్యతే || క4 


శో|| అనుద్వేగకరం వాక్యం నత్యం ప్రియహితం చయత్‌ | 
స్వాధ్యాయాభ్యననం బైవ వాజ్మయం తవ ఉచ్యతే ॥ కైక 


శో మనః వ్రసాద స్స్పౌమ్యత్వం మౌన మాత్మవినిగ్రవాః | 
భావనంశుద్ధి రి త్యేత త్తపో మానన ముచ్యతే | 16 


అధాషస్ట్రయః - 41 
విజయవప్రభ 


బుతుకాలములయందు మాత్రమే భార్యుతో నంగమించుట గృహన్గులకు 
బ్రవ్మాచర్య మగును యజ్ఞాదులందు తవ్ప భూతములను హింసింవకుండుట అహింన. 
మాటాడునప్పుడు నత్యాదేలన్నియు ఉన్నప్పుడే అది వాగూవమైన తవన్సు అగును. 
వానిలో ఏది లోపించినను అది తవన్సు కానేరదు. వేదమునందు అధికారము కలవారు 
తమకు నంబంధించిన వేదభాగములను నియమవూర్వకముగా అధ్యయన మొనర్చి 
పారాయణమొనర్చుచుండుట సో్రోధా్టయాభ్యననము. వేదాధికారము లేనివారు 
శ్రీమద్రామాయణాది వవిత్రగ్రంథములలోని బాగములను గురువుల యువదేశము 
ననునరించి నియమపూర్వకముగా పారాయణము చేయుచుండుట కూడ ఇట్టిదే అగును. 
కామక్రోధాదుల కాలువ్యము లేకుండుట వ్రనన్నత. సోముని యాక్ళతి సమ్యుము, 
అనగా చంద్రబింబము. నౌొమ్యముయొక్క భావము సౌమ్యత్వము ; అనగా 
చంద్రబింబము యొక్క ఆవ్షాదకరత్వము. ముఖమును చూచినంతనే ఇతరులకు చంద్రుని 
చూచినట్ట్లుగా ఆవ్లోాదమును కలిగించునట్టి మనః (ప్రవృత్తి నౌమ్యత్వము. అనగా 
మనన్సు భూతములియెడ దయాదాక్షిణ్యములకు అనుగుణముగా నుండుట. ఇచ్చట 
మౌనమనగా మౌనమునకు అనుకూలమగు చిత్తవృత్తి ; అనగా ఏదో చెవవలయునను 
తొందఠణ కలుగకుండుట. అనుచితములు అనావళశ్యకములు అయిన విషయములందు 
మనన్సును పనరింప నీయకుండుట మనోని[గ్రహము. వ్యవహారమునందు 
మాయావిత్వము లేకుండుట భావనంళుద్ధి. 


168 
గీత 


యోగికి విషయమైన సాత్తి ్వకదానమునుగూర్చి భగవంతు డిట్లు చెప్పినాడు 
*"(పుణ్య(ప్రదమైైన) దేశమునందు, కాలమునందు, పాత్రుడైనవానికి అనువకారికి 
కర్తవ్యబుద్ధితో చేయబడుదానము సాత్త్విక మని చెప్పబడుచున్నది." 


శ్లో దాతవ్య మితి యద్దానం దీయతే ౭ నువకారిణే! 
దేశేకాలే చపాత్రే చ్‌ తద్దానం సాత్తి్వికం న్నృతమ్‌ ॥ 20 


అధ్యాయః అట్సీకే 
విజయప్రభ 


కురుక్షేత్రాదులు పుణ్యదేశములు. నంక్రాంతి మొదలగునవి పుణ్యకాలములు. 
వడంగవేత్త వేదపారగుడు, శ్రోత్రియుడును, అయిన వివ్రుడు మొదలగువారు పాత్రులు. 
ఎవనివలన తాను ఉవకారమును అవ్పటికి పొంది యుండలేదో, తరువాతనైన కలుగు 
నను తలంవు లేదో అట్టివాడు అనువకారి. 


పుణ్యఫలమును అపేక్షింపని యోగి పుణ్యదేశకాలములలో ఏలదానము 
చేయవలె ? గహణ నమయములందు నంక్రమణాదులయందు పుణ్యముకొఅకు 
అనేకులు దానములు చేయుచుందురు. బంధువులు మిత్తులు దానము చేయుచుండగా, 
తనకు పుణ్యఫల మక్కజ లే దని, యోగి మానుకొన్నచో, కొందలు అతనిని లోభినిగా 
భావింపవచ్చును, మజికొందణు, "పెద్దవాడు ఆయనయీ చేయుట లేదు ; మనమెందులకు 
చేయవలె 7 అని మానుకోవచ్చును. తిట్లు జరుగుట నమంజనము కాదు. అందువలన, 
తనకు ఫలము అక్కల లేకున్నను, లోకులను పుణ్యమార్గమున ప్రవర్తింపజేయుటకు 
ఆధర్మమును చూపుటకు మిగుల శ్రద్ధతో "దానము చేయవలె కాబటి ట్రి చేయుచున్నాను , 
నాకు దీనివలన ఫల మక్క లేదు" అతను నిశ్చయముతోనే అతడు దోనములు చేయును. 


గత 


నాలుగు వర్ణములవారికి నవాజములైన కర్మలను "పేర్కొని భగవానుడు, తమ 
తమ కర్మలను శ్రద్ధతో అనుష్టించు యోగులు సిద్ధిని పొందు[ప్రకారమును ఇట్లు 
నిరూపించినాడు "తనకు తనకు (విహితమైన) కర్మమునందు తత్పరత్వము కల నరుడు 
నంసిద్ధిని పొందును. న్వకర్మనిరతుడైనవాడు సిద్ధిని ఎట్లు వాందుచున్నాడో వినుము. 
ఎవనివ్‌ీలన బూతములకు ప్రవృత్తి నంభవించుచున్నదో, ఏవనిచేత ఈ జగత్తు అంతయు 
వ్యాష్తమై యున్నదో అట్టివానిని (ఈశ్వరుని) న్వకర్మచేత చక్కగా అర్చించి మానవుడు 
సిద్దిని పొందుచున్నాడు. 


169 
శ్వ స్వే స్వే కర్మ ణ్యబిరతః నంసిద్ధిం లభతే నరః। 


న్వకర్మనిరతః సెద్ధిం యధా విరందత్‌ తచ్చ్చణు॥ శ్‌ 
శో యతః వ్రవృత్తి రాను యేన నర్వ మిదం తతమ్‌ | 
న్వకర్మణా త మభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ॥ 46 
అద్యాయః - 42 
విజయవ్రభ 


"తనకు తనకు" (స్వీ స్వే) అని చెప్పుటవలన, ఒక వర్ణమునందే ఒక్కొక్కడు 
బ్రవ్మచారిగా, గృవాన్ఫడుగా విమ్యుడుగా కుమారుడుగా ఏ శు స్థెతియం దున్నాడో 
దానినిబట్టి తనకు కర్తవ్యీముగా ఏర్పడుచున్న కర్మను అనుష్టింపవలె. అంతే కాని 
నన్నిహితులైన నవావానులు ఏకాకరణము చేతనైన దిన్నముగా వర్తీ ర్హించుచున్నచో వారిని 
అనునరింపరాదు. 


నంసెద్ధి అనగా నమ(గమైన సిద్ది. సిది యనగా కార్యము వఫలించుటయే కదా! 
నమగ్రమైన సీద్ధి యేమి ? తల్లిదండ్రురీను సేవించునప్పుడు వారికి నంత్లోషమును 
కలిగించుట, వారీ వలన శేమను నంపదలను పొందుట ఆసేవకు సెద్ధి. అ్లీ స్వేరువును 
'సేవించునప్పుడు ఆయనవలన వాత్సల్యమును ఆశీన్సులను విద్యలను పొందుట 
ఆసేవకు సిద్ధి. ఫలాపేక్ష లేని యోగికి ఆఫలములతోపాటు జ్ఞాననిష్షకు యోగ్యతను 
కలిగించు మనోవాక్కాయ శుద్ధి కూడ కలుగును. అప్పుడే కర్మాస్‌ష్థానము యొకు, సిద్ది 
నమగ్ర మగును. థలా పేక్షనే వీడినంత మాత్రముననే ఈ సిద్ధి కలుగునా ? నకల 
భూతములయుత్పత్తి క్రి కారణమైనవాడు, నర్వవ్యాపకుడును అయిన పరమేశ్వరుని తన 
కర్మానుష్టానము చేత అభఖిరతితో అర్చించుచున్నచో, ఆయనయొక్క అనుగ్రవామున 
నంసిద్ధి కలుగును. కర్మలతో అర్చించుట అనగా నేమి ? అర్చన మనగా అర్హ్య పాది 
గంధపృష్పాదులతో పూజించుట ఆవిధముగా శిమ్యుడు గురువును అర్జించినచో 
ఆయన నంతోషించు ననుటకు నందియము లేదు. కాని ఆ శిమ్యుడు ఆయనచెప్పిన 
వనులను చేయకున్నచో కోపించు ననుట నిన్సంశయము. మతీయొక శిమ్యుడు ఆయనను 
అర్హ్యపాద్యాదులతో అర్చింవకున్నను ఆయన చెప్పిన వనిని చక్కగా నిర్వర్తించినచో 
ఆమన మిగుల నంతోషించుట తధ్యము కావున పెద్దలను పూజించుట అర్చన 
మగుచుండగా, వారు చెప్పినట్లుగా వర్తించుట అభ్యర్చ్‌న మగును. భగవంతుని 
విషయమున కూడ ఆయనను అభిపే షేకనైవేద్యాదులతో పూజించుటకంటు, ఆయన 
వచనములైన (శుతిన్సృతులయందు విహి హితములైన ధర్మములను అనుష్టించుట 
అభ్యర్చనమై ఇయనకు మిగుల నంతోషమును కలిగించును 

ఆయనయొక్క ఆప్లాదూవమణై.. ధర్మములను వీడి ఈశ్వరుని ఎంత భక్తితో 
అర్చించినను, ఆయన్న గ మూబనవట నతి త నంతోషింవక పోగా కోపించుట నవాజము 
న్వధర్శమైన యుద్దమును మప _టలతునుడు తన్ను షాజించినను బగగంతుడు 


170 


నంతోషింవకపోగా కోధమునే వ్రకటించును, "జ్యేవ్టసోదరుడు తండ్రితో నమానుడు" 
(జ్యేష్ట భ్రాతా పితృ నమ) అను న్యాయముచేత యుధిష్టిరునియాజ్ఞ తండ్రియాజ్ఞతో 
నమానమే యగును. "తండ్రిని దేవునిగా కలిగి యుండుము" (పితృదేవో భవ) తను 
వేదముయొక్క అనుశాననముచేత ధర్మజుని యాజ్ఞ అర్జునునకు దేవునియాజ్ఞయే అగును. 
అట్టియాజను అర్జునుడు వమ శ్రీకృష్ణటే అతనిని క్షమించుట్‌ నంభవము 
కాదు ఇచ్లీ తల్లిదరడ్రులను సేవించవలసిన వుత్తులు, భర్తలను సేవింవవలసిన భార్యలు 
ఆ కార్యములను వీడి ఎంతనిన్షతో ఎన్ని యజ్ఞములను వ్రతములను తవన్సులను చేసినను 
బోగవంతుడు నంతోషింపడు. మాతాపితృసేవ, పతిసేవ, బ్రాహ్మణునకు 
అధ్య్యయనాధ్యావనములు, క్షత్తియునకు ప్రజాపాలనము యుద్ధము మొదలగునవి 
నియతములైన కృత్యములు. వ్రతములు మ్‌ర్టయా(త్రలు యజ్ఞామ్‌లు ఐచ్చికములు, 
నియతములైన న్వధర్మములను నిర్వహించిన తరువాత ఐచ్చికములైన 
వుణ్యకార్యములను చేసి వుణ్యమును కీర్తిని నంపాదించుకో వచ్చును. 
న. చేయుచున్నా మను భ్రాంతితో మాకాపితృ'సేవాదులను వీడి 

తపన నలు మొదలగువానిక్షా వపూనుకొనుట తప్పని మహాభారతమున 
శకుదివృత్తాంతమున నిరూపింవబడియున్నది. 


"పై యంశముల ననునరించి కర్మయోగ న్వరూపమును ఇట్లు గ్రహింవవచ్చును. 
గురువులను విద్వాంనులను వపూజించుచు వారి వలన వరమేశ్వరుని' యాజ్ఞారూవములైన 
ఘ్రతిన్ఫృతులలోని ధర్మములను తెలిసికొనుచు, వానియందు తనకు వీహితముకైన 
దర్శములను (గ్రహించి, కామ్యకర్మలను వీడి, కర్తవ్యములైన యజ్ఞదానతవన్సులను 
'వలముల నపే పేక్షింవకు ఈశ్వరార్పనముగానే అనుష్టించుట కర్ణ్టోయోగ మగును. 
ఈయనుష్టానము ఆదర్శమై ఇతరులు కూడ ధర్మవరాయణులై (శ్రేయన్సును పొందుదురు. 
మానవులకు శ్రేయన్సు కలుగునట్లు వర్తి ౦చుటయే మానవసేవ. అదియే మాదవ సేవ. 
అదియే లోకనంగ్రవాము. యోగనిష్టులైన జనకుడు దర్మ్శరాజు మొదలగువారు 
దర్శ పరిపాలనముచే లోకనంగ్రహమును కావింపగా, మనువు పరాశరుడు 
మొదలగువారు ధర్మ ములను నిరూపించుచు శాస్త్ర గ్రంధములను రచించి వ్రజలకు 
హితమును గావించిక్‌. జగత్తు యొక్క హితమును ఉద్దేశించియే ఆ ధర్మతత్త్వములను 
మిత్రనమ్మితముగా కాంతానమ్మితముగా ఉపదేశీంచుచు వాల్మీకివ్యాసాదులు 
నన్నయపోతనాదులు శ్రీరామాయణాది మవోకావ్యములను నిర్మించిరి. త్యాగరాజు 
మొదలగువారు మవోభక్తులై వాగ్గేయకారకులుగా మవిోళిల్పులుగా భగవర్షీ తిక 
నిర్మించిన నంకీర్తనల నముదాయములు, దేవాలయనుందరళిల్ప చిత్రవరంవిక్‌లు, 
తరతరములుగా "లోకహితమును గావించుచునే యున్నవి, కావున న్వధర్మాచరణ 
పూర్వకములు భగవత్తీ తికరములును అయిన మహాయోగుల కార్భుములే లోక 
నంగ్రవాసాధనములు. 


ర్‌ 


కై] 


ఈ నందర్చమున నేడు అనేకులకు పెక్కు నందేవాములు కలుగవచ్చును. 
ఈనాడు వైద్యులుగా ఉపాధ్యాయులుగా నాయకులుగా నంథు సేవకులుగా ఫలా పేక్ష 
లేకుండ నిస్సా విర్ణముగా చాలమంది ఎన్నో రంగములలో కృషి చేయుచున్నారు. 
వారిలో కొందణు భగవంతుడు ఉన్నాడని నమ్మరు. భగవంతు డున్నా డని నమ్మువారు 
కూడ కొందలు వేదశాన్తములను విశ్వసింపరు మాతాపితృసేవ 
అధ్యయనాధ్యాపనములు సంధ్యావందనము మొదలగువానికం'ట 
లోకహితముకొణకు 'సేవాకార్యక్రములలో పాలొనుట చాల గెప్పవని యని, 
అత్యంతము ఆవశ్యకమైన కర్తవ్యమని తలంచుచు వివాహము మానుకొని 
నంసారసుఖభోగములకు దూరులై ఎన్నో (శమలకు ఓర్చి వారు నమ్మిన సేవా 
కార్యములనో విష్ణవోద్యమములనో ప్రాణములకు కూడ తెగించి అనుష్టించుచుందురు. 
వీరి యీ కర్మనిన్ట కర్మయోగ మగునా ? కాకున్నచో దీనికి ఏమి ఫలము కలుగును ? 


భగవంతుని నమ్మనివారు వరలోకములు జన్మాంతరములు వుణ్యపావములు 
ఉన్న వని నమ్మరు. చిత్తశుద్ధి జ్ఞాననంపాదనము వారిదృష్టిలో నుండవు. వారికి 
అక్రమముగా తోచుచున్న శాననములను వ్రభుత్వములను (వతిఘటించుచు, 
అక్రమముగా నంపన్నులై అదికారపదవులను ఆక్రమించి (ప్రజలను కడుగండ్ల 
పాలుగావించుచున్న వారిని తొలగించుట లేక నిర్మూలించుట, నూతన వ్రభుత్వమునో 
లేక నూతననమాజమును నిర్మించుటయో వారికి లక్ష్యములుగా నుండును. ఇట్టి 
యాశయములతో ఆవేశముతో వారు చేయు నిశ్చయములు, వైకొ నుకారదీక్షలు 
తా్టగములు "హేతుబద్ధములుగా నుండవు ; అందువలన సిరములుగా నుండవు. 
ఏయుద్యమ మైనను వెరీటనే ఫలించు నని చెవ్పుటకు వీలు లేదు. అది ఎవ్వటి కైనను 
వలింవవచ్చును , లేక నశింపవచ్చు. ఉద్యమము జరుగుచున్న ప్పుడు కార్యకర్తలు 
కొందతు మరణింవవచ్చు. అట్లు మరణించిన వారికి, వారు గావించినతక్యాగములవ లన 
చేసిన సేవవలన ఏమి ఫలము లభించును ? ఉద్యమము ఏకారణముచేత నైనను 
విజయవంతమైనప్పుడు వదవులకొఅకు పోటీలు పప్రబలినప్పుడు, త్యాగములు 
చేయనివారు ముందునకు వచ్చి స్వార్హముతో, అవ్పటివజణకును కష్టపడి 
వనిచేయుచుండిన కార్యకర్తలను వెనుకకు తోసి, ఆవళ్యకమైనచో వాత్యలు కూడ చేసి 
వదవృలను ఆక్రమింతురు. అనగా జరిగిన కృషికి ఫలము కలుగకుండుట, కృషి 
జరుగకున్నను ఫలము కలుగుట నంభవించు నన్నమాట. జరిగినకృషకి ఇవ్పుడు ఫలము 
లేకున్నను లోకాంతరముననో జన్మాంతరముననో కలుగు నని చెప్పుటకు వీలు లేదు. 
వారికి వానియందు నమ్మకము లేదు కదా ! కాబట్టి కారణసామగ్రి వుష్కలముగా ఉన్నను 
కార్యము కలుగక పోవచ్చునని కారణసామగ్రి లేకున్నను కార్యము కలుగవచ్చు నని 
వారు అంగీకరింవవలసియుండును. కారణము లేకుండ కార్యము కలుగు నని చెప్పుట 
ఆశాస్త్రీయము (34టకకథి. కారణము లేకుండ కార్యము కలుగుట అనంభవము గజం 
౧1 06 10 అలర ₹16 04 02856). విత్తనము లేకుండ మొక్క రాదు. విత్తనము 


172 


కన్చింపకున్నను మొక్కను బట్టి ఊహింపవలసినదే, కాన పెత్తనము లేకున్నను మొక్క 
ఉండవచ్చుననుట నరి కాదు. 'అట్లు అంగీకరించినచో ప్రయత్నములు లేకుండ పనులు 
జరుగవచ్చు నని ఒప్పుకో వలసియుండును. ఆ వద్ధతిలో ఉద్యమములు లేకున్నను 
విష్ణవములు, విన్లవములు లేకున్నను నూతన నమాప్‌ నిర్మాణములు జరుగవచ్చు నని 
కూడ అంగీకరీం పవలసియుండును. కావున నహేతుకముగ ఆలోచించినచో 
బుద్ధి మత్త ్వవ్రము బుద్ది హీనత సౌందర్యము, అంగవైకల్యము మొదలగు 
జన్టోసిద్దలక్షణ ములను బట్టి పూర్వజన్మకర్మలను కారణములనుగా (గ్రహింప 
వలసియపీన్నది. 


త్యాగము విషయము కూడ ఇట్టిదే. బ్రతికియుండగా నుఖము లేదు , చచ్చిన 
తరువాత వాడే యుండడు. వరోవకారము పుణ్య మని గాని వరపీడనము పావమని 
చెప్పుటకు వీలు లేదు. పుణ్యపాపములకు ఫలములనిచ్చు పరలోకములను 
జన్మాంతరములను వారు నమ్మరు: అట్టియెడల ఎవ రైనను ఏల త్యాగము చేయవల? 
నరకములు జన్మాంతరములు లేనవ్వుడు, ఈ లోకమున శిక్షణ తప్పించుకొనుటకు 
వీలున్నప్పుడు వరులను వంచించి పీడించి నంవారించి యైనను నంపన్నులై వదవృులను 
ఆక్రమించి ఐళశ్యర్యమును అనుభవింవవలయు నను తలంపులు వీరికి ఒకప్పటికి కలుగ 
వనిఎటు బ్లు చెప్పవచ్చును ? ఉద్యమములు విజయవంతములై వీరు ఉన్నవారిని వడగొట్టి 
(వ్రభుత్వాధికారపదవులను నంపాదించినప్పుడు, వెనుకటివారివలె వీరు కూడ్‌ 
స్వార్థవరులై అక్రమముగా నంపాదింవ రని (ప్రత్యర్థులను పరిమార్చ రని చెప్పుటకు 
ఆధోర మే మున్నది ? కామినీ కాంచనములి యాకర్షణములకు లోబడక 
అదికారవ్యామోహమునకు లొంగక, ఉద్యమనమయములందు వె పాటించిన నీతి 
నియమములను నిలువుకొనుటకు కావలసిన నిగ్రవాము వీరికి ఎట్లు కలుగును? గొవ్ప 
తావనులే కొన్ని నందర్భములలో నిగ్రవామును కోల్పోయి యుండుట (సిద్ధమై 
యుండగా నిత్యము కామక్రోధనంకులములైనరాజకీయములలో వని చేయువారి నరగత్‌ 
చెప్పవలసిన దే మున్నది? వీరిదృష్టిలో పుణ్యపాపములే లేవు కడా ! కావున 
వీరిత్యాగవరత్వము కార్యదీక్ష పునాది లేని గోడలు చిత్తశుద్ది, జాననంపాదనము వీరికి 
లక్ష్యములు కాకపోవుట చేత వీరిత్యాగవరత్వము, సేవాకార్య్‌ద్‌క్ష నుదృడములే యైన 
పక్షమున కూడ _ వీరికార్యాచరణము కర్మయోగము కానేరదు. 
పూర్వజన్మ నుకృతవళమున వీరు నీతినియమవరాయణులై నే సేవాకార్యనివులై యున్నచో 
ఆపుణ్యమువలన జన్మాంతరమునందు నాస్తి కమతావేళము లేని వరినరములలో వుట్టి 
పెరిగి దర్మ్శమార్గమునకు దూరము కాని స్థితిని పొందుదురు. 


బగవంతుడు ఉన్నాడని వుణ్యపావములు, ఎరలోక జన్మాంతరములు ఉన్నవని 
నమ్ముచున్నవారు కూడ కొందలరు శుతిన్సృతులవలన ధర్మములను గహింవక, తమకు 
తోచినట్టుగా (వజాహితకార్యములను నిర్వహించుటయే భగవతీ తికర మని 
బావించుచున్నారు. వీరు నంధ్యావందచనాదులైన నిత్యనైమిత్తిక కృత్యములను 


1/3 


పాటింవరు , మాతాపితృ'సేవ మొదలగువానిని అవశ్యకర్తవ్యములనుగా గ్రహింవపరు. 
వీరు నమాజసేవా కార్యక్రమములలో మిగుల అఖినివేశముతో పాలొనుచు వారికథలు 
వేదాంతోపన్యానములు మొదలగువానిని వినుచు, స్వాములను బాబాలను సేవించుచు 
కాలక్షేపము చేయుచుందురు. నమాజసే సెవాకార్యు క్రమములు, ధర్మవిరుద్ధములు 
కానంతవజకు మంచివే. కాని భగవంతునిచే ఆదేశింపబడిన న్వధర్మకార్యములను 
మానుకొనుట మంచిది కాదు. ఆయన ఆదేశమును పాటింపనప్పుుడు ఆయన 
యనుగ్రవాము కలుగకపోగా ఆగ్రవామే కలుగవచ్చును. నారదమహర్షి నుండి 
తా్రగరాజాదులవణకు మవోభక్తులు మవోగాయకులు మవోకవులు మవోశిల్పులతో 
ఎవ్వరును వర్ణాశమధర్మములను వదల లేదు. వర్ణాశ్రమ ధర్మములను పాటించుచునే 
వారు భగవక్తీ తికరముగా మహాకార్యములిను నిర్వహించిరి. దానివలన 
ఈశ్వరానుగ్రపోమునకు పాత్రులై చిత్తశుద్ధిని జ్ఞాననిన్టను పొంది జీవన్ముక్తు లైరి. 
జన్మాంతరకృతమైన దురితమును తొలగించుచో వరమేశ్వరట్రీతిని కలిగించుటలో 
టా నిత్యనైమిత్తిక టట. ఉన్నా. సామర్థ్యము (ఉపాత్తదురితక్షయ 
ద్వారా శ్రీ వరమేశ్చ్వర ముద్దిశ్య ఛశ్రీవరమేశ్వర ప్రీత్యర్థం? తాత్కాలికముగా మనకు 
తోచుచుండు సే సేవాకర్యక్రమములకు ఉండదు. నంధ్యాప్‌ందనాదులు శాన విహితములై 
వసిష్థాదిమహర్షులచేత శ్రీరాముడు మొదలైన యవతారవ్చరుషులచేత 
ఆచరిరివబడుచురిడినవి. ఎవానికున్న వ్రభావము, “లకొకవిధముగా తోచు సేవా 
కార్యక్రమములకు ఉండుట అనంభవము. 


దేహమునకు స్నానమువలె మనన్సునకు నంధ్యావందనాటికములు 
శుచిత్వమునుక।! 'లిగించుటకు ఆవళ్యకములు. స్నానము చేయక తగినవన్తధారణము లేక 
నగ్నముగానో అర్థనగ్నముగానో పోయినచో విద్యాశాలలో గాని, 
కార్యాలయములలోని గి గాని ప్రవేశించుట ఎట్లు కుదురదో అజకే ప్లే నంధ్యావందనాదులను 
నిర్వర్పించనివానికి కర్మయోగ మను తరగతిలో (ప్రవేశించుటకు అర్హత కలగుదు. 
అయినను భగవంతునియందు విశ్వాన ముంచి ప్రజాహితమునకై పోటువడువారు 
జన్మాంతరమున ఆపుణ్యమునకు ఫలముగా నద్దురువును పొంది యథావిధిగా 
కర్మయోగమార్గమున బ్రవేశించి ముందుకు పోగలరు 


ఈనాడు పరిబ్రాజకులయండు కూడ కొందజయందు కర్మవరాయణత్వము 
కన్పించుచున్నది. పరివాజనము జ్ఞానసాధనముకొణకే విధంపబడినది. 
విద్యాభ్యానమునకు భంగకరములైన రా జకీమూద్యమాదులు విదా శ్రర్ణులకు ఎట్లు దగవో, 
అటీ పీ అత్మవిద్యాభ్యానముకొణకు, వరివ్రాజకులైనవారికి శ్రవణాదులు తవ్చవై, వెదికములు 
లౌకీకములు అయిన నకలవ్యవహారములు నిషిద్ధములు. వీరు చిత్తశుద్ధికొ అకు కూడ 
శవణాదులనే మరల మరల అనుష్టించుచుండవలె కాని, మంత్రజపాదులను కూడ 
అవలంవింవరాదు. కావున వీరివిష ముమున కర్మయోగ నక్తియే లేదు. అట్లయినచో 
వీరి కర్మాచరణమునకు ఏమి ఫలము కలుగును ? 


కేగ/4 
జ్ఞానినివృలైన విద్వత్సంన్యానులకు (ప్రారబ్ద వశమున మరపాలకత్వమో 


పీరాదివత్యమో వచ్చి వడినచో వారు ఆ కార్యములను నిర్వహించుచున్నను వారికి 
ఆపనులయందు నంగము కర్తృత్వాభఖిమానము ఉండదు. కావున ఆకర్మ లన్నియు 
జ్ఞానాగ్నిచే దగ్గము లగును అవి కర్మలే కావు ఇప్లు జ్ఞానమును నంపాదింవ గోరి 
నంన్యసించినేవారికి కూడ ఇట్టి పరిస్థితులు “"నంభవించి నప్పుడు తవ్పక 
నిర్వహింవవలసిన మరపీరాధికార్థములను అనంగబుద్ధితో నిర్వహించుచు తక్కిన 
నమయ మంతయు జ్ఞాననముపార్దన్టై కై శ్రవణాదులకే వినియాగింవవలె. జ్ఞానసిద్ధినే వారు 
వరమలక్ష్యముగా బొవింపవలె" ఆలక్ష్యమును వీడి వారు లోకసేవాకార్యములలో 
నిమగ్ను లగుచు జ్ఞానసాధనమును ఉ పేక్షింవరాదు. అనేకులు కావించు పెక్కు 
లోకసేవాకార్యక్రమములకంటొ ఒక్కని జ్ఞానసిద్ధివలననే లోకమునకు చాల మేలు 
కలుగు నని గ్రహింవవలసి యున్నది. 


ఈ విషయమున'భగవాన్‌ శ్రీరమణ మహర్షియొక్క అభిప్రాయములు 
గమనింపదగియున్నవి. “"మవోత్ములు సాయము ఎందులకు చేయరు 7”' అని ఒక భక్తు 
డడిగిన ప్రశ్నకు ఆయన ఇట్లు నమాధానము చెప్పెను. "వారు సాయము చెయుటలే దని 
నీ కొట్లు తెలియును ? వేదికలపె పె పై ఉవన్యానములు, శారీరకమైన కర్మాచరణము, 
ధనథాన్యాది సావోయ్యము నర్వము మహాత్ముల మౌనముకంపె తక్కువయే 
అగుచున్నవి. వారు ఇతరులకం పె అధికముగనే మేలు కావింతురు" 


(21% 0409ట్సా 1936 . 2౩ క్వూయే శుకంకి . ₹గై” రేం 201 34202ము2 షట ? 


శశీ ఏం ఉం 703 1007 24 కుల” 60 101 షటెం ? కషం అులంందటు మయం! 
2ంకాగ0 ఖండ మ21ట021 ల ఖం జ 0051 ఇటలకండే 9 16 911ట06 0002920025 06” 
2ఇం00900ు0 1026 టు 09లు” - ? 227) 


ఇంకొకసారి మజియొక భక్తునివప్రశ్నకు నమాధానముగా మహార్షి ఇట్లు 
ఉద్దా టించెను. “అనర్గళమైన యువన్యానమును ఒకడు ఒకగంట సేపు వినీ, తన 
జీవితమున మార్చును కలిగించు (వ్రబావమును కొంచె మైనను జొందకలేచిపోయినచో 
నీవేమనుకొ ందువు? ఒక వవిత్రమైన నన్నిధియందు కూర్చుండి కొంత'సేీ "పైన తరువాత 
జీవితముపె తన దృక్పథమును వూర్తిగా మార్చుకొని వెడలిపోవునట్టి మజియొకనిని 
వీనితో పోల్చిచూడుము. ఈ రెండింటిలో ఏది మేలు? ఫలితము శూన్యముగా బిగ్గరగా 
ఉవదేశించుటయా ? లేకమౌనముగా కూర్చుండి ఇతరులయందు మార్చు కలిగించుచు 
శక్తులను పనరింవజేయుటయా లః 


(1804 ౫[07బలయ0లు 1939 శముుంలయి8ై 6 ధటగం1 002 గేలం! మగ శ టుజుమి 
₹యుతరం6ే 


“2 రేం ౦౩ ముం 02 020 కోలిముం్ర్‌ 10 2 సిఖయిక్రాం మ 2 కేం? &0పుై 
ఇషు ౫0000 0యు2 1200165566 0 1 80 2 10 యేజం26 మం 8 ? 6౦మ్రఖం ఈ మము 


15 


2000ల ౪100 910 1 2 [01 టలు ఖబురే 1 ఆట జల 50100 1016 *16 19 041001 01 
మేం 106ట్ర యజంల్రైండే. ముం 15 0664ల ? ౫0 200 10060 ఇరుంల! అటుల 01 10 ౨1 
511బుర్వు లయంంై 059 1070టు 10 12 00 ౦ళలం 7 - 9 243) 


మజియొకనితో మాటాడుచు మవార్షి ఈ యవిప్రాయమునే ఇట్లు వివరించెను" 
ఆత్మసా కాత్కారమును పొందుటయేం "లోకమునకు ఎవడ్డె నను చేయగలిగిన 
మవాత్తమమైన యుపకారము. కావున సాధువులు అరణ్యములలోనే ఉండినప్పటికి 
సాయము చేయువారుగా చెవ్పబడుచున్నారు..... ఆసాయము కన్పింవకున్నను ఉండనే 
యున్నది. సాధువు నకలమానవులకు సాయము చేయును. వారి కది తెలియదు” 


(యై ఇలు 20 - ఫలు నం సశ2ర2దము ౦09బ0/6డే : "...... వ2టా2ళం[ 0 
శం టో 13 మం బళటో సయ 021 యి 06 ?లుతేజుండే 10 మము ట్లా మటుటుంంి ఈల యుప 
29 5216 60 06 లగు కంరబ్ర ఈం యం మ శం%టు....” 


_. 6 010 1 ముంటుంల్పాళు]16 04 ప్‌ ఈల కులం. త ముగ ట్రం కల 01016 01 
ముుజబు0 యుయంళాం 10 6 124లో -9 15 & 16) 


గరం ఇరు ర చముము2 ేత2 మేడమే - కండు 2ళటుకంగ - 19686. 


కావున వివిదిషానంన్యానులు (తత్త్క్షమును తెలిసికోవలయునని 
నన్యుసించినవారు) శ్రవణమనన నిదిధ్యాననములనే కావించుచుండవలె. అట్లు కాక 
వారు వ్యవవోరమున ఆనక్సు లైనచో మోక్షమును పొంద లేరు. నంన్యాసాశ్రమమును 
పొందినంతమాత్రమున జాన్‌సిది కలుగదు. అందువలవ.వారు మరల జన్మించి 
శ్రవణమననాదులను చేయవేలసియేండును. 


ప్రోచీన సంధ్యా నఫంత యవన వంకాండరానులు వీడకుండ, శ్రోత్రియ 
బావ్మాణభిక్షనే స్వీకరించుట మొదలగు నియమములతో ఎంతో అనుష్టానము కూడ 
కలదు. ఈ నం[పదాయమునకు భిన్నముగా వర్షాశ్రమధర్మరహి హెంతముగా 
(వవర్తించుచున్న మరాధివతులు ఆశమాధివతులు, బాబాలు మొదలగువారి 
వపభావమునకు లోనై టాహ్మణులు కూడ కొందలణు పరివ్రాజకులై దండ 
కమండలువులు లేక భిక్షానుషాననియమములను పాటింపక కాషాయవన్త్రములను 
మాత్రము ధరించుచు భజననంకీ 'ర్తనములు గీతాపారాయణము వేదాంత ప్రవచనములు 
మొదలగు కార్యక్రమములలో నిమగ్నులగుచున్నారు. వీరిలో కొందణు 
ముండితశిరస్కులై యుండగా మజికొందరు ఇిరోజవిన్యానభూషితులై యున్నారు. 
వీరిలో చాలమంది ది శ్రీశంకరాదై వతమతానుయాయుల మనియే చెప్పుకొనుచుందురు. 
ఎ "కైనను వీరు కర్మనంన్యానము కావించియుండుటచే వీరి ప్రవర్తనము కర్మయోగము 
కా చేనుటు నష్టము. కేవలము గీతాపారాయణ ప్రవచనాదులవలన జ్ఞానయోగసిద్ధి 
కలుగదనుట కూడ నృష్టమే. వీరు నంవప్రదాయవిదులైన నద్దురువుల నాశ్రయించీ 
నంన్యానధర్మములను యథావిధిగా పాటించుచు శ్రవజమననోదులను కావించినచో 


176 
అందలి శ్రద్ధాతిశయము చేత ఉత్తమగతులను తప్పక పొందగలరు. 


నంవ్రదాయరహితములైన మరములు ఆశ్రమములు ఈనాడు కొల్లలుగా దేళ 
మంతటను నెలకొనియున్నవి. వీనియందు అన్నివర్జ్ణములవారికి స్త్రీ లకు కూడ 
కాషాయవన్తధారణమాత్రమున వరివ్రాజకత్వము నంభవించుచున్నది. క నంన్థజలో 
శ్రీశంకరాచార్యాదులమతముల ననునరించియే (ప్రవచనములు బబ వ్మమ్‌ాత్ర 
క్‌ హావ్యాఖో శ్రనాది గంథవ్రకటనములు మవోత్సవ శోభితములుగా జరుగుచుండును. 
కాని వీరి యీ పరివ్రాజక విధానము భగవంతునిచే విధింపబడిన వర్ణాశ్రమ వ్యవస్థకు 
విరుద్ధ మగుటచే అవైదికమై బౌద్ధమో జైనమో అగును గాని శ్రీళశంకరభగ్‌వత్చాదులపారి 
యభిమతము కానేరదు. గితాభాష్యేము ( యొక్క ప్రారంభమునందు వారు ప్రవృత్తి నివృతి 
రూపమైన వేదవిహితమైన వర్దాశ్రమధర్మమును నెలకొల్పుటకే శ్రీకృష్ణభగనాన్నుడు 
అవతరీంచె నని ఉద్భాటీంచియన్నారు. "జగత్తు కు యొక్క స్థి సితికి కారణమి, ప్రాణులకు 
సాక్షాత్తుగా అభ్యుదయమును నిశ్సేయనమును కలిగించుటకు "హేతువును అయిన 
వేదవిహితమైన ధర్మము (ప్రవృత్తి లక్షణమ మని నివృత్తి లక్షణమని రెండు 
విధములుగానున్నది. అది శ్రేయన్సును కోరునట్టి బావ్మాణాది వర్ణములవారి చేత అఆ శ్రమ 
లక్షణములు కల్లవారిచేత అనుష్టింపబడుచుండేను... జగత్తు క్రుయొక్క్‌ స్థి సితిని వరిపాలింవ 
గోరుచు, ఆదికర ర్త నారాయణాఖుకడును అయిన యావిష్ణువు భూమియందలి 
మ హ్మరూపమైన బాహ్మణత్వముయొక్క రక్షణ ముకోజకు దేవకీయందు 
వనుదేవునివలన్‌ అంశముచేత కృష్ణుడుగా జన్మించెను గదా ! వర్జాశ్రమభేదములు 
దానియధీనము లగుటవలన బ్రావ్మాబిత్వముయొక్క రక్షణము చేతనే వః మున ధర్మము 
రక్షితమగును. 


*ద్వివిధో హి వేదోకో ో ధర్మః, ప్రవృత్తి లక్షణో నివృత్తి లక్షణః, జగతః స్థితి 
కారణమ్‌, ప్రాణినాం సాక్షా దభ్యుదయ నిశ్ళేయన హేతు ర్య న్సృధర్మో బ్రావ్మాణాష్రై 
ర్వర్ణిఖిః ఆశమిభి శ్చ శ్రేయో+ర్ధిభి రనుష్టీయమానః ము జగతః స్థితిం వరిపిపాలయిమఃన 
ఆదీకర్తా నారాయణాఖ్యో బ్‌మ సు ర్భామన్య బ్రవ్మాజో బావ్మాణత్వన్య రక్షణార్ధం 
దేవక్యాం వనుదేవా దంశేన కృట్ణేః కిల నంబభూవ; బ్రావ్మాణత్వన్య హి రక్షణేన రక్షితః 
స్యాదై దైవ్షదికో ధర్మః, తదధీనత్వో ద్వర్గాశ్రమ భేదానామ్‌”. 


తమకు విహితములైన మాతాపితృ సేవాది ధర్మములను వీడి పురుషులు, 
ఫతిశత్రూషాది ధర్మములను వీడి స్త్రీలు, తమకు నిషిద్ధమైన పరివాజనమును 
స్వేకరించుటవలన, ప వరివ్రాజనము వైదికమైనీ జ్ఞానయోగాభ్యానమని 
(గ్రహించుటకు వీలు లేదు. అ్లే భజన నంకీర్తనాదికమై న్‌ వ్‌రి కార్యవిధానము 
కర్మయోగము కానేరదు. ఈ వద్ధతియం దైనను "వేరు కామలోభాదులకు లోనుగాక 
సాధువర్తనులై జాము నమ్మిన గురువునో బాబానో త్రికరణశుద్ధితో సేవించుచున్నచో 
జన్నాంతరమున శ్రేయోదాయకములైన కుటుంబములయందు వుటి అధ్యాత్న్స మారమున 

గమింవ గలరని తలంవవచ్చును. 


177 


ఈ నంచర్చమున మజియుక విషయమును ఈడ గమనింపచదలనసింహటున్నదిె 
భగవానుడు శోకమోహమహోదధి యందు నిచుగ్నుడైన యర్య నునకు, 
శోకవూహములకు మూలమైన యజ్ఞానమును నిర్యూట్‌ం చుటక్షై 
ఆత్మ జ్ఞానపిశేషములను వ్రధానముగాబోదించె చెననుట నృవ్లవే మే కాని అర్జున రుడు అప్పుడే 
అద్యాక్మ్‌మార్గమున అడుగుపె ట్టుచున్నా డు. అట్టివాడు అప్పటి కప్పు జేసాంఐ క్రయోగ 
వదమున ప్రవేశించుట అసాధ్యము. అడ్‌డు కర్ణయోగమును కొంఠే. కాల మనుపష్టించి, 
తరువాత ధ్యానయోగమువలన కూడ చిత్త శుద్దిని నంపాదించుకొని జ్ఞానొష్టను 
పాొందవలసియున్నది. అందువలన అర్జునుడు ఆ అవలింబింవవలసిన కర్మయోగమున్‌ స్‌కు 
ఆదారమైన న్వధర్మా చరణమునుగూర్చి ఊని చెప్పుచు భగచానుడు, ఆ క్షణమునందు 
తటన్థమైన యుద్ధధర్మమును అవలంబింవు మని అతనికి అనేక పర్యాయములు చెప్పి 

[ ప్రోత్స్‌పాంచినాడు. న్వధర్మాచరణముయొక్క ప్రాముఖ్యమును నిరూపించుటకై ఆయన 
వేదవిహితమైన (పవృత్తిధర్మమును వివరించినాడు. ఈవిధముగా బగవంతుడు 
వేదవిహితములైన ప్రవృత్తి నివృత్తి ధర్మములను రెండింటిని ఉవదేశించుట చేత ఈ 
గితాగ్రంధము'ఇ ఉవనివత్తుల సారాంశమగుటయే కాక నకల వేదార్థసార నంగ్రవామై 
వేదతుల్యముగా నంభావింపబడుచున్నది. ఈ విషంపీమును కూడ 
శ్రీశంకరభగవత్పాదులవారు విన్సష్టమొనరించినారు “*ఆఅ భగవానుడు... భూతములను 

అనుగహింపవలయు నను ౨కలంపుతో గుణాదకులచే (గహింపబడి 
అనుష్టింపబడుచున్న ధర్మము కదా వృద్ధిని పొందువని, వైదికమైన ధర్మద్వయమును 
శోకమావామవోదధియందు నిమగ్నుడై యున్న యర్భ్థునునకు ఉవదేళించెను. ఆ 
ధర్మమును, భగవంతునిచే ఎట్లు ఉపదేశింవబడినదో అప్షే నర్వజ్ఞుడు బగవంతుడును 
అయిన వేదవ్యానుడు ఏడు వందలశోకములతో గ్రంథమునుగ నిపింధించెను. 


ఆ యీ గీతాశానస్తము నమన్త వేదార్థసారనం గ్రవాభూతము, దీనియందలియర్థము 
దుర్విజ్జేయము. ఈ యర్థముయొక్క అవివ్చేరణముకొ అకు అనేకులు వదవిభాగములీతో 
వదార్డ్‌ములతో వాక్యోవిభాగములతో వాక్యార్థ న్యాయములతో వివరణములు 
గావిరచినను, ఈ [గ్రంథము అత్యంతము విరుద్ధమీలైన యనేకార్థములతో లౌకికులచే 
గహింవబడుచుండుటను చూచి నేను వివేకమీతో ఈ అర్థనిర్థారబేము చేయుటకొఅకు 
నంక్షేపముగా వివరణము చేయబోవుచున్నాను" 


*న చ భగవాన్‌... భూతానుజిఘృక్ష్యయా వైదికం ధ రద్వయ మవ మర్ద్జునాయ 
శోకమోవామవోదధా నిమగ్నా యోవదిదేశ, గుణాధికై రి గృహేతో౭నుష్టీయమాన 
శ్చ ధర్మం ప్రచయం గమివ్య తీతి తం ధర్మం భగవతా యదోపదిష్టం వేదవ్యాన్‌ న్సర్వజ్ళో 
భగవాన్‌ గీతాళ్యైన్న న్పప్తదిః శోకళతై రువనిబబంద 


తదిదం గీతాశాన్త్రం నమన్తవేదార్థసారనం[గ్రవహాభూతం దుర్విజ్జేయార్థమ్‌! 
తదర్ధావిష్కరణా యానేక 9 ర్వివృత వదవదార్థ వాక్య వాక్యార్ధన్యాయ నుపీ అత్యంత 
విరుదానేకార్తత్వేన లౌకిక్‌ రృవాక్ల్షమాణ ముపీలబాన౭వాం బీవేకతో౭ర నిరారణారం 


178 


దీనినిబట్టి భగవద్గీత కేవలము వేదాంత గంధముకాదని, దీనియందు 
వర్దాశమధర్మలక్షణమైన చ్రవృత్తిధర్మము కూడ బోధింపబడిన దని, అదియే 
కర్మయోగమునందు ఉద్దెశింపబడిన స్వధర్మకర్మాచరణకు మూల మని 
గహింవవలసియున్నది. అంజీకాదు. నర్వజ్ఞుడు భగవంతుడును అయిన వేదవ్యానుడు 
శ్రీకృమ్ణుడు ఉవదేశించిన విషయమును ఏడువందల శోకములతో నిబందించె ననుట 
వలన, పగవానునియుపదేశము "హెచ్చుతగ్గులు లేకుండ, చెప్పినది చెప్పిన ప్లే, 
(గ్రందరూవమును పొందిన దనుట నష్టము. అప్లే గ్రంథము ఏడువందల శోకనంఖ్యతో 
శ్రీ శంకరులవారికి ముందే గ్రహి హింపబడు చున్న దనియు విశద మగుచున్నది. 
గంధనంఖ్యనుగూర్చి యభిప్రాయభేదము లున్నట్లు వారు వ్రస్తావింవ లేదు. అనగా 
వారికి పూర్వము వందల యేండ్లుగా శోకనంఖ్య ఏడువందలుగానే నిశ్చితమ్హ 
యున్నదనుట నష్టము. అట్టియెడల ఈనాడు కొందయు ఏడువందలకు పైగా 
చూపుచున్న శోకమేులు కల్పతము లగునే కాని మూల(గ్రంధన్థములు కా “వని 
[గ్రహింవవలసీయున్నది. 


అప్లే శ్రీశంకరులవారికి పూర్వమే ఎంతో మంది విద్వాంనులు వదవాక్యార్థ 
వివరణములతో ఈ (గంథమునకు వాస్టజానములు వెలయించినను, ఇందలియర్ధమ 
నులభగ్రావ్యాము కాక లోకులు విరుద్ధార్థములతో గ్రహించుచుండిరన్నచో, ఈసౌడు 
అనేకులు, ఖాషాపరిజ్ఞానములేని రాజోయనాయకులు కూడ ఈ [(గంథధమునకు 
వాాఖ్యానములు వెలయీంవబూనుట మిగుల అక్రము మని (గగ్రహింవవలసియున్నది. 


(ఫ్ర) ధ్యానవిధాన చమసము 
గత 


కర్మయోగమునకు గమ్యమైన జ్ఞూ జ్ఞానసిద్దికి దా్థనయోగము ఆవశ్యక మని, ఆ 
క్రమమును భగవానుడు నిరూపించుచున్నాథడు. "ధ్యానయోగము అను మెట్టు "పైకి 
ఎక్కగోరు మునికి కర్మయోగము సాధనమగును. దానిపైకి ఎక్కినతరువాత ఆతనికి 
(జ్ఞానసిద్ధిని పొందుటకు) శమము సాధన మగును. 


శ్లో|| ఆరురుక్షో ర్మునే రోగం కర్మ కారణ ముచ్యతే | 
యోగారూఢన్య త 'స్యైవ శమః కారణ ముచ్యతే | 


అధ్యాయః = 30 


179 
విజయవపభ 


ముని యనగా మననశీలుడు ; కర్మయోగము నవలంబించుచు మంకు రాం 
న్వరూవమునుగూర్చి ఆలోచించువాడు. ధాషనయోగమును హెదించి జాన కది 
వ్రయత్నించువానికి శమము సాధన మగును బేహిరిం! ద్రియ నిగ్రవామును టేమ మున్‌ 
అంతరింద్రియ నిగ్రవామును శమ మని చెప్పుదురు. మనన్సు విషయభోగచయులను 
అబిలషించుచున్నను దానిని నిరోధించి వానిని అనుభవింపకుండుట దమము. అట్లు 
మనన్సును మాటిమాటికి భోగములనుండి మరలించుచున్నచో వతోమముగా 
మనన్సునందు అట్టి అబిలాషయే పుట్టదు అది శమము. మిరాయీలను అంగడియందు 
చూచుచున్న బ్రాహ్మణునకు వానిని సైనవలయు నని కోరికకలుగవచ్చును. కాని, "నేను 
బ్రావ్మాణుడను, వీనిని తినరాదు” అని కోరిక ఉన్నప్పటికిని మానుకొనుట దమము 
అటు బ్ల అనేకవర్యాయములు మానుకొన్న తరువాత, వానిని చూచుచున్నను, వానియందు 
మనన్సులో కోరిక్ష పుట్టకుండుట ళమము. ఇది జ్ఞానసిద్ధికి ముఖ్యసాధనము 


ద్యానమునందు వరిణతిని పొందిన వాడు పిదవ జ్ఞానసిద్దికై ద్ద నకలకర్మలను 
నన్నని సంచి శమమును పొంది శవణమనన నిదిధ్యాననేములొందు నిమగ్నుడు 
కావలయును ము యతాాశ్రమమును స్వీకరించుటకు అవకాశము గాని అధికారము కాని 
లేని ధ్యానయోగి ఆత్యంతము ఆవళ్యకములైన స్నాననంధ్యావందన ఖ్‌ భోజనాదులు తప్పు 
తక్కిన కార్భుములను, పూజావిశేషోత్సవీములు, పారాయణములు, తీర్థయాత్రలు, 
మం[తజవములు, వ నంకీర్తనములు, గ్రంధనిళాణ ములు, 
శిల్పచిత్రణములు నమాజసేవా కారష్ర్రములు ముదలుగా సకల లౌకికవైదిక 
వ్యవవోరములను వరిత్యజింవవలె. వ్యవవోరము ఎంతగా దూర మగునో అంతగా 
మనన్సునందు శమము నెలకొనును ప్రశాంతమైన చిత్తముతో జ్ఞానయోగసాధకులు 
నమయమును శక్తిని పూర్తిగా శ్రవణ మనన సీదిద్యాననములకే వినియోగింవవలె. 
నిద్రవచ్చువజకు, మరణము నంభవించువజకు కాలమును వేదాంతచింతనముతోనే 
గడవవలె (ఆనుప్త్వేః ఆమృతేః కాలం నయే ద్వేదాంతచింతయా) 


గత 


భగవానుడు ధా్రనయోగలక్షణములను ఉపదేశించుచున్నాడు. *(ధ్యాను యోగి 
ఎట్టికోరికలు లేనివాడై దేనిని వరిగ్రహింవక శరీరమును చిత్తమును నియమించుకొని 
ఏకాన్త మునందు ఒంటరిగా మనన్సును లక్ష్యృమునందు 'నిలువవలె. పరిశుద్ధమైన 
వ్రదేశమునందు మిగుల ఎత్తు కాకుండ చాల పల్లము కాకుండ, కుశలు వానిపై 
బీంక చర్మ ము, దానిపై వస్త్రము గలిగిన యాననమును స్థెరముగా నుండునట్లు 
ఏర్పజచుకొనవలయును. పౌనియందు కూర్చుండి శరీరమీను శిరన్సును మెడను 
నిటారుగా నిశ్చలముగా నిలిపి పి స్టిరుడై ఐ ఏ దిక్కు వైవునకు చూడక నాసికాగ్రమును 


180 


చూచుచున్న వానివలె నుండి ఇంద్రియములయొక్క చిత్తముయొక్క వ్యాపారములను 
నియమించి మనన్సును ఏకాగ్ర మొనరించి చిత్తవద్ధికొజకు యోగమును పొందవళతె. 
టఉహ్మచర్య్యవతమునం దుండి భయరహితుడు (వ్రశాంతాత్ముడును అయిన 
యోగయుక్తుడు నాయందు చిత్తము గలవాడు నేనే వరమాత్మ ననుభావముకలవాడును 
అయియుండవలె". 


శ్లో యోగి యుంజీత నతత మాత్మానం రవాసి స్థితః | 


వకాకీయతచిత్తాత్మ నిరాశీ రవరిగ్రవాః॥ * 10 
శ్లో శుచౌ దేశే ప్రతిష్థావ్య స్థిర మానన మాత్మనః | 
నాత్యుచ్చితం సాతినోవం చైలాజినకుళో, త్త రమ్‌ ॥ కై 
శో॥ తత్రైకా గ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః| 
ఉవవిశ్యాననే యుంజ్యా దో్యోగ మాత్మవిశుద్ధయే | 12 
శో|| నమం కాయశిరో గ్రీవం ధారయ న్నచలం స్థిరః | 
నంప్రేక్ష్య న్వం నాసికాగ్షం న్వం దిశ శ్చానీవలోకయన్‌ || 13 
శో వ్రశాంకాక్కా విగతఖీ ర్రవ్మాతారి వలే స్థితః | 
మన నృంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మీత్సరః | కేశ 
అధ్యాయః = ౩0 
విజయప్రభ 


సాధకుడు ఏకాన్తమునందు అనగా రవాన్యన్థలమున, (రవాసి యోగమును 
అభ్యసిం ౦వవలె. రవాన్యన్థల మెందులకు? కర్మయోగము గాని జ్ఞానయోగము గాని 
ఇతరులకు గోచరములు కావ. కాని ధ్యానమున సాధకుడు స్థిరముగా కూర్చుండి 
దిక్కులను చూడక యోగమును అభ్యసించునవ్వుడు జనులు చూష్‌ట నంభవించినచో, 
“ఇత డెవడో గొవ్చతవన్సు చేయుచున్నాడు" అని ప్రశంసించుచు కొందయు చేరగా, "ఇత 
డెవడో పిచ్చివాడు కదలకుండ మొద్దువలె కూర్చున్నాడు. వీనినంగతి ఏమో చూడవలె" 
అని పరిహసించుచు కొందటు 'బేరుదురు. (వశంసలవల్ల పరిహానములవల్ల 
అభ్యానమునకు భంగము తప్పక కలుగును. కాబట్టీ ధాానయోగ సాధకుడు 
జననంచారమునకు దూరమైన ప్రదేశమునందే అభ్యానమునకు పూనుకోవలె. 


"ఏకాన్తమునందు" (రవాసి) అని చెప్పినతరువాత సాధకుడు ఒంటరిగా (ఏకాకీ) 
నుండవలయు. నని భగవానుడు చెప్పుటవలన యోగాభ్యానమునకు పూనుకొ నువాడు 
నన్యసింవవలయు నమట భగవానుని యభిప్రాయ మని శ్రీ శంకరులవారు చెప్పిరి. 


181 


(రవాసి సిస్థితః ఏకాకీ జేతి విశేషణాత్‌ నంన్యానం కృత్వే త్యర్రణ) కర్మయోగాను నుష్టానము చేత 
కొంతకోలమునకు చిత్తము శుద మగుచుండగా జీవజగేదీశ్వరుల తత్త్వమును గూర్చి 
జిజ్ఞానను, నంసారమునెడ వైముఖ్యమును పొందిన సాధకుడు శ్రవణమననాదుల్రై 
తనశక్తి ని నమయమును వినియోగించుటకె కె నన్న్యసించి నద్ధురువుల నాశ్రయింవవలయు 
నని దీనివలన వ్యక్తమగుచున్నది. నన్న్యసించినవాడు ప్రోతఃకాలములందు శ్రవణము 
గావించి తక్కిన నమయములందు మననము ధ్యానము గావించుకె నుటక్రై 
మరమునందో ఆశ్రమమునందో ఏకాంతన్ధలమున ధ్యానమును అభ్యసింవవచ్చును' 
అర్హత యుండియు అనేక కారణములవలన గృహన్ఫులుగానే ఉన్నవారు 
తమేనివానమునందే ఒక ప్రదేశమును ఏకాంతన్థలముగా ఏర్పీఅచుకొని దాగ్టనము 
చేసికోవలసియుండును. 


“వైలాజనకుశోత్తరమ్‌" అని మూలమునం దున్నను నంప్రదాయము ననునరించి 
ఇచ్చట పీరక్రమమునకు విరుద్దముగా క్రమమును గ్రహింవవలయు నని శ్రీ 
శంకరభగవత్పాదులవారు చెప్పిరి. కొ్‌వున ఆననముపై ముందు కరుళశలను (దర్చాననమ) 
వానిపై జింకచర్మమును దానిపై వన్తమును వజణచుకొనుటయే వద్ధతి 


"చిత్తశుద్ధికొఅకు యోగమును పొందవలె" (యుంజ్యాద్యోగ మాత్మ విశుద్ధయే) 
అని చెప్పుటవలన ధ్యానయోగము కూడ కర్మయోగమువలె చిత్తశుద్దిని కలిగించు 
సాధనమే అని గ్రహింవవలసియున్నది. ధ్యాననిష్టయొక్క అతిశయముచేత ఒకప్పుడు 
అజణీమాూ మహిమాది సిద్దులు కలుగవచ్చును. కాని అవి ధ్యానయోగమునకు 
వరమవలములు కావని సాట్టేకుడు వాని నుపేక్షించి చిత్త శుద్ధినే ఫలముగా భావించుచు 
క్రమముగా జ్ఞానసిద్ధికొఅకు ప్రయత్నింపవలె. 


"తన నాసికా గ్రమును చూచి" (నం ౦పేక్ష్య నాసికాగ్రం న్వం) అని మూలమునం 
దున్నది. ఇచ్చట నాసికాగ్రమును చూచినట్టు, లేక చూచుచున్నవానివలె, ఉండుటయే 
ఉద్దేశింపబడిన దని, వలె (ఇవ) అను శబ్దము లువ్తమైన దని (గ్రహింపవలె నని త్రీ 
శంకరులవారు వివరించిరి. ఇచ్చట, నాసికాగ్రమును చూడవలె నని భగవానుడు వ. 
గోరుట లేదు. 


అంతఃకరణముయొక్క నమాధానముకొఐకు ఆవశ్యకమైన ద్ధష్టి నన్నిపాతమే 
(నిలువుట) ఉద్దేశింపబడినది. నాసికాగ్రమును చూచుటయే ఇచ్చట ఉద్దేశింవబడినచో 
మనన్సును కూడ అచ్చటనే నిలువవలసియుండును. "“మనన్సును ఆత్మయందు నిలిపి" 
(ఆత్మనంన్ధం మనః కృత్వా - అధ్యా 30 - శో 25 అని భగవానుడు ఆత్మయందు 
మనన్సును నమాహిత మొనరింవవలయు నని చెవ్పబోవుచున్నాడు. కావున "వలె" (ఇవ) 
అను శబ్బముయొక్క లోవముచేత దృష్టినన్నిపాతము మాత్రమే "నంటపేక్ష్యు" అను 
వదమునందు ఉద్దేశింవబడినది. "న్వం నాసికాగ్రం నం ప్రేక్ష్య నమ్యక్‌ పేక్షణం దర్శనం 
కృత్వా ఇ వేతి, ఇవేశబ్దలోపో ద్రచ్చవ్యః। నహి న్వ నాసికాగ్రనం పేక్షణ మివా విధిత్సితమ్‌! 


182 


కిం తర్షి? చక్షుషో ర్దృష్టి నన్నిపాతః | న చాంతః కరణ నమాధానా "పేక్షో వివక్షితః | 
న్వనాసీకానం(ప్రేక్షణ్‌ ఫమేవ చే ద్వివక్షితం మనన్త క్రైవ నమాధీయేత నాత్మని, ఆత్మనిహి 
మననః నమాధానం వక్ష్యతి "ఆత్మనంస్థం మనః కృత్వా" (గీ. -6 - 25) ఇతి | తస్మాత్‌ 
ఇవళబ్దలో హాస అక్షోః దృష్టినన్నిపాత ఎవన 0పేక్ష్య ఇ త్యుచ్యతే | 


దృష్టినన్నిపాత మనగా దృష్టిని చక్కగా నుంచుట. కన్ను తెజచినంతనే దృష్టి 
విషయములయొక్క రూపములియందు ద్రనరించుచు వానివిశేషములను 
(గ్రహించుచుండును రూవగ్రొహణము చేయకుండ దృష్టిని నిలుపుటయే దృష్టి 
నన్నిపాతము ఒకవిషయమును గూర్చి గాడముగ ఆలోచించుచున్నవానికి ఎదుటికీ 
వచ్చిన వ్యక్తి కనబడడు , అతడు చెప్పినమాట వినబడదు. అట్టివాడు ఆలోచనము 
ఆగినంతనే వచ్చిన వ్యక్తిని గుర్తించి, "నీవా వచ్చినది! ఏమి చెప్పిళోవో మరల చెవ్పుము" 
అని యడుగును ఆలో చించుచున్న ప్పుడు మనను ఆలోచనమునందు నిమగ్నమై 
చక్షురింద్రియము పై పై శోతేందియముపై వ్రనరింవలేదు. అందువలన కనులు బెవులు 
తఆఅచినవిగానే యున్నను, దృష్టి రూవమును గ్రహింవ లేదు ; శ్రోత్రము శబ్దమును 
గహింవ లేదు. అ్లే మనన్సు 'గాఢముగ ఆత్మతత్వ్వా లోచనమునందు నిలీచినచో 
వరినరములందున్న'! విషయములను గ్రహింవలేదు 


విషయ[గవాణము లేకపోవుటవలన మనన్సు (వశాంతమగును. కాని తాను 
ద్యానమగ్నుడైై యున్నప్పుడు తనశరీరమునకు ఏదేని విఘాతము గాని 
కుటుంబాదులలో ఏదేని ఉవవవము నంబవించు నేమో యను భయము యోగికి 
కలుగవచ్చును. పరమేశ్వరునీయందు విశ్వాన ముంచి యోగి ఆ భయమును 
పోగొట్టుకోవలెను (విగతఖీఐ 


"మచ్చిత్తః" అన్న తరువాత "మత్పరః* అని చెవ్పుట ఎందులకు ? ఒకానొకడు 
స్రీచిత్తు డైయుండవచ్చును. కాని వాడు ఆమెనే వరతత్త ్రమునుగా తలంవడు స్త్రీయందు 
తనక్తు డై యున్నను అతడు విష్ణువునో ఇివృనో వరతత్త నమునుగా 
తలంచుచుండవచ్చును. అప్లీ ధ్యానయోగి కూడ శ్రీరామునో శ్రీకృష్ణునో 
మనన్సునందు నిలువుకొనియున్నను, వారు వరమవురుమ లను నిశ్చయము అతనికి 
లేక పోవచ్చును. కాని జ్ఞానయోగమున వవేశింప దలచుకొన్నవాడు వానుధేవుని 
ధా్యానించుచుండుయే కాకే(మచ్చిత్త ఖ్క వానుదేవునికం'ట వరతత్త్వ మేదియును లే దను 
నిశ్చయమును (మత్పరః) కూడ కలిగి యుండవలె. ఇట్లనుట వలన వరములను కోరుచు 
చేయుతవన్సులు ధ్యానయోగము కానేరవన్సి అవి చిత్తశుద్ధికి సాధనములుకావని నష్ట 
మగుచున్నది. 


ధ్యానయోగి అవలంబింవవలసిన యాహారాది నియమములను భగవంతు 
డువదేశించుచున్నాడు. "తనకు కావలిసిన వరిమూణమునకు మించి (రుచికొ అకు 
భుజించువానికి, ఆవరిమాణముకం టె తక్కువగా బుజించువానికి, లేక ఉవవానములు 


183 


చేయుచుండువానికి, అధికముగా నిద్రించువానికి, అనలు నిద్రపోకుండ నుండువానికి 
యోగము నిలువదు. తనకు తగినంతగా మాత్రమే ఆవోరమును గైకొనుచు (క్రీడాది) 
విహారములను గావించుచు, (లౌకికములు వైదికములైన) కర్మలయందు శక్తికి 
మించకుండ వనులు చేయుచు, తగినంతగా మేల్కొనుచు నిద్రబోవుచు నుండు వానికి 
యోగము దుఃఖమును పోగొట్టును" 


శో] నాత్యశ్నత న్ను యోగో౭స్తి న చైకాంత మనశ్నతః | 


నా చాతిన్వవ్నశీలన్య జాగ్రతో నైవ చార్జున॥ 16 
శ్లో యుక్తావోరవివోరన్య యుక్త చేన్హన్య కర్మను 
యుక్తన్వప్నావబోధన్య యోగో భవతి దుఃఖవో || 17 


శ్రీమవోభారతే - భీవ్మవర్వణి - అధ్యాయః - 30 


యోగకాస్త్రమునందు యోగాబా్రనము చేయువాడు కడువులో నగము 
వ్యంజనములతో కూడిన యన్నముతో నింపి మూడవ భాగమును నీటితో నింపి, 
నాల్దవభాగమును వాయునంచారమునకా వదలవలయు నని చెప్పబడియున్నది. 
వర్టంజనము లనగా కూరలు పచ్చడులు హపెండివంటలు మొదలగునవి 
ఆవారింవబడునది, అనగా సం కాజంపబడునది యంతయు ఆవిరము. నోటితో 
గహింవబడు నావోరము కాక చక్షున్సు మొదలగువానిచే గ్రహింవబడు నాటకములు 
చలనచిత్రములు ధూవవాననలు మొదలగునవి కూడ ఆవారముఠే. వానిని కూడ 
యుక్తములుగా, అనగా ఉచితములైన వానిని వరిమితముగా, బచహింవవల. 


యోగాభా్య్రనవకారమును భగవాను డింకను ఇట్లు ఉఊవదేశించుచున్నాడు. 
"నంకల్పమునుండి వుట్టినట్టి కామముల నన్నింటిని వదలి, ఉంద్రియనముదాయమును 
మనన్సుచేతనే అన్ని వేవులనుంది నియమించి, ధైర్యము చేత పైకి తేబడినబుద్ధితో 
మెల్లమెల్లగా ఆ కామముల నుండి దూరము కావలె. మనన్సును ఆత్మయందు నిలిపి "ఎట్టి 
విషయమును చింతింవరాదు. చంచలము అస్థిరమును అయినమనన్సు ఏయే విషయము 
నిమిత్తముగా "ఫైకి వచ్చుచున్నదో ఆ యి విషయమునుండి దానిని నిగ్రహించి 
ఆత్మయొక్క వశమునందే ఉంచవలె." 


శ్లో నంకల్ప వ్రభవాన్‌ కామాన్‌ త్యక్త్వా నర్వా నశేషతః | 


మన 'సై వేంద్రియగ్రామం వినియమ్య నమన్తతః | 24 
శో శనై శ్ళనై రువరమేత్‌ బుద్ధ్యా ధృతిగృహీతయా | 

ఆత్మనంన్ధం మనః కృతాస్తే నకించి దపి చింతయేత్‌॥ 25 
శో యతో యతో నిశ్చరతి మన శ్చంచల మస్థిరమ్‌ | 

తత న్నతో నియ మ్రైత దాత్మ న్యేవ వశం “నయేత్‌ || 26 


శ్రీమవాభారతే - భీవ్మవర్వణి - అధ్యాయః - 30 (భంగీ.- 6) 


184 
విజయప్రభ 


ఈయభార్ట్షనమునకు పూర్వము యోగి కొన్ని సంకల్పములను 
చేసియుండవచ్చును. వానిని కొనసాగింవవలయు నను కోరికలు కలుగుచుండును. 
అభ్యాన నమయమున ఆకోరికలను వదలి, ఇంద్రియములకు అధిషాానమైన మనన్సు 
చేతనే ఇంద్రియములను కదలకుండునట్లు నియమింవవలె. ధైర్యముతో కూడిన బుద్దితో 
సాధకుడు మెల్లమెల్లగా ఇంద్రియములకు దూరముకావలె. "ఇవిన న్నేమియు చేయలేవు" 
అను భావమే ధైర్యము. మెల్లమెల్లగా (శనై ళ్ళనై అనుట ఎందులకు? బంతిని నెమ్మదిగా 
దూరమునకు జరిపినచో అది అచ్చటనే: వడియుండును. అట్లు కాక దానిని వినరి నేలకు 
కొట్టినచో అది మరల వేగముతో పైకి లేచి మనమోదికే వచ్చును. అట్లే మెల్లమెల్లగా 
సాధకుడు ఇంద్రియములను దూర మొనర్చుకోవలె. 


మనన్సు చంచలము, అస్థిరము. ఒకచోటనే యుండి అటు నిటు కదలుచుండుట 
చంచలత్వము. ఒకచోటి నుండి మజియుక చోటకి తజచుగా మాజుచుండుట 
ఆస్థిరత్వము. 


మనన్సును ఆత్మయందు నిలుపుట్‌అనగా, “సర్వము ఆత్మయే; దానికి 
అన్యముగా ఏదియును లేదు" అని తలంచుచుండుటయే. అట్లు తలంచుచు ఇంక 
ఏవిషయమును చింతింవకుండుటయే ఆత్ముధ్యానము. అనగా అప్పటివజకును 
ద్యానించుచుండిన శివుడు విష్ణువు మొదలగు దేవతలయొక్క ఆకృతులను గాని 
నృష్టిస్థితిలయకర్తృత్వాది గుణములను గాని తలంవరా దన్నమాట. "ఇది యోగమునకు 
పరమమైన విది" (ఏష యోగన్య వరమో విధిః" అని శీ శంకరభగవాత్పాదులవారు 
నిర్దేశించినారు) 


(1) జ్ఞానలక్షణ చమసము 
గత 


ద్యానమును అబ్యసించుచున్నవ్వుడు యోగి గురువు నాశ్రయించి ప్రాతః 
కాలములందు వేదాంత శ్రవణమననాదులను చేయుచు నుండవలె ఉవనిషద్వాక్య 
శవణమువలన మననమువలన ఆత్మన్వరూవమును హించి ఆతడు అవ్పటివజకును 
ధ్యానించుచుండిన _ విష్ణుశివాదిదేవతలను వీడి, ఆత్మన్వరూపమునే 
ధానించుచుండవలె ఆత్మన్వరూ పధ్యానమే జానయోగము యోగి 
ఆత్మన్వరూవజ్ఞానమున నిశ్చలముగ నుండుట యోగసిద్ధి. దీనిని భగవానుడు వర్ణించి 
చెప్పుచున్నాడు 


185 


“ఎప్పుడు యోగి ఐహికములు ఆ ముష్మికములను అయిన నకలకామ ములనుండి 
విరక్తు డగుచున్నాడో, ఎప్పుడు చిత్తము ఆత్మయందే నిలిచియుండునో అప్పు డతడు 
యుక్తు డు (యోగసిద్ధుడు) అని చెప్పబడును. చిత్తమును నియమించి దానిని ఆత్మయందు 
లగ్నము కావించినప్పుడు అది, గాలి వీచనిన్ధలమును నుండు దీవమువఠలె ఉండు నని 
విజ్ఞులు చెప్పుదురు. అభ్యానముచేత చిత్తమీ నిగ్రహింవబడి ఎవ్పుడు ఉపవశమమును 
పారీదుచున్నదో, ఎవ్పుడు పరిశుద్ధమైన యంతఃకరణముచేత ఆత్మన్వరూపమును 
చూచుచు ఆత్మయందే నంతోషమున్‌ 'హేందుచున్నాడో, ఇంద్రియములకు గోచరము 
కానిది బుద్ధిచేతనే గ్రహింపదగినది నిరతిశయమును అయిన నుఖమును ఎప్పుడు 
అనుభవించీనో, ఎప్పుడు న్వరూవమునందు ఉండి చలింవడో, దేనిని పొందినతరువాత 
దానికంటె అధికముగా మజీయొక లాభ మున్న దని తలంవడో, "పెద్దదుఃఖము 
(ఆయుదముయొక్క దెబ్బ మొదలగువానివలన కలుగునట్టిది) కలిగినప్పుడు రూడ 
దేనియం దుండి చలింవడో, దుఃఖనంయోగమునుండి వియోగ్‌మును పొందినయా స్థితిని 
యోగమను పేరు కలదానినిగా ఎతుంగవలయును. 


ఆ యోగమును నిర్వేదమును పొందని మనన్సుతో దృడనిశ్చయముతో 
అ సింవవలెను" 


శో యదా వినియతం చిత్త మాత్మ న్యే వావతివ్షతే | 
నిన్స్ఫృవా న్సర్వ కామేభ్యో యుక్త ఇ త్యుచ్యతే తదా | 18 


వా 


శో! యధాదీపో నివాతస్తో నేంగతే సోవమా న్మృతా।| 
యోగినో యతచిత్తన్య యుంజతో యోగమాత్మనః | [9 


శో య త్రోవరమకే చిత్తం నిరుద్ధం యోగసీవయా | 
యత్ర చె వైవాత్మ నాత్మానం వశ్య న్నాత్మని తుష్యతి || 20 


శో నుఖ మాత్యంతికం యత్త త్త ద్చుద్ధి (గ్రావ్యూ మతీంద్రియమ్‌ | 
వేత్తి యత్రన చైవాయం స్థిత శ్చలతి తత్త్వతః || 21 


శో యం లబ్వా చావరం లాభం మన్యతే నాదికం తతః | 
యస్మిన్‌స్లీ పేతో నదుఃఖేన గురు జూపి విచాల్యతే | 22 


శో తం విధ్యా ద్దుఃఖనంయోగవియోగం యోగనంజ్ఞితమ్‌ | 
న న నిశ్చయేన 'యోక్తవ్యో యోగో ౭ నిర్విజ్ఞ చేతసా || 23 


శ్రీ మవోభారతే - భీవ్మవర్వణి - అధార్టయః - 30 


186 
“విజయ[పభ 


చిత్తము ఎప్పుడు ఆత్మయందే నిలిచియుండునో అప్పుడే యోగసిద్ది 
కలిగినట్టుగా (గహింవవలె అట్లు అయినచో అత్మ కుండవంటి యొకవదార్థమా ల్సి 
దానియందు పోసినపాలవలె చిత్తము నిలుచునా యేమి ? చిత్తము ఆత్మకంమె 
అన్యముగా మజియొక వదార్థమా' 7? కాదు కాకపోయినచో ఇట్లు వ చెవ్వుటకు వ్‌మ్‌ 
యర్థము ? ఆత్మనుగూర్చి ధ్య్యానింపవలయు ననుటయే ఆవాక్యమునకు అరము. 
అట్లయినచో ఆత్మ ద్యానమునకు విషయ మగునా? (0% [262009). ఇచ్చేటనే 
భగవానుడు, "ఎట్టి విషయమును చింతింవరాదు" (నకించి దపి చింతయేత్‌ అని చెవ్పుట 
గమనింవదగి యున్నది. ఆత్మయందు నామము రూవము మొదలుగా ఏవిశీషములు లేవు. 
అది చైతన్యమాత్రము. శ్రీరామాదులను ధ్యానించినట్లు దానిని ధ్యానించుటకు వీలు 
లేదు. ఇంద్రియములను నిగ్రహించిన ధ్యానయోగికి లౌకికవిషయములు చిత్తమున 
టవేశింవవు. కాని ఈశ్వరునకు నంబంధించిన వివ్లువు శివుడు మొదలగు దేవతలయొక్క 
నామరూవములు, నృష్టి ష్టెస్టితిలయాదుల కర్త ర్పృత్వము నర్వజ్ఞత్వము నర్వశక్తిమత్త్వము 
మొదలగు విశేషములు క్రోచుచుండును అట్లు తోచుచున్న వ్రతిభావమును, "ఇదె 
ఆత్మకాదు , ఇది ఆత్మకాదు” (నేతి నేతి- న తి అని తొలగించుకొనుచు దానిపై 
వనరింపకుండ మనన్సును నిలుపుటయే ఆత్మధా్యానము. ఆవిధముగా 
నకలవిశేషములను నిషేధించుచున్నప్పుడు, అన్నియు తొలగిపోయినతరువాత, 
నిషేధించుటకు ఏమియు లేక, గాఢనిద్రయందు వలె, చిత్తము కూడ తొలగిపోవును. 
అప్పుడు అన్నింటిని నిషేధించుచు వానికి సాక్షియై యున్న తానే ఆఅత్మన్వరూప్పుడై 
మిగులును. ఇదియే ఆత్మనంస్థితి లేక ఆత్మనిన్ట 


ఇట్లు యోగము సిద్దించినప్పుడు నిరతిశయమైన లేక ఆత్యంతికమైన నుజము 
కలుగును. దీనినే ఆత్మా నందమని బ్రవ్మోనంద మని చెవ్పుదురు. దేనికంటొ మించినది 
యుండదో అది నిరతిశయము. ఆత్మ నిష్టవలన కలిగిన నుఖముకం టె మించినది, ఇంకను 
ఏదో నుఖమును లేక ఆనందమును, “వొందవలసియున్న దను తలంవు కలిగినచో 
అవ్పటికి కలిగిన నుఖము నిరతిశయము కా దనుట నష్టము. అట్టి యోగికి యోగసిద్ధి 
కలుగలే దన్నమాట ! నిరతిశయమైన నుఖమును పొందిన్‌వాడు ఆంతకం టొ అదికమైన్‌ 
యానందమేదో యున్నదని తలంవడు ; మవోదుఃఖము కలిగినవ్వుడు కూడ అతేడు 
ఆత్మనిమ్ట నుండి చలింవడు 


ఆత్మ నిష్టన నకు దుఃఐములు కూడ కలుగునా? అత్మనిన్టసిద్ధించినంతనే శరీరము 
పోదు. ప్రారబ్ధము ననునరించి అది యున్నంతవజకు దానికి నరబంధించిన నుఖదుః 
ఖములు కలుగుచునే యుండును. అవ్వు డతడు, "ఇవి యన్నియుకేవలము మనోవృత్తులే, 
ఇవి నాన్వరూవము కాదు _ ఆనందమే నా న్వరూవము”" అను దృడనిశ్చయముతో 
తనన్వరూపమునుండి చలింవడు. బందుమిత్రాదులవియోగమున దుఃఖము 


187 


కలుగుచున్నను, మవోరాజునకు తాను మవోరాజు నను భావము ఎట్లు పోదో, అట్లే 
ఆత్మనివ్థనకు కూడ, "నాన్వరూపము ఆనందమే” అను భావము పోదు. "అందువలననే 
ఇట్టి దుఃబములయొక్క నంయోగమునుండి వియోగమును పొందుటయే, అనగా వానికి 
దూరముగనుండి వానిని చూచుచుండుటయే యోగమని భగవానుడు నిర్జేశించెను. 


ఈ యోగసెద్ధి కలుగువఅకు కర్మయోగదశయందు ధార్టనయోగాబ్యానమునందు 
కూడ సాదకునకు నేఖదుఃఖములు కలుగుచునే యుండును. అందువలననే భగవానుడు 
"వానిని నహించుచుండుము"” (తాన్‌ తితీక్షన్వ భారత) అని ముందుగానే "హెచ్చరించి 
యున్నాడు. అప్లే కామకోధములో దుఃఖములో ఉప్పెనవలె వచ్చి 
ముంచుచున్నవ్వుడు సాధకుడు, "ఈ యోగము ఇంకను సిద్ధింపలేదే ! దీనిని సాధించుట 
నావలన కాదూ అని నిర్వేదమును పొంద రా దని, "గురువుయొక్క ఈశ్వరునియొక్క 
అనుగ్రవాముచేత నేను ఎట్టైనను ఎప్పటైనను దీనిని పాధింవగలను, మోక్షమునకు 
ఇంకొకమార్గము లేదు” అన నిశ్చయముకో యోగాభ్యానమును కొనసాగించుచునే 
యుండవలయు నని ఇచ్చట భగవానుడు ఉద్చోధించుచున్నాడు. 


గీత 


జ్జాను లందజు వ్యవవోరదూరులై యుండరు. అనేకులు జ్ఞానసిద్ధు స్థలయ్యునునై: నైప్టిక 
బ్రవ్మారగ్గేముననో గృృవాన్గ జీవితముననో వానవ వస్థమునందో వర్దాశ్రమధర్మములను 
పాటించుచు వర్తి ంచుచ్వీందురు. వారు వదుద. ఎట్లు వర్తి ంచుచున్నను 
వారిచిత్తవృత్సి ఏకరూవముననే యుండు నని భగవానుడు ఉద్పాటించుచున్నాడు" 
“యోగి ఎల్లయెడల నమదర్శనుడై నకల భూతములయందు సేనన్వరూవమును 
తనయందు నకల భూతములను చూచుచుండును. ఎల్లయెడల నన్ను, నాయందు 
నర్వమును చూచువానికి నేను గోచరించుచునే యుండును ; నాకు అతడు గోచర 
మగుచునే యుండును. ఏకత్వము నవలంబించి నర్వభూతములయం దున్న నన్ను 
పొందుచున్నవాడు ఎన్ని వ్రకారముల వర్తించుచున్నను నాయందే యుండును. అర్జునా! 
నకల భూతములయందును నంబవించు నుఖముగాని దుఃఖము గాని తనకు 
నంభవించుదానితో నమానముగా చూచువాడు యోగులలో శ్రేవ్లుడు". 


శ్లో! నర్వభూతన్ధ మాక్మానం నర్వభూతాని చాత్మని | 

ఈక్షతీ యోగయుక్స్తాత్మా నర్వ(త నమదర్శనః || 29 
శో|| యో మాం వశ్యతి నర్వత్ర నర్వం చ మయి వశ్యతి | 

త స్యావాం న ప్రణశ్యామి న చమే న వ్రణశ్యతి | 30 
శ్లో! _నర్వభూతస్థితం యో మాం భజ త్యేకత్వ మాస్తితః ! 

నర్వధా వర్తిమానో౭పి న యోగీ మయి వర్తతే! ౩] 


188 


శో ఆత్మావమ్యేన నర్వాత్ర నమం వశ్యుతి యోఃర్జున| 
నుఖ వాయదివా దుఃబం నయోగీ వరమో మతః ॥ 32 


శ్రీమవోభారతే - భీవ్మ పర్వణి - అధ్యాయః - 30 
విజయప్రభ 


బ్రవ్మామొదలుకొని న్థావరములవజకు అనంఖ్యాకములైన భూతము లున్నవి. 
లెక్కపె పెట్టుటకు వీలు లేనన్నో భేదములు కల భూతములయందు అన్నింటను 
వీకరూపముగా నున్న తన న్వరూవమునే యోగి చూచును. అంతే కాదు. అతడు ఆ 
భూతము లన్నియు తనయందే ఉన్నట్టుగా కూడా తలంచును. ఒకవ్యక్తి యందు 
నకలభూతములు ఎట్లు ఉండును ? న్వవ్నమున తనమనన్సునందే నర్వవిశ్వము నకల 
భూతములు ఎట్లు గోచరించుచున్నవో అబ్లే జాగ్రద్దశయందు కూడ అవి యన్నియు 
మనస్సునందే "గోచరించుచున్నవి. త్‌న మనన్సు ద్వారా ఎవనికి ఏది 
గోచరించుచున్నదో అదియే వాని వ్రవపంచము. మనన్సు వనిచేయుచున్నప్పుడు అది 
వానికి గోచరించుచు, మనన్సు సం నిద్రావస్థ యందు గోచరించుట లేదు. అది 
మనన్సు ఉన్నప్పుడు ఉండి, ల వానికీలేకుండ పోవుచున్నది. కావున 
(వతివ్యక్తికి వాని మనసే స్సి వాని (ప్రపంచము. కావున జ్గాని నకలభూత ములు 
కనమనన్సునందు వ. వ్రతిబింబమాత్రములుగో తనయందే ఉన్న వని 
కలంచును. అనేక భేదములతో గోచరించుచున్న యఖిలభూతములయందు అతడు 
రమమునే దర్శించును. నిర్విశేషమైన బ్రవ్మాము లేక ఆత్మయే నమము. 


నమదర్శనమును ఇట్లు యోగసిద్ధుడైన జీవుని విషయమున నిర్దేశించి వంటనే 
బగవానుడు తనవిషయముగా, నకలభూతీములయందు ఈశ్వరుడైన తన్ను తనయందు 
నర్వభూతములను చూచువాడు, తనయందే వర్తించు నని, అనగా మోక్షమును పొందు 
నని చెప్పుట గమనింవదగియున్నది. అనగా ముక్తుడైన జీవుడు ఈశ్వరుడే అని ఆయన 
ఉదా గాటించుచున్నా డన్నమాట 


ఎన్నివిధముల వర్తించినను జ్ఞాని బగవంతునియందే ఉండు నని చెవ్పుట 
ఎందులకు ? జీవన్ముక్తుడైన జ్ఞాని అధర్జముగవర్తి ౦చునా? జ్ఞానులు దర్శమార్గముననే 
వరి రించుచున్నను అజ్ఞులకు అది గోచరముకాదు వారు జ్ఞానులను అధర్మవర్తనులుగా 
నిరూపించుచు నిందిరీచుచుందురు. అందువలన జీవన్ముర్తుల జ్ఞా జానము గాని ధర్మము 
గాని మాజదు. వాలిచేత నిందింవబడిన శ్రీరాముడు, దుర్యోధనామేలచే నిందింవబడిన 
(/ కృష్ణుడు ఎల్లవ్పుడే దార్మి కులే బ్రవ్మానివ్థలే. లోకుల దృష్టిలో ఎన్నివిధములుగా 
నో వర ర్పించుచున్నట్లు గోచరీంచుచున్నను జీవన్ముక్తు లు ఎల్లవు ఎడు బ్రవ్మానిష్థలే. 


189 


నకలభూతములయొక్క నుఖదుఃఖములను తన నుఖదుఃబముల వంటివిగానే 
తలంచుచు ఏభూతమున కనను హింన తల పెట్టనివాడు యోగులలో శ్రే డని 
చెవ్పుటవలన, అది నకలమోనవులు గ్రహింవదగిన పీరమధర్మ మని న్పష్టమగుచున్నది. 
మవోబారతమున తిక్కన గారు దీని నిట్లు వర్ణించిరి. 


కం॥ ఒరు లేయవి యొనరించిన 
నరవర! యప్రియము తనమనంబున కగు, దా 
నొరులకు నవి సేయకునికి 
వరాయణము వరమధర్మవథముల కెల్లన్‌ | 


గత 


నమదర్శనమునుగూర్చి విన్నంతనే బగవానుడు ఊహించినట్లే అర్జునునకు "ఇది 
సాధ్య మగువని కాదు" అను నిర్వేదము కలిగినది. కాని భగవానుడు చెప్పుచుండగా, 
"ఇది యసాధ్యము" అ అని యర్జునుడు అన లేకనందేవాము నిటు ప్లప్రకటించినాడు. “కృష్ణా! 
నమత్వవపూర్వకముగా నీవు పేప్పిన యీ యోగము మనన్సునసి సెరముగా నిలుచు నని 
నాకు తోచుట లేదు. మశథస్సు చంచల మగుటయే కాదు, ఇంద్రియములను శరీరమును 
మధించునట్టిది, బలము కలది, దృడ మైనది. వాయువును వలె మనన్సును నిగ్రహించుట 
మిగల దుష్కర మని తలంిచుచున్నాను" 


శో యో౭యం యోగన్త్వయా ప్రోక్త స్సామ్యేన మధునూదన | 
ఏత స్యావాం న వశ్యామి చంచలత్వాత్‌ స్థితిం స్థామ్‌ || 33 


శో చంచలం హి మనః కృష్ణ వప్రచూధి బలవ ద్పుఢమ్‌ | 
త స్యావాం నిగ్రవాం మన్యే వాయో రివ నుదుష్కరమ్‌ | 34 


శ్రీమవోభారతే - బీవ్మపర్వణి - అదాస్రయః - 30 
విజయవప్రభ 


నమదర్శనము జ్ఞానయోగసిద్ధికి లక్షణము. శత్రువులయందు మిత్రులయందు 
నర్చవ్యాఘ్రాదులయందే అన్నిభూతీములయందును నమముగా బ్రవ్మామున్న దను 
బావన కలుగుటయే దుర్దటము. వలుమారు దానినిగూర్చి భావించుచుండుటవలన 
మనన్సునందు ఆభావీము కొంచాము బలపడి నట్టున్నను, శ్వతువులవల్లనో 
నర్పాదులవల్లనో వోని నంభవించునపుుడు ఆభావము నిలుచుట దుర్ధటము చ 
జ్ఞానయోగలక్షణము నంగతి ఎట్లున్నను దానికి సోపానమైన ధ్యానయోగమునందు 
ఇరీద్రియములనుండి మనన్సును మరలించి వివ్దువునందో శీవునియందో నిలువుటమైన 


190 


నులభమా ? ఇంద్రియములను శరీరమును రాగద్వేషాదులతో మదించుచుండుయే 
మనన్సుయొక్క న్వభావము. అది మిగుల బలము కలది యగుటచే దానిని నివారించుట 
శకర్చము కాదు. అది యత్యంతము దృఢమైనది యగుటచే దానిని' చేదించుటయు 
సాద్యుము కాదు వాయువును మూట గట్టుటవలె మనన్సును నిలువుట దుర్షట మనుట 
చేత అర్జునుడు దా్యానయోగమునకు మొదటి మెట్కైన మనోని[గ్రవామే అసాద్యమని 
మ. వ్రకటించినాడు. 


వన్సు చేసి ఈశ్వరునివలన పాశుపతాస్త్ర మును పొందిన యర్జునునకు 
తత దుష్కరమా ?తవన్సు వేలు. ద్యానమోగము వేణు. పాశువతాన్త మును 
నంపాదింవవలె నను పట్టుదలతో అర్జనుడు "పెక్కు నియమములతో ఈశ్వరుని 
ధ్యానించి మెప్పించినాడు. అందు (ప్రత్యక్షముగా ఫలమున్నది , ధ్యానించుటకు 
ఈళ్వరుని నామరూవపము లున్నవి. అప్పుడతడు ధ్యానసిద్ధికొఅకు ప్రాణాయామమున 
కుంభకము గావించి మనన్సును ఈశ్చురునియందు నిలిపియుండును. ఇప్పుడు కృష్ణుడు 
చెప్పుచున్న దా్యానయోగమునకు చెత్తనుది తప్ప ఫల మేదియును లేదు. మజియును 
ప్రాణాయామమును అవలంబించి మనన్సేను ఇంద్రియములను నిగ్రహింవు మని 
ఆయన చెవ్పుట లేదు. అభా్యానముచేత, విషయభోగములయందలి దోషములను 
విచారించుచు వివేకమువలన కలుగు వైరాగ్యముచేత, ఇంద్రియములను మనన్సును 
నిగ్రహింవు మని ఆయన చెప్పుచున్నాడు. ప్రాణబర్గధనముచేత మనన్సును నిలువుట 
పామును పట్టుకొని బుట్టలో "పెట్టుట వంటిటి. మూత తెజచినంతనే అది 
యథావ్రకారముగా విషయములతో విజృంభింపగలదు. వైరాగ్యముచేత మనన్సును 
నిగ్రహించుట పామునకు విషమును పిండి కోరలు పీకీ వేయుట వంటిది. అది వూర్వము 
వలె చరించుచున్నను అది ఎట్టి అపకారము చేయలేదు. తవన్సులు చేసి వరములు 
నంపాదించుకొనువారు ఆనమయమున బలవంతముగ ప్రాణమును కుంఖింవజేసి 
మనన్సును నిలువుకొందురు. తవన్సు ముగిసినంతనే మనన్సు మరల యధావూర్వముగ 
విషయభోగములయందు (వ్రవర్తించుచునే యుండును ఉవవానము చేసినవానికి 
మయఖజునాడు, ఆకలి, భోజ్యువదార్రములయందు అభిలాషయు రెట్టింపు అగునట్టు, తవన్సు 
ముగించినవానికి భోగాభిలావతీ వ్రముగనే యుండును తవన్సూ చేసినవానికి వరములు 
లభించునేకాని చిత్త త్తవృత్తి యందు కొంచెము కూడ మార్పు కలుగదు ధర్మతత్త వ్రముల 
జ్ఞానము గాని, వివేకము గాని, విరక్తి గాని, కొంచెము కూడ 'పెరుగదు. తవన్సునకు 
వ్లర్వము రాగద్వేషములు ఎట్లున్నవో తరువాత కూడ అవి అ్లే యుండును. ఈ 
విషయము అర్జునునకు అనుభవసీద్ధమే. తవ వన్ఫ్సువలన అతనికి పాథవతాన్తము మాత్రమే 
లబించినది కానీ చిత్తమున వివేకజ్ఞానవైరాగ్యములయందు వృద్ధి గాని, ప్రేయాప్రియల 
విషయమున నరాగద్వేషములయందేక్షీణత గాని నంభవింవ లేదు అందువలననే అతడు 
కేవలము వివేకవైరాగ్యములతో మనన్సును నిగ్రహించుట, గాలిని మూట గట్టుటవలె, 
అసాధ్య మని నిర్వేదమును పొందుచున్నాడు. ఇది ఎంత కష్టమో ధ్యానయోగమును 
అభ్యూసింపబూనిన వారి కందణకును తెలియును 


19] 
గత 


అర్జునుని నిర్వేదమును నివారించుచు భగవానుడు ఇట్టు చెప్పెను. "అర్జునా ! నీవు 
చెప్పినట్లు మనన్సు చంచలమే , దానిని న్మిగహించుట దుర్తటమే అయినను 
అభ్యానముచేత వైరాగ్యముచేత దానిని పట్టుకొనవచ్చును. మనన్సును 
న్మిగహింపనివానికి యోగమును పొందుట దుర్శటమే +, అయినను 
అభ్యానవైరాగ్యములచేత మనన్సును నిగ్రహించి వ్రయభఖ్షైంచుచున్నవాడు దానిని 
ఉపాయముచేత పొందగల డని నా యబిప్రాయము" 


శో అనంశయం మపాబావో ! మనో దుర్నిగ్రవాం చలమ్‌ | 


అభారసేన తు కాంతేయ వైరాగ్యేణ చ గృవ్యాతే॥ 35 
శో అనంయతాత్మనా ర్ష యోగో దుష్ట్రాప ఇతి మే మతిః! 
వశ్యాత్మనా తు యతతా శక్యోకేవావ్వు ముపాయతః | 36 


శ్రీమవోభారతే అ భీవ్మవర్వణి - అధ్యాయః - 30 


అభ్యాన మనగా ధ్యానమునకు విషయమైన విష్ణుశివాదులందు రాని 
వణవమునందు గాని ఆ విషయముల కనుకూలములైనౌ భావపరంవరలను 
పొందుచుండు వైరాగ్య మనగా (_పత్యక్షములైన యీ లోకభోగములందు, 
అవ్రత్యక్షములైన న్వర్గభోగాదులయందును దోషములను చూచుండుట చేత విరక్తి 
నాందుట. 


భగవంతుడు ప్రోత్సహించుచున్నను అర్జునునకు ఈయోగమును సాధించుట 
ఈ జన్మలో సాధ్య మగునా అను నందేవాము వీడ లేదు. ఉత్తమలోకప్రాప్తికి 
సాదనములైన యజ్ఞాదికర్మలను ఈ యోగమునకు ఆశపడి వదలుకొన్నచో, 
ఈయోగము ఈ జన్మలో సెద్ధిపొందని యెడల సాధకునిగతి ఏ మగు నను నంశయముతో 
అర్జునుడు శ్రీకృష్ణునిట్లు ్రేశ్నించెను. “కృష్టా! ఒకానొకడు యోగమున శ్రద్ధ కలవా 
డయ్యును చక్కగా వ్రయత్నింవ లేక పోవచ్చోను. అట్టివాడు (జీవితాంతమువణకు) 
యోగన సిద్ధిని పొంద లేక యోగమునుండి చలించేన మనన్సు కలవా డైనచో, 
(మరణించిన 'హీరువాతు) ఏగతిని పొందును? బవ్మామును పొందు మార్గమునందు వాడు 
విమూఢుడైై, కర్మనిష్టనుండి యోగనిష్ట నుండి భ్రంశమును పోంది, ఎందును 
ఆశ్రయములేక, చిందరవందరలైన మేఘమువలె నశించునా 


శో|| అయతి శ్రద్ధ యోపేతః యోగా చ్చలిత మాననః।! 


అప్రావ్య యోగన సిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి॥ 37 
శో॥ కచ్చి న్నోభయ విభ్రష్ద ఖని్నభ్ర మివ నళ్యతి | 
అవతిష్టో మవోబావో విమూడో బ్రవ్మాణః వథి॥ 38 


శశ్రీమహోబారతే - వీవు నగాణి - అదా?యః = 30 


102 
విజయప్రభ 


ఇచ్చట శ్రద్ధ యనగా, యోగము ఎప్పటికైనను తప్పకథలించు నను విశ్వానము. 
మందు మంచిదే కివచ్చును కాని రోగము వ్రబల మైనచో, అది పనిచేయుటకు ముందే, 
రోగి మరణింవవచ్చును. అప్లే బ్రవ్మాప్రాప్తికి యోగము నమర్థమైన సాధనమే. కాని 
దానిని అవలంబించియు ఒకోనొకడు ఎన్నో కారణములవలని, చక్కగా ప్రయత్నింవ 
లేకపోవచ్చును. యోగమును నిరోధించు రాగద్వేషాది నంస్కారములు ప్రబలములై 
ఆయోగము వలింవక పోవచ్చును. అవ్వుడు మరణించినచో వానిగతి ఏమగును ? 
యజ్ఞాది కర్మలను చేయకుండుటవలన న్వర్ణము కలుగదు. యోగము సిద్ధింపకుండుటబే 
బ్రహ్మాప్రాప్తి లేదు. కాబట్టి వాడు రెంటికిం జెడి నశింపక తవైదు. మేఘము 
నముదాయముతో కూడి ఒకపోట నుండి మజీయొకచోటికైన పోవలె, లేక విడివడినచో 
వర్షముగా నైన రూపొందవలె ; అట్లు కాక అది విడివడి గాలికి లోనైనచో ముక్కలై 
నిష్ణయోజనముగా నశించును. సాధకుడు నశించుట యనగా అభ్యుదయమునకు, 
మోక్షమునకు దూర మగుట. 


గత 


ఆ నంశయమును భగవానుడు ఇట్లు తీర్చెను. "అర్జునా ! అట్టివానికి ఈలోకమున 
గాని వరలోకమున గాని వినాశము ఉండనే ఉండదు. శభకార్యముల నొనరించువాడు 
ఎవడైనను దుర్గతిని పొందడు. యోగభ్రమ్హుడు, వుణ్యకార్యములు చేసినవారు పౌందునట్టి 
లోకములను పొంది అచ్చట పెక్కు నంవ్‌త్సరములు ఉండి, వవిత్రులు శ్రీమంతులును 
అయిన వారి యింటియందు జన్మించును ; లేక ధీమంతులైన యోగులకులమునందే 
జన్మింవవచ్చును ఈలోకమున ఇట్టి జన్మ దుర్గభతరము సుమా! వూర్వదేవాముతో 
నంపాదించినబుద్దిని అప్పుడు సొరిది, దానితో మరల నంసిద్ధికాజై క్రై యత్నించును. 
వూర్వాభ్యానమునకు వళుడ్డై అతడు యోగమార్గమువైవునకే ఆకర్షింపబడును. 
యోగముయొక్క న్వరూవమును తెలిసికొనగోరి హానినీ అభ్యసించువాడు కూడ 
వేదోక్తకర్మానుష్టాన వరుడైన వానిని మించిపోవుచున్నాడు. వ్రయత్నవూర్వకముగా 
యోగమును అబ్యసించువాడు పాపరహితుడై అనేకజన్మలయందు కొంచెము 
కొంచెముగా నంపాదించుచున్న నంస్కారముల నముదాయముచేత ఆత్మతత్త్వమును 
పొంది దానియందు సేద్ధుడై, ఆజ్ఞానముచేత మోక్షమును పొందుచున్నాడు. 


తావనులకం టె జ్ఞానులకం కొ కర్మానుష్టానవరులకం టె యోగి అధికుడు. కావున, 
అర్జునా ! నీవుయోగి వగుము. శ్రద్ధకలవాడై నాయందే చిత్తమును నిలిపి సేవించువాడు 
యోగులలో ఆందఅకంళఠను శ్రేవ్లడు" 


193 


శో షార్టనైవేవా నాముత్ర వినాశన్త్నన్య విద్యతే | 
న హి కళ్యాణకృ త్కశ్చి ద్దుర్గతిం తాత గచ్చతి॥ తం 


శ్లో] ప్రావ్య వుణ్యకృతాం లోకా నుషిత్వా శాశ్వతీ నృమాః | 
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో౭భిజాయతే || శ 


శో అదవా యోగినా మేవ కులే భవతి ధీమతామ్‌ | 
ఏత ద్ధి దుర్లభతరం లోకే జన్మ య దీదృశమ్‌ ॥ 42 


శో తత్రతం బుద్ధి నంయోగం లభతే పౌర్వదైహికమ్‌ | 
యతతే చతతో భూయ న్సంసిద్ధౌ కురునందన ॥ 43 


శో వపూర్వాభ్యా సేన తే నైవ హ్రియతే వ్యావశో౭పి నః] 
జిజ్ఞాను రపి యోగన్య శబ్బ్దబ్రవ్మాతి వర్తతే || ర్య 


శో|| ప్రయత్నా ద్యతమాన న్తు యోగీ నంశుద్ధకిల్చిషః | 
అనేకజన్మనంసిద్ధ న్త నతో యాతి వరాం సెతిమ్‌ || శవ 


శ్లో తవస్విభో్య౭దికో యోగీ జ్ఞానిభ్యోసపి మతో౭ధికః | 
కర్మిభ్య శ్చాధికో యోగీ తస్మా ద్యోగీ భవార్జున॥ 46 


శో యోగినా మపి నర్వేషాం మద్దతే నాంతరాత్మనా|[ 
శ్రద్ధావా నృజతేయోమాంన మే యుక్తతమో మతః ॥ [7 


శ్రీమవోభారతే భీవ్మవర్వణి - అధ్యాయః - 30 
విజయప్రభ 


వేదమును అధ్యయనము గావించిన తరువాత కొందణు న్వర్గాదివలములను కోరి 
యజ్ఞయాగాదులను అనుష్టించుచుందురు. మజతికొందలఅు న్వర్గుదిఫలములకం' కొ 
బ్రహ్మానందము కొన్నివేరీరెట్లు అధికమైన దని క్రైత్తి రీయములోని ఆనందవల్లి 
మొదలగువానివలన తాలిసికొ ని, యజ్ఞాదులను అదరింవక బ్రవ్మానందమునకు 
సాధనమైన యోగము నవలంబింతురు. కోని వారు ఏ కారణముచేత నైనను యోగసిద్ధిని 
పొంద త్‌ మరణమును పొందవచ్చును. అట్టివారు యోగబమ లగుదురు. అయినను 
అవ్పటివణకును యోగమార్గమునందు వారు  కావించినకృషియ్‌ వుణ్యవఫలమై వారిని, 
యజ్ఞాదులను అనుష్టించినవారు పొందునట్టి లోకములకు చేర్చును వారుయజ్ఞమంలను 
గావిలీచినవారితోపాటు ఆ యా లోకములలో యోగసాధనపుణ్యవిశేషీముచేత 
చిరకాలము భోగముల ననుభవపించుచు నుందురు. అక్కడ ఆవుణ్యములో కొంచెము 
మిగిలి యుండగా, ఆపుణ్యశేషముతో భూమియందు మరల జన్మింతురు. ఆశేవమునందు 


194 


భోగార్థమైన నంస్కారమును అధికముగా కలిగినవారు, పవిత్రులు శ్రీమంతులును 
అయిస్‌ "వారి కుటుంబములలో జన్మింతురు , దానియందు యోగపరమైన 
నంస్కారమును అధికముగా కలిగివారు ధీమంతులైన యోగులకుటుంబములలోనే 

జన్మిఎతురు పునర్జన్మ మును పౌందువారిలో అనేకులకు మనుష్య జన్మము నులభము 
కావచ్చును, వారిలోక కూడ నుకృతము అధికముగా కలిగినవారు శ్రీమంతుల యిండ్లలో 
జన్మను పొందవచ్చును కాని వవిత్రులైన శ్రీమంతులకుటుంబములలో జన్మను 
పొందుట దుర్లభము. ధీమంతులైన యోగులయిండ్లయందు జన్మమును పొందుట 
దుర్గభతరము, అనగా మిగుల దుర్లభము. 


దీనినిబట్టి యోగసాధనపుణ్య విశేషమువలన, యజ్ఞాదులను ఆచరింపక 
పోయినను న్వళ్గాదిలోకభోగములు కలుగు నని న్పష్ట మగుచున్నది. అంతే కాదు. 
కర్మనిష్టల కంటె యోగసాధకులకు వునర్జన్మమునందు అధిక్యము కలుగుచున్నది. 
న్వర్గాదిలోకములనుండి తిరిగి వచ్చినవారు మరల శ్రీ మంతులయిండ్లలో, అందులో 
పవి(తములైన కుటుంబములలో జన్మింతు రని చెప్పుటకు వీలు లేదు. 
న్వర్గాదిఖోగములను కలిగించిన పుణ్యవిశేషము వ్యయవైనయంతనే వారి 
వూర్వోజన్మ ములందు పాపము అధికముగా నున్నచో దానివలన వారు వళశువక్ష్యాది 
హీనజన్మలను కూడ పొందుదురు. కాని యోగసాధనవరులు అట్టి దుర్గతిని పొందరు. 
వారు ధీమంతులైన యోగులయిండ్ల యందో, లేక సాధనవలము తక్కువగా నున్నచో 
. వవిత్రులైన శ్రీమంతులకుటుంబములయం దైనను జన్మింతురు. అనగా యోగమార్గమున 
సాధనము ఆరంభ మైనంతనే పూర్వజన్మక్పుతమైన పాపము నశించు నన్నమాట. 
సాధారణముగా పావము కష్టదుఃఖానుదవముచేతనే తొలగును, లేక న్వర్గాదివలములను 
కోరకుండ, కేవలము ప్రాయశ్చిత్తదృష్టితో బ్రవ్మావాత్యాదిమవోపావనివారణమునే 
ఉద్దేశించి యజ్ఞాదికర్మ ములను అనుషి స్టించినచో తొలగిపోవును. మజిీ 
యోగసాధన పరీనకు పాపము నశించుచున్న దన్నచో, యోగసాధనము 
చమవొపావమును నివారించునట్టి వేదోక్తమైన కర్మానుష్థానముతో నమాన మన్నమాట. 


యోగన్వరూవమును తెలిసనికోవలయు నని ప్రయత్నించువాడు శబ్ద బ్రవ్మామును 
అతిక్రమించుచున్నాడని భగవంతుడు చెప్పుట గమనింవదగియున్నది. శబ్దరూవముగా, 
జ్ఞానరూవముగా బ్రవ్మాము రెండు విధములుగా నున్నది. అక్షరన్వర మరేత్రాత్మకమైన 
వేదము శబ్ద బ్రవ్మాము. అది అనుశాసించునట్టి విధినిషేధములు, (వ్రకటించునట్టి 
యజ్ఞదాన “తపోవిశేషములు, ప్రాయశ్చిత్తవిధానములు, వానియనుష్ణానములు, 
తత్పులభోగములు, తత్త్వబోధక వాక్యములు, ఆ వాక్యశ్రవణము అనునిది 'ుుంతయు 
శబ్ద బ్రహ్మమునకు 'నంబంధించినదియే. వేదాంతవాక్యశ్రవణమునకు పిమ్మట 
జరుగునట్టి ఉపాననలు మనన నిధద్యాననములు జ్ఞానరూప ట్రహ్మమునకు 
నంబంధించినవి. కర్మయోగమువలన చిత్త శుద్ధని నంపాదించి, 
నర్వకర్మనంన్యాన పూర్వాకముగా ధ్యానయోగమును *'జవలంబించినంతనే 


195 


జ్ఞానబ్రవ్మామున వ్రవేశించినవా డగును. ద్యానయోగన్వరూవమును తెలిసికొనగోరి, 
ఆయోగమును అవలంబించినవాడు శబ్దబ్రవ్మామును అతిక్రమించును. శబ బ్ఞబ్రవ్మాము, 
జ్ఞానబ్రహ్మము అనునవి ఒక విద్యాసరణియందే (00106 0[ రేజం2తీం9) రెండు 
తర్‌గతులవంటివి. క్రింది తరగతిలో ఉత్తీర్దుడైనవాడు "పైతరగతిలో వ్రవేశించినప్సే, 
కర్మానుష్టాన కర్మయోగములవలన చిత్తపద్ధీనే ఏహైందినచో శబ్దబ్రవ్మామను తరగతిలో 
ఉతీ త్తీర్ణు డగును. అతడు ఆతరగతిని వీడి ధ్యానయోగమును అవలంబించినంతనే 
జ్ఞానబ్రవ్మాము అనుతరగతిలో వ్రవేశించినవా డగును. పై తరగతిలో ప్రవేశించినవాడు 
ఆతరగతిలో ఏకారణముచేతనైన ఉత్తీర్ణుడు కాలేకపోయినచో, మరల ఎన్ని 
వర్యాయములైనను పై పె తరగతిలోని పాఠ్యాంశములనే (సలట్ర) మరల మరల 
వఠింవవలెకాని క్రింది తరగతిలోనికి పోవలసిన వని యుండదు. అట్లే శబ్ద బ్రవ్మా మను 
తరగతియందు ఉత్తీ ర్జుడై డై జ్ఞానబ్రహ్మమునకు నంబంధించిన భ్యానయోగమను 
తరగతియందు వ్రవేశ్‌ంచినేవాడు, మొదటి తరగతిలో అవలంబెంచుచుండిన 
కర్మానుష్థానమును వీడి, తననమయమును శక్తిని ధ్యానమునందే వినియోగింవవలె. 


*"శావనులకంటు జ్ఞానులకంటె కర్మానుష్థావరుల కంటెయోగి అధికుడు” అని 
భగవానుడు చెప్పుట వలన కర్మానుష్థానముకోపాటు తపన్సు, శ్రవణ మొనరించి 
కాస్త్రజ్ఞానమును నంపాదించుట, కర్ముయోగములోని యంశములే యని న్పష్ట 
మగుచన్నది. కావున ఇచ్చట జ్ఞాను లనగా శ్రవణమాత్రమున జ్ఞానమును పొందినవాడు 
అని గ్రహింవవలె. 


"నాయందే చిత్తమును నిలిపి నన్ను సీవించువాడు యోగులలో అందణకం కొను 
శ్రేవుడు* అని భగవానుడు చెప్పుట గమనింపదగియున్నది. శ్రవణ మొనరించి 
శాస్త్రజ్ఞానమును నంపొదించివారు అందలు నిర్విశేషము, చైతన్యమాత్రమును అయిన 
యాత: గృన్వరూవమును ధ్యానించుటకు నమర్భలై యుండరు. అట్టివారు భగవంతుని 
దభ సగానో చతుర్భుజునిగానో లేక విశ్లామూవునిగానో ధాొనింవవచ్చును. ఆ 
ధ్యానాఖ్యానమువలన మనన్సునకు ధ్యానమునందు స్థిరత్వము కలిగిన తరువాత, 
భగవంతుడు తనకు యథార్థమైన న్వరూపమునుగా చేప్పిన ఆత్మన్వరూవమును 
ధ్యానింపవలె. విశ్వరూప 'బ్రీదర్శనమునకు మందే ఆయన తనన్వరూవమును ఇట్లు 
నిర్దేశించెను. *నేను నర్వభూతములయొక్క వృాదయములందు ఉన్న ఆత్మను" 
భగితములకు నేనే ఆదిని మధ్యమును అంతమును. 


శ్లో అవా మాత్మా గుడాకేశ నర్వభూతాశయస్థితః | 
అవా మాదిశ్చ మధ్యం చభూతానా మంక ఏవచ॥ , 20 


శ్రీ మవోభారతే - ఖీవ్మవర్వణి - అధ్యాయః -34 (గీత. 10 


యోగులలో, వరమేశ్వరుని విష్ణువు శివుడు మొదలగు నామరూవములతో 
దాానించువారికం టె, నర్వజ్ఞత్వము సర్వశక్తి మత్త్వము మొదలగు గుణములతో 
ధాక్టనించువారు అధకులు ఇ వారికంటొ, "బహ్మాదిస్తంబపర్యుంతముగా 
నకలభబూతములయందు ఉన్న ఆత్మనునేను, నాయందే నకలభూతములు ఉన్నవి" అని 
న మా ధ్యానించువారు అధికులు , నర్వయోగులలో శ్రేష్టులు. కాని 

 పేక్ష లేకుండ చిత్తశుద్ధితో పరమేశ్వరుని నామరూపములతో ధార్థనించుచు 
ధ్యానయోగమున మొదజి మెట్టుపై నున్నవారు కూడ, ఫలా పేక్షతో కర్మలను 
తవన్సులను అనుష్టించువారికం టె, 'వేదాంతకాస్త్ర జ్ఞానమును మాత్రమే. నంపాదించిన 
వారికంటె అధికు లీనుట న్పష్టము. 


111 సాధన కలశము 


1. భగవత్సేవా కమండలువు 
(9) చతుర్విధ భక్తి చమసము 


ల్‌ 


గ్‌త 


తి శ్రద్ధకలవాడై నాయందే చిత్తమును నిలిపి నన్ను సేవించువాడు యోగులలో 
అందణకంటేను గ్రేవుడు" అని భగవానుడు బచెప్పియున్నాడు తన యందు చెత్త మును 
నిలిపి తన్నే సేవింవవీలయు నన్నచో తనన్వరూవము సాధకుడైన యోగికి తెలియవలె. 
అందువలన భగవంతుడు తన న్వరూవమును ఇట్లు నిరూపించుచున్నాడు "వేలకొలది 
మనుష్యులలో ఒకానొకడు సిద్ధికొఅకు యత్నించును. అట్లు యత్నించుచు 
సిద్ధులైనవారిలో కూడ ఒకానొకడే నన్ను యధార్ధముగా తెలిసికొనుచున్నాడు. నావ్రకృతి 
రంకు విదములుగా నున్నది. వంచభూతములు మనన్సు బుద్ధి అవాంకారము అను 
ఎనిమిది రూపములతో నుండునది అపరా(ప్రకృతి. జీవరుపమున నుండునది 
పరా(పకృతి. ఈ వరా(ప్రకృతిచేతనే జగత్తు అంతయు భరింపబడుచున్నది. 
నకలభూతములు ఈరెండు (వ్రకృతులవలననే నంభవించుచున్న వని ఎజుంగుము. 
ఈరెండు వ్రకృతుల మూలమున నేను నమన్తమైన జగత్తునకు వ్రభవము వ్రళయము 
అగుచున్నాను. నాకంటె వరమైనది మజీయొకటి ఏదియును లేదు. దారమునందు 
మణులవలె నాయందు జగత్తు అంతయు కూర్ప్చబడియున్నది. సాత్తి త్తి శకములు 
రాజనములు తామనములు అను భావములచేత మోహితమైయున్న ఈ జగత్తు ఈ 
బావములకు అతీతముగా అవ్యయముగా ఉన్న నన్ను తెలిసికొనలేక పోవుచున్నది. 
గుణములచే వ ఏర్చ్బడుచున్నయీనా దివ్యమైన మాయను దాటుట దుర్గటము. నన్నే ఎవరు 
శరణము పొందుచున్నారో వారు ఈ మాయను దాటుచున్నారు. 


197 


పుణ్యకర్మలను చేసినవారు నన్ను సే సేవింతురు. ఆర్హుడు, జిజ్ఞానువు, అర్గార్థి జ్ఞా జాని 
అని వారు నాల్గు విధములుగా ఉందురు. వీరు అందణు ఉదారులేశాని జ్ఞాని తళ్కమే. 
అతడు యోగము నవలంబించి పరమగమ్మమైన నన్ను పొందుటకే 
పూనుకొనియుండును అనేకజన్మలయొక్క నంస్కారములవలన తుదకు జ్ఞానమును 
నంపాదించినవాడు "నర్వము వానుదేవుడే" అని నన్ను తన న్వరూపమునుగా 
పొందుచున్నాడు. అటి ట్టి మవోత్ముడు మిగుల దుర్లభుడు. 


తమ న్వభావములకు అధీనులై జనులు, ఆయాకోరికలు తమ వివేకమును 
వారించుచుండగా, వానిని పొందుట కొజకు ఇతరదేవతలను ఆ యా నియమములతో 
భజించుచున్నారు. ఏ యే బక్తుడు ఏ దేవతారూపమును శ్రద్ధతో అర్చింవగోరుచున్నాడో 
ఆ యా వ్యక్తులకు దృడమైన శ్రదను నేనే కలిగించుచున్నాను. ఆ శ్రద్ధతో వాడు ఆ 
దేవతను ఆరాధించుచు, ఆ దేవతామూర్తినుండి, నాచేతనే అబీ ష్పములను 
పొందుచున్నాడు. అల్పమైన ప్రజ్ఞ కలిగిన యాదేవతారాధకులకు కలుగువలము 
శాశ్వతమైనది కాదు. దేవతలను ఆరాధించువారు ఆదేవతలనే పొందుదురు నా బక్తులు 
నన్నే పొందుదురు పుణ్యకర్మలు చేయుచు నుండగా ఎవరియొక్క పాపము అంతము 
నొందుచున్నదో వారు ద్వంద్వమోవానిర్ముక్తులై దృఢవతులై నన్ను భజింతురు” 


శో మనుష్యాణాం నవ్నాననే నిష కళ్చి ద్యతతి సిద్ధయే 
యతతా మపి నిద్ధానాం కళ్చి న్మాం వేత్తి త్త్‌ త్త్వతః || 3 


శో|| భూమి రాపో౭నలో వాయుః ఐం మనో బుద్ధి రేవచ।! 
అవాంకార ఇ తీయం మే భిన్నా వ్రకృతి రష్టథా || 4 


శో అవరేయ మిత న్వన్యాం వ్రకృతిం విద్ధి మే వరామ్‌! 
జీవభూతాం మవోబావో యయేదం ధార్యతే జగత్‌ | క్‌ 


శో| ఏత ద్యోనీని భూతాని నర్వాజీ త్యువధారయ | 

అవాం కృత్స్నన్య జగతః వ్రభవః ప్రళ యన్తథా ॥ 6 
శో మత్తః వరతరం నాన్య త్కించి దస్తి దనంజయ | 

మయి నర్వ మిదం ప్రోతం నూత్రే మణిగణా ఇవ | 7 


శో తివి ర్గుణమయై ర్ఫ్భావై దేభి నర్వ మిదం జగత్‌! 
మోహితం నాఖిజానాపీ మా మేభ్యః పరమవ్యయమ్‌ ॥ 13 


శో దైవీ పహ్యాషా గుణమయీ మమ మాయా దురత్యయా | 
మా మేవ యే వప్రద్యన్న్హే మాయా మేతాం తరన్తి తే|| [4 


108 


శో చతుర్విధా భజన్సే మాం జనా న్సుకృతినో అర్జున | 
ఆర్హో జిజ్ఞాను రర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ॥ 16 


శో ఉదారాన్సర్వ ఏ వైతే జ్ఞాన్‌ త్వాత్మైవ మే మతమ్‌ | 
ఆసి స్థితన్సహి యుక్తాత్మా ₹చూ మేవానుత్తమాం గతిమ్‌ ॥ 18 


శో బవూనాం జన్మనా మంతే జ్ఞానవా న్మాం | 'వ్రవద్యతే | 
వానుదేవ న్సర్వ మితిన మవోత్మా నుదుర్లభః | 19 


శో కామైసై సై సై రృృతజ్ఞానాః | ద్రవద్యన్తే ౭న్యదేవతాః | 
తంతరెసేమ మౌస్థాయ ప్రకృత్యా నియతా నయా | 20 


శై! యోయోయాం యాం తనుం శ్రద్ధ యార్చితు మిచ్చతి| 
తన్య త స్యాచలాం క్రద్ద్ధాం తా మేవ విదధ్యా మ్యవామ్‌ || 21 


శో నతయా శ్రద్ధయా యుక్త న్న స్యారాధాన మోవాతే | 
లభతే చ తత్సీ కామాన్‌ : మయైైవ విహితాన్‌ హి జాన్‌'| 22 


శో అంతవత్తు ఫలం తేషాం త దృవ త్యల్ప మేధసామ్‌ | 
దేవాన్‌ దేవయజో యాన్తి మదృక్తా యాంతి మామపి॥| 23 


థో యేషాం త్వంతగతం పావం జనానాం పుణకర్మణామ్‌ | 
తే ద్వంద్వ మోవావినిర్ముక్తా భజంతే మాం దృఢదవ్రతాః | 28 


శ్రీ మవోబారతే - భీష్మవర్వణి - అధార్టయః - 31 
విజయవప్రభ 


బగవదృ్చక్తులు అన్యదేవతాభక్తులు అని భక్తులు రెండువిదములుగా ఉన్నారు 
భగవదృ్భక్తులు నకలథభలములకొ అకు భగవంతునిపై పైననే ఆధారవడి యుందురు. అర్హుడు, 
జిజ్ఞానువు, అర్గార్థి, జ్ఞాని అని వీరు నాలుగువిధములుగా నుందురు. 


శత్రువులు చుట్టుముట్టుట, బీకరములైన క్రూరమృగములు పైబడునుండుట 
మొదలైన 'పెదయావదలలో, బయంకరములైన వ్యాధులు వచ్చివడినవ్వుడు తీవ్రములైన 
బయదుఃఖములను పొందినవాడు ఆర్ప్హుడు. "ఆ భయదుఃఖములను వారించుటకు 
'ఈలోకములోని వారు కాని, ఇతర లోకములలోని దేవతలు కాని నమర్భులు కారు , 
వరమేశ్వరు డొక్కడే నన్ను రక్షింప గలడు' అని వారు భగవంతునే ఆ(శముంతురు. (| 
మొనలిచే ప్రాణనంకటము నొంది పరమేశ్వరుని శరణు పొందిన గజేంద్రుడు ఇట్లివాడే. 


199 


తెలిసికోవలయు నను ఇచ్చ జిజ్ఞాన. ఈ జగత్తు కంతకు మూలమైన తత్త త్త్వమేది, 
వరమేశ్వరు డెవ్వడు అని తీవ్రమైన జిజ్ఞాన కలిగి అందులై భగవంతునే ఆశ్రయించు 
భక్తుడు జిజ్ఞానువు. చతుర్ముఖుడు చిరకాలము భగవంతునిగూర్చి తవన్సు చేసి ఆయన 
వ్రత్యక్ష మైన్‌వ్పుడు ఆయనను చూచి "దేవా ! నీవే వరమేశ్వరుడవా, లేక నీకంటె 
నదికుడైన వాడు ఇంకవడైన గలడా” అని వ్రశ్నించెను. అట్టివాడు జిజ్ఞానువు. 


ఈ లోకములో నంపన్నత మహారాజపదవులు మెదడలనసవానిని కోరి 
భగవంతుని ఆశ్రయించువాడు అర్దార్టి నవతి తల్లివలన అవమో =ద.ను పొంది 
మవోవదవిని కోరి భగవంతునిగూర్చి పేద ద్ద తవన్సు చేసిన ద్రువుడు ఇట్టివాడు 


వారము దినములలో మిగుల దయతో భగవంతుని లీలా విశేషములను 
వరీక్షిత్తునకు బోధించిన శుకుడు జ్ఞాని. 


టె 


వీరందజను ఉదారులే. మవిొత్ములే. కాని జ్ఞాని మాత్రము తన యాత్మను 
నకలభూతములయందును అంతర్యామిగా నున్న భగవంతునిగా తెలిసికొనుచున్నాడు. 
అట్టివాడు భగవంతుని పొందుటకు వ్రయత్నింవ నక్కజ లేదు.కాని అర్హుడు, జిజ్ఞానువు, 
అర్గార్థి అను మువ్వరును బగవంతునే శరణమును పొంది ఆయననే న్మరించుచీ అనేక 
జన్మములు గడచిన తరువాత, "ఈ జగత్తు అంతయు వానుదేవుడే" అని శుకమవార్డి వల 
తన్మయత్వముతో నుందురు. 


సాధారణ జనులు అనేకకోరికలతో, భగవంతుని ఆశ్రయింవక్క ఇతరదేవతలను 
ఆశ్రయించి, కోరికలను పొందుటకై వూజలు, జవములు మొదలుగా ఎన్నో విధములను 
అవలంబించి ఎంతో శ్రమవడుదురు. దానివలన తాత్కాలికములైన ఫలములను పొంది 
కొలదిగా నంతోవమును పొందుచుందురు. వారి కా భక్తిని ఆదేవతల వూజలయందు 
శద్ద ను భగవంతుడే కలిగించి వారు కోరుచున్న యావలములను కూడ 
ఒన్వోగుచున్నాడు. ఆవలములు త్వరలో ముగిసిపోవును. అల్పమైన తెలివిగలవారు 
మరల ఇతరవలముల కొజణరు ఇతర దేవతలను ఆశ్రయించుచుందురు. ఇట్లు వారిక్తి 
నంసారము కొనసాగుచుండును. 


ఇట్టి భక్తులలో ఎవరియొక్క పావము పుణ్యకర్మలవల్ల అంతము నొందునో 
అట్టివారు సుఖదుఃఖాది ద్వంద్వముల నుండి ముక్తులై ఇతర దేవతలను వీడి దృఢముగా 
భగీవంతునే భజింతురు. 


శ్రీరాముడు శ్రీకృమ్ణడు మొదలగువారిని పరమేశ్వరులనుగా (వ30%ల06 604) 
కాక మంత్రాధిష్టానదేవతలనుగా సీతావల్లభునిగానో ఆంజనేయవరదునిగానో, 
శ్రీకృష్ణుని యళశోదానందనుని గానో, రాధావల్లభుని గానో పరిమితములైన 
యాకారోములతో ధా్యానించువారు అన్యదేవతా భక్తులే యగుదురు. వారిచే 


200 


బావింవబడుచున్న ఆదచేవతామూర్తుల రూవముల ద్వారమున కూడ పరమేశ్వరుడే వారి 
కోరికలను దీర్చుచుండును. పాఠవతాన్రముకొఅకు అర్జనుడు ఆరాధించిన ఈశ్వరుడు 
అన్యదేవతయే ఒకదేవుని విషయవవననే వ్రనన్నాంజనేయుడు వీరాంజనేయుడు, 
మవోగణవతి, విఘ్నేశ్వరుడు మొదలుగా బిన్న దేవతామూర్తులను ధ్యానించువారు 
అన్యదేవతా భక్తులే యగుదురు. 


(9 బ్రహ్మ లోకగమన చమసము 
గీత 


వరమాత్మయైన తన్ను ఉపాసించువారికి, ఇతర దేవతలను ఉపాసించువారికిని 
కలుగు వలమునందు గల యంతరమును భగవంతుడు ఇట్లు వివరించుచున్నాడు. 
“మరణనమయమున నన్నే న్మరించుచు శరీరమును త నీంచుతాడు నా భావమునే 
పొందుచున్నాడు. ఇందులో నందేవాము లేదు. ఎవ డెవడు ఏ యే భావమును ఎల్లవ్వుడు 
చింతించుచు, మృతినొందు నప్పుడు కూడ న్మరించుచు, దేవామును వీడునో వాడు ఆ 
భఖావమునే పొందును. కావున అర్జునా, నాయందు మనన్సును బుద్దిని ఉంచి 
నర్వకాలములందును నన్ను న్మరించుముండుము ; యుద్ధమును రూడ చేయిము. నన్నే 
పొందగలవు. నంశయము లేదు. 


మనన్సును మజియొక విషయము పైకి పోనీయక అభాగ్థనముచేత దృడమైన 
యోగముతో ధ్యానించుచు యోగి పరమవురుషని పొందుచున్నాడు. మరణకాలము 
నందు భక్తితో యోగబలముచేత నిశ్చలమైన మనన్సుతో అతడు కనుబొమల మధ్య 
ప్రాణమును చక్కగా ప్రవేశపెట్టి ఇంద్రియములను అన్నింటిని నిగ్రహించి మనన్సును 
వ్యృాదయమున సి సిర మొనరిరిచి ప్రాణమును మూర్జమునకు చేర్చి నిలిపి నన్ను 
న్మరించుచు బ్రవ్మోమునకు వాచకమైన ఓంకారమునీ ఉచ్చరించుచు శరీరమును 
వీడ్కొని పోవవాడు వరమమైన గతిని ఏసైందుచున్నాడు 


వఏకాగ్రమైన చిత్తముతో నిత్యము నతతముగా నన్ను న్మరించు యోగికి నేను 
నులభముగా వొందదగిన వాడను అగుదును. నన్ను చేరి వరమమైనన ంసిద్ధిని పొందిన 
మవోత్ములు అశాశ్వతము దుఃఖములకు నిలయమును అయిన వునర్జన్మనే పొందరు. 
బ్రవ్మా బువనముతో కూడ నకలలోకములలో ఏ లోకము నకు పోయినను మరలతిరిగి 
రావలసినయే యుండును. నన్ను పొందినవ్వుడు మాత్రమే పునర్జన్మ యుండదు. 


యోగులు వమార్గమునందు పోయినచో మరల తిరిగిరారో, ఏమార్గమునందు 
పోయినచో తిరిగివత్తురో చెప్పెదను. అగ్ని, జో్యతిన్సు, అహాన్సు, శుక్షవక్షము, 
ఆయుమానముల యుత్తరాయణము, కల మార్గమునందు పోయిన బ్రవ్మావేత్తలు 
ట్రహ్మమును పొందుదురు. భ(భూమము, రాశీ, కృ షవక్షము, ఆజుమానముల 


201 


దక్షిణాయనము, గల మార్గమునంమి పోయిన యోగి అచ్చట చాంద్రమనమైన జ్యోతిన 
పొంది తిరిగివచ్చును. శుక్షము, కృష్ణము అను ఈ ౮౦డు మార్గములు జగత్తునందు 
శాశ్వతమైనవి. ఒకదానిచేత అనావృత్తి మతజీయొక దానిచేత ఆఅవ్యత్తి కలుగును. ఈ ర0డు 
మార్గములను ఎజింగిన యోగి ఎవ్వడును మోవామును పొందడు కావున అర్జునా! నీవు 
అన్న వేశలయందును యోగయుక్తుడవై యుండుము. వేదములు యజ్ఞములు త్రవన్సులు 
దానములు న మ? అధ్యయనానుష్తా నములవలన ఏయే వేలము కలుగు "నని 
శాస్త్రము నిర్దేశించినదో ఆఫ లనముదాయమును నర్వమును అతిక్రమించి, దీనిని 
తెలిసికొన్న యోగి పరమైన స్థానమును హైందుచున్నా 


శో 
శ్లో! 
శో 
శో 
శో 


శో 


శో 
శ్లో 


శో 


అంతకాలే చ మా మేవ న్మరన్ముక్తావ కశేవరమ్‌ | 

యః వ్రయాతి న మద్భావం యాతి నా న్యత్ర నంశయః॥ 
యం యం వాపి న్మర నావం త్యజ త్యంతే కలేవరమ్‌ | 
తంత మే వైతి కౌంతేయ నదా తద్పావ భావితః || 

తస్మా త్సర్వేమ కాలేమమా మనున్మర యురద్ధ్య చ] 

మ య్యర్పితమనో బుద్ధి ర్మామే వైవ్య న్యనంశయః | 
అబ్యానయోగ యుక్తేన చేతసా నాన్యగామినా | 

వరదుం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్‌ || 


ప్రయాణకాలే మన సాచలేన భక్త్యా యుకో యోగబలేన చైవ! 
భువో ర్మద్యే ప్రాణ మావేళ్య నమ్యక్‌న తం వరం పురషముపె ప్రైతి దివ్యమ్‌ || 


నర్వద్వారాణి నంయమ్య మనో వ్యాది నిరుద్ధ్యచ | 
మూర్దా్న్యాధా యాత్మనః ప్రాణ మాస్థితో యోొగధారణామ్‌ || 


ఓ మి త్యేకాక్షరం బ్రవ్మా వ్యావారన్‌ మా యనున్మరన్‌ | 
యః వ్రయాతి త్యజన్‌ దేవాం న యాతి వరమాం గతిమ్‌ | 


అనన్యచేతా నృతతం యో మాం న్మరతి నిత్యశః | 
తస్యా వాం నులభః పార్థనిత్యయుక్తన్య యోగినః | 


మా ముపేత్య పునర్జన్మ దుఃభాలయ మశాళ్వతమ్‌ | 
నావు్నువన్తి మవోత్మానః నంసిద్ధిం వరమాం గతాః | 


ఇ మ్మాఘననా-. లోకాః పునరావర్తినో ౭ర్జున | 
మా ముపేత్యతు కోంతేయ వునర్జన్మ న విద్యతే || 


16 


202 


శో యత్ర కాలే త్వనావృత్తి మావృత్తిం చైవ యోగినః | 
వయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ ॥| 23 


శో! అగ్ని ర్యోతి రవా ళ్ళుక్షః షణ్మాసా ఉత్తరాయణమ్‌ | 
తత్ర వయాతా గచ్చస్తో బవ్మా . బ్రవ్మావిదో జనాః॥| 24 


శో ధూమోరాత్రి న్వథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్‌ | 
తత్ర చాంద్రమనం జ్యోతి ర్యోగీ ప్రావ్య నివర్తతే ॥ 25 


శో శుక్షకృష్టే గతీ హ్యేతే జగత శ్ళాశ్వతే మతే] 
ఏకయా యా త్యనావృత్తి మన్యయా౭వర్తతే వునః | 26 


శో. నైతీ న్శతీ పార్ధ జానన్‌ యోగీ మువ్యాతి కశ్చన | 
తస్మా త్సర్వేష్‌ కాలేమ యోగయుక్తో భ వార్డున ॥ 27 


శ్రీమవోబారతే - బీవ్మవర్వణి - అద్యాయః - 32 
విజయప్రభ 


బగవానుడు ఈ నందర్భమున మూడు విషయములను వివరించుచున్నాడు 
మరణించునమయమున తుదకు ఎవడు దేనిని బావించునో వాడు తరువాత ఆ బావమునే 
పొందును ; కావున భగవంతుని న్మరించుచు శరీరమును వీడు వాడు భగవంతునే 
పొందును. కాని అట్లు తుదిక్షణమున భగవంతుని న్మరణము కలుగ వలయు నన్నచో 
జీవితమున నదా ఆయననే ధ్యానించు చుండవలయును ఆ ధ్యానముయుక్క 
బలమువలన తుదిక్షణమునందు బగవంతునే న్మరించుచు శరీరమును వీడిన యోగి 
భగవంతునే పొంది పునర్జన్మమును పొందడు ; అనగా ముక్తు డగును. ఇది మొదటి 
విషయము. 


ఓంకారమును బ్రవ్మామునుగా ఉపాసించిన యోగి యోగబలముచేత మనన్సును 
వ్యాదయమునందు నిరోధించి, మనన్సుతో కూడ ప్రాణమును వృాదయమునందు 
నిరోధించి, మనన్సుతో కూడ ప్రాణమును వృాదయమునుండి కనుబొమలమధ్యకు 
అక్కడ నుండి మూర్దమునకు చేర్చి అక్కడ నుండి మూర్రమును ఛేదించుకొని పోయి 
వరమగతిని పొందుచున్నాడు. వరమగతి అనగా మోక్షము. కాని ప్రణవమును 
బ్రవ్మామునుగా ఉపాసించువారు బ్రవ్మాలోకమునకు పోయి అక్కడ చిరకాలము 
ఉండి, ఆలోకము ప్రళ౮యమునందు అంతము నొందునప్పుడు, బ్రవ్మాదేవునితో కూడ 
ముక్తిని పొందుదు రని ఉవనివత్తుల యందు చెప్పబడి యున్నది. ఇది రెండవ విషయము. 


203 


ఈ బవ్మాలోక గమనముయొక్క ప్రాశన్త్యమును వివరించుటకే భగవంతుడు, 
ఈలో కమునకు చేర్చు శుక్షగతిని గాక కృష్ణగతిని కూడ (ప్రస్తావించినాడు. అగ్ని, 
జ్యోతిన్సు, అవాన్సు మొదలుగా శుక్షమార్గమునందు, దూమము, రాత్రి మొదలుగా 
కృష్ణమార్గమునందు "పేర్కొనబడిన శబ్దములు ఆ యా దేవతల నాదముములు. వీరిని 
ఆతోవాహికదేవత లందురు. అతివవాన మనగా యాత్రికులను ఒక మజిలీ నుండి 
మతజియొకచుజిలీకి తీసికొనిపోవుట. ఈ దేవతలు తమస్థానమునకు చేరిన యోగులను 
అక్కడ నుండి 'పైస్థానమునకు చేర్చుచుందురు. అందువలిన వీరు ఆతివాహికదేవత లని 
చెవ్పబడుచున్నారో. వీరిలో అవాన్సు రాత్రి మొదలుగా కాలములోని విభాగములను 
అబిమానించు దేవతలు అధికముగా నున్నారు. మామిడితోట అన్నప్పుడు దానియందు 
మామిడి చెట్లు కాక ఇతర వృక్షములు కూడ కొన్ని యుండవచ్చును. మామిడి బెట్టు 
అధికముగా నుండుటచే దానిని మామిడితోట అని చెప్పుచుందుము. అప్లే వీనియందు 
కూడ కాలము నభిమానించు దేవతలు అధికముగా నుండుటచే, అగ్నిజో్యతిన్సు 
మొదలగువారు కాలాఖభిమానిదేవతలు కాకపోయినను, శుక్షమార్గమును 
ఉత్తరాయణమార్గ మని, కృష్ణమార్గమును దక్షిణాయన మార్గమని 'పేర్కోనుచుందురు. 


శుక్షమనగా తెల్లనిది. కృృష్ణమనగా నల్లనిది. ప్రకాశవంతములైన విద్య, జ్ఞానము 
మొదలగునవి శుక్ష శబ్దము చేత్‌ నూచింపబడును. (ప్రకాశహీనములైన అవిద్య, 
కర్మపరత్వము మొదలిగునవి కృష్ణశబ్బముచేత నూచింపబడును. బ్రహ్మమును 
ఉపాసించువిధానములను బ్రవ్మావిద్య లందురు. అందువలన బ్రవ్మావిద్యోపానకులైన 
యోగులు బ్రహ్మలోకమును చేరుటకు ఏర్పజువబడిన మార్గము మల అని 
చెప్పబడుచున్నది. కర్మవరత్వ మునకు కారణము అవిద్య. అరదువలన 
యజ్ఞయాగదానాదులచేత పుణ్యము నార్జించుకొన్న కర్మనిష్టులు 
ఇంటప్రచంద్రాదిలోకములను చేరుటకు ఏర్పణువబడీన మార్గము కృష్ణగతి యని 
"పేర్కొనబడినది 


ఈ మార్గములందు కాలాభిమానదేవతలు అధికముగా నుండుటచే, 
బ్రవ్మోపానకులు ఊఉత్తరాయణమునందే వగటికాలముననే మరణింతురని కాని, 
కర్మనివ్ధలు దక్షిణాయనమునందే రాత్రి కాలముననే మరణింతురని కాని తలంచుటకు 
వీలు లేదు. ప్రారబ్బముయొక్క అంతమున ఎవరి శరీరమైనను ఎప్పు డైనను 
వడిపోవచ్చును. ప్రారబ్ధము శరీరమును ఇచ్చిన తరువాత దానిని అవలంబించి కోందణు 
ఉపాననలు, మజటికొందణయ యజ్ఞయాగాదులను గావించుచుందురు. ఉపాననలు గాని 
కర్మనిష్టలు గాని ప్రాబ్ధమును. మార్పవు. అందువలన వీరిలో ఎవడు ఎప్పుడు 
మరణిరిచినను ఉపాసీకులు శుక్షమార్గమున ట్రవ్మలోకమునకు, కర్మనిష్ణులు 
కృష్ణమార్గమున ఇంద్రలోకాదులకు తవ్పక చేరుదురు. 


204 


అట్లయినచో అంవశయ్య ప్రై వీష్ముడు బాధను భరించుచు పెక్కుదినములు 
ఉత్తరాయణము కొఆఅకు ఏల వ్రతీక్షరంచుచుండెను? ఆయన తండ్రి యొనంగిన న్వచ్చంద 
మరణము అను వరమును ప్రకాశింపజేయుటకు, ద్రౌవదీ వస్తావవారణమును చూచుచు 
దుర్యోధనాదులను శిక్షింవకుండుట మొదలగు అకృత్యములవలన కలిగిన పొవమునకు 
ప్రాయక్చిత్తమును పాందుటకు, అంపశయ్యపై నుండి ఉత్తరాయణ ముయొక్క 
పాశన్యమును నిరూపించెను. అనగా నంకల్పపూర్వకముగా శరీరమును 
త్యజింవదలంచువారు, మహావ్రస్థానము మొదలగువానిని ఉత్తరాయణమునందే 
ఆచరింవవలెనని ఆయన నూచించినోడు ఆయన ఉత్తరాయణమునందు మరణించినను 
బ్రవ్మాలోకమునకు పోలేదు. ఆయన తనకు వూర్వస్థానమైన వనుత్వమునే పొందెను. 
ద్రోణాచార్యుడు దక్షిణాయనమునందు మరణించిననే బ్రవ్మాలోకమునకే పోయినట్లు 
మవోబారతమున చెవ్చబడియున్నది. కావున మరణకాలమునకు ఈ మార్గములందు 
పయనించి, ఉపాననయొక్క, యజ్ఞయాగాదులయొక్క ఫలములను పొందుటకు ఎట్టి 
నంబంధము లేదు 


న్వర్గాదిలోకములనుండియే కాక బ్రవ్మాలోకమునుండి కూడ మరలివచ్చుట 
తంభవింపవచ్చు ననుట మూడవ విషయము. "ఆ బ్రవ్మాభువనాల్నా లోకాః వపునరావర్షి నో 
౭ర్జునో అని భగవానుడు చెప్పిన నందర్భము శ్రీశంకరులవారు, " ప! ప బ్రవ్మాభువసాత్‌" 
అన్‌గా “బవ్మాలోకముతో కూడ" అని వా్యాఖ్యానించినారు. 


"ఆబ్రహ్మభువనాత్‌ నవహబవ్మాభువనేన లోకాః నర్వే వునరావర్తినః 
వునరావర్తన న్వభావాః” 


కాని [వ్రణవమును బ్రహ్మామునుగా ఉపాసించి బ్రహ్మలోకమునకు 

న వరమగతిని అనగా మోక్షమును పొందుచున్నాడు (న యాతి వరమాం 

తిక) అని, శుక్షగతిచే బ్రవ్మాలోకమునకు చేరినవాడు అనావృత్తిని పొందును (ఏకయా 

౦ భ్‌. స్‌) అనీ బగవంతుడే చెప్పియున్నాడు. మటీ బ్రవ్మాలోకము పునరావర్తి 
వా ! ఇది పూర్వావర విరోదము కాదా! 


ఈ విరోదమును పరిహరించుటకై కొందయు ఇట్లందురు ప్రళయమునందు 
న్వర్యదిలోకములతో పాటు వలోకము కూడ నళించి మరల 
నృష్టింవబడుచుండును. కావున బ్రవా న అ. మరల తిరిగివచ్చు 
న్వబావము కలదే కాని బటు చేరినవారు మాత్రము ఆలోకాధివతితో 
కరూడ ముక్తి నొందుదురు , తిరిగిరారు 


కాని యిక్కడ భగవంతుడు ఉపానకులైన యోగులను గూర్తి ఎప్పుచున్నాడుకాని 
లోకముల వునరావర్తనమునుగూర్చి చెప్పుటలేదు. వళయమునందు నకలలోకములు 
పోయి నృష్ట్యారంభమున మరల వచ్చు ననుట నువ్రసిద్దము. ఆవిషయమున ఇక్కడ 


205 


నంశయము లేదు. బవ్మాలోకమునకు బేరినవా రందజు అచ్చటనే ముక్తిని పొందుదురా? 
లేకవారిలో కొందరు తిరిగి వచ్చుట కూడ నంబవించునా అన్నదే ఇచ్చట నంశయము 
బవ్ములోకమునకు పోయినప్పటికిని కొందఅకు తిరిగి వచ్చుట తవ్ప దని తన్ను 
పొందినవారికి మాత్రము వునర్జన్మ యుండ దని భగవంతుడు ఉద్దాటించుచున్నాడు. 


ఈ నందర్పమున కృష్ణ శుక్ల మార్గములయొక్క విశేషములను [గ్రహించుట 
ఆవశ్యకము. ఇష్టావూర్తములను దొనములిను ఉపాసించువారు మరణించినవ్పుడు 
ధూమము, రా్రీ కృష్ణపక్షము, దక్షిణాయనము అనుదేవతలను చేరుదురు. వీరు 
నంవత్సరదేవతను చేల్‌రు. దక్షిణాయనమానదేవతనుండి వీరు పితృలోకమునకు 
అటనుండి ఆకాశమునకు అటనుండు చంద్రుని చేరుదురు. అచ్చట వుణ్యపలమును 
అనుభవించి తిరిగి వత్తురు. 


వంచాగ్నివిద్య నెజీింగిన గృహస్థులు, అరణ్యమునందుండి ఉపాననలు 
గావించు వానవ్రన్గులు, శ్రద్ధాకువులైన తావనులు, వరివ్రాజకులు, వైష్టకబ్రవ్మాచారులు 
శరీ రవియోగమూను పొందినప్పుడు అర్చిస్సు, అహన్సు, శుక్షపక్షము, 
ఉత్తరాయణమానములు, నంవత్సరము, ఆదిత్యుడు, చంద్రుడు, విద్యుత్తు అను 
దేవతలను చేరుదురు. అచ్చటికి బ్రవ్మాలోకమునుండి వచ్చిన అమానవుడైన వురుమడు, 
అనగా మనువు నృష్టిలోనివాడు కాదు, వారిని బ్రవ్మాలోకమునకు చేర్చును. 


విద్యు లోకమునకు చేరినవారి నందఅను ఈవురుముడు బ్రవ్మాలోకమునకు 
య నామము మనన్సు, వాక్కు మొదలగు వ్రతీకలను అవలంబించి 
ఉపాననలు గావించినవారు విద్యులోకమునందే యుందురు. పంచాగ్ని 
విద్యోపానకులను నగుణ బహ్మపానకులను వాన్యప్రన్థ పరివ్రాజక నైష్టిక 
బ్రవ్మాచారులను ఆవురుమడు బ్రవ్మాలోకమునకు చేర్చును (ట్‌ నూ. 4-3-15) 


బవహ్మలోకమునకు చేరినవా రందఅను అచ్చట తవ్పక ముక్తి పొందుదు రని 
చెప్పుటకు వీలు లేదు. ఛాందోగ్యమున అక్షిపురుష విద్యయందు ఇట్లున్నది "ఆ 
మావవుడైన పురుషుడు వీరిని బ్రవ్మామునకు చేర్చుచున్నాడు. ఇది దేవవథము , 
బ్రహ్మపథము. దీనిచేత (బవ్ముమును) పౌందుచున్నవారు ఈ మానవమైన 
యావర్తమును పొందరు పొందరు. 


తత్పురుషో౭మానవః న ఏనాన్‌ బ్రవ్మా గమయ త్యేవ దేవవధో బ్రవ్మావధః। 
ఏకేన వ్రతివద్యమానా ఇమం మానవ మావర్తం నావర్తన్తే నా వర్తన్తే॥ (4-15-5) 


ఇచ్చట ఆనందగిరి టీకయందు ఇట్టున్నది. “ఇమమ్‌" (ఈమానవమ్రైన 
యావర్తమును) అను విశేషమువలన వు అనావృత్తి, కల్పాంతరమునందు 
ఆఅ వృత్తియు నుండు నగి నూచింవబడుచున్నది". 


త్త? 


తోలే 


ఇమ మితి విశేషాణాత్‌ అనావృత్తి రస్మిన్‌ కల్పే, కల్పాంతరే తు ఆవృత్తి రితి 
నూచ్యతే। 


ఈ చషయమునే బహ్మనూ(త శంకరభా ష్యవ్యాఖ్యానమునందు 
'శ్రీగోవిందానన్దులవారు ఇట్లు ఉద్దాటించిరి. "ఇమమ్‌" (ఈ మానవమైన యావర్తమును) 
అను విశేషణమువలన ఈ కల్పోమునందు బ్రహ్మలోకమునకు చేరిన వారికి 
కల్పాంతరమునందు ఆవృత్తి కలుగు నని తోచుచున్నది. అయినప్పటికి 
ఈశ్వరోపాననము లేకుండ పంచాగ్ని విద్య, అశ్వమేధము, దృఢబ్రవ్మాచర్యము 
మొదలగు సాధనములచేత ఎవరు (బ్రవ్మాలోకమును) చేరిరో వారికి, తత్త త్త్వజ్ఞానము 
ఉండవలయు నను నియమము లేక పోవృటవలన, ఆవృత్తి కలుగును. ఎవరు 
దవారాదికమైన యీశ్వరోపాననచేత చేరిరో వారికి నగుణవిద్యాఫలము క్షయము 
నొందినవ్వుడు కూడ నిరవగ్రహమైన యీశ్వరానుగ్రహ ముచేత లబ్బమైన 
ఆత్మజ్ఞానమువలన ముక్తి తప్పక లబించును. "మఖీ ఇచ్చట నూత్రకారునిచేత 
నగుణప్రీవ్మావేత్త లకే అనావృత్తి క్రమము చెప్పబడినది ; నిర్ణణ ట్రవ్మావేత్తలకు 
చెవృబడలేదు ; ఇందులకు హేతు వేమి* అని ఆశంకించి, వారినీగూర్చి ఆ శంకయే 
లేకుండుటవలన, (నమ్యగ్గ్దర్గనముచేత తమన్సు విధ్వన్నవైన వారికి 
నిత్యసిద్ధ నిర్వాణపరాయణులైన వారికి అనావృత్తి సిద్ధమే) నమ్యగిత్యాదిగా 
భావ్యకారుడు చెప్పుచున్నాడు. నగుణబ్రవ్మావేత్త లకు అవృత్తే కలుగువలసియుండగా 
నమ్యగ్దర్శనమును ఆశ్రయించుటచేతనే అనావృత్తి సాధింపబడుచున్నది. కావున 
న్వయముగా నమ్యగ్దర్శనులైన వారికి ఆవృత్తినిగూర్చి శంకయే లే దని చెవృవలసిన దే 
మున్నది అని యర్థము” 


"ఇమ మితి విశేషణాత్‌ అస్మిన్‌ కల్పే ట్రవ్మాలోకం గతానాం కల్పాన్తరే ఆవృత్తిః 
భాతి] తధాపి ఈశ్వరోపాస్తిం వినా వంచాగ్ని విద్యాశ్వమేధ బ్రవ్మాచర్యాది సాదనైః 
యే గతాః తేషాం తత్త్వజ్ఞాన నియమాభావాత్‌ ఆవృత్తిః స్యాత్‌ యే తు దహరాది 
ఈశ్వరోపాస్త్యా గతా” తేషాం నగుణ విద్యావ లక్షయే౭పి నిరవగ్రహ 
ఈశ్వరాను గ్రవాలబ్ధ ఆత్మజ్ఞానాత్‌ ముక్తినియమః ఇ త్యభి(పే త్సావా. అంతవత్త్వే౭పి 
తు ఇతి! నన్వత్ర నూత్రకృతా నగుణ విదా మేవ అనావృత్తి క్రమః ఉక్తః న నిర్గణవిదామ్‌! 
తత్ర కో హేతు రిత్యాశంక్య, తేషా మావృత్తి శంకాభావా ది త్యావా - న్‌మ్య గిత్తి | 
తదాశయణేన ఇతి నగుణవిదాం అవృత్తి ప్రాప్తొ, నమ్మ్యగ్గ్దర్గనాశయణేన ఏవ 
అనావ్యృత్తిః సాధితా | అతః న్వతః నమ్యగ్దర్శినాం ఆవృత్తి శంకా నేతి కిము వాచ్యమి 
త్యర్థః|(బ నూ నూ.4 = 4-22) 


నమ్యగ్దర్శనములేక, బ్రవ్మాలోకమునుండి తిరిగివచ్చువారు, శుక్షమార్ణముననే 
తిరిగివత్తు రని గ్రహింపవలసియున్నది. 


207 
(1) భగవశ్వ్వరూవ నిరూవణ చమనము 


గత 


| శుక్షగతిని కృష్ణగతిని వివరించిన తరువాత భగవానుడు, ఆ గతులకు నంబంధము 
లేకుండ ఇక్కడనే ఇప్పుడే ముక్తిని కలిగించునట్టి ఆత్మజ్ఞానమును వ్రశంసించుచు ఇట్లు 
చెప్పెను. "నీకు నాయందు అనూయకలుగుట లేదు. కావున నీకు రాజవిద్య 
రాజగుహ్యుము వవిత్రము ఉత్తమమును అయిన జ్ఞానమును విజ్ఞాననహితముగా 
బోధింతును వినుము. దీనిని తెలిసికొన్నచో నీవు నంసారమునుండి మోక్షమును 
పొందగలవు. దీనిని నీవు త్యక్షముగా తెలిసికొ నగలవు. ఇది ధర్మమునకు దూరము 
కాదు. ఇది నుఖముగా నంపాదింపవీలయినది. అయినను నుఖనంపాద్యములైన 
కర్మఫలములవలె ఈ జ్ఞానముయొక్క ఫలము ఎప్పటికిని క్లీణించునది కాదు". 


శో ఇదం తుతే గువ్యాతమం వ్రవక్ష్యా మ్యృననూయవే | 
గాడ్‌, 
జ్ఞానం విజ్ఞాననహితం యద్‌ జ్ఞాత్వా మోక్ష్యసే ౭శుభాత్‌ | 1 


శో రాజవిద్యారాజగువ్యూం వవిత్ర మిద ముత్తమమ్‌ | 
వ్రత్యక్షావగమం ధర్మం నునుఖం కర్తు మవ్యయమ్‌ | 2 


శ్రీమవోభారతే - భీవ్మవర్వణి - అధ్యాయః - 33 
విజయప్రభ ” 


రాజవిద్య యనగా విద్యలలో రాజువంటిది. ఊర్థ ్వలోకమునకు రెండే 
మార్గములు ఉవనిషత్తులలో చెవ్పబడినవి. యజ్ఞయాగదానాదులు చేసినవారు దక్షిణ 
మార్గమున న్వర్గాదిలోకములకు పోవుదురు.వంచాగ్ని విద్యను, నగుణబ్రవ్మావిద్యలను 
ఉపాసించినవారు ఉత్తరమార్గమున బ్రవ్మాలోకమునకు పోవుదురు. ఈ మార్గమున 
బ్రవ్మాలోకమునకు పైన ఏలోకములు చెవ్పబడ లేదు. కావున ఉత్తమలోకములుగా 
పురాణములలో వ్రశంసింవబడిన వైకుంఠము, కైలానము, నత్యలోకము, దేవీలోకము, 
గోలోకము మొదలగునవి యన్నియు బ్రవ్మాలోకములోనే కొన్ని ప్రత్యేక నివేశనము 
లని (౧01086) గ్రహింవవలసియున్నది. అంతేకాని అవి బ్రవ్మాలోకము కంజు భఖిన్నము 
లైనవి కావు; ఉన్నత మైనవి కావు. 


గువ్యూ మనగా రవాన్యముగా నుంచవలసినది మంత్రోపాననము మొదలైనవి 
గువాములు. అట్టివానిలో రాజువంటిది రాజగువ్యూము. అనుభవముతో కూడినది 
(009164 ౩2 0264021 లర్దుజగయంల విజ్ఞా నము 


208 


వైకుంరప్రాప్తి క్రైలానగమనము మొదలగునవి (వ్రత్యక్షావగమములు కాదు 
అవగమము అనగా తెలియుట ఇతరులవలన వినుట కాన్త్రవ్రమాణము చేత (గ్రహించుట, 
ఊహించుట మొదలుగా తెలియుట అనేక విధములుగా సొనున్నది. ఆత్మజ్ఞానము అట్టిది 
కాదు. నుఖము దుఃఖము మొదలగునవి ఎట్లు ప్రత్యక్షముగా తిలియుచేన్నవో అప్లే 
ఆత్మజ్ఞానము కూడ సాక్షాత్తుగా తెలియును "నేను నుఖవపడుచున్నాను", "నేను దు 
ఖవడుమ్‌న్నాను" అను విషయములలో ఎట్లు నందేహము కలుగుట లేదో, అప్లే 
ఆత్మజ్ఞానము కలిగినప్పుడు దానియందు నందేవామునకు అవకాశము ఉండదు. 


తన్ను గూర్చి తాను తెలిసికొనుటయే కాబట్టీ ఇందు కష్టపడవలసినది ఏదియు 
లేదు. దీనిని మిగుల నుఖముగా పొందవచ్చును. అల్ప(శమతో 
చిన్నకార్యమునోయజ్ఞ మునో చేసిన వానికి కొద్దివలము, పెద్దశమతో పెద్ద 
వ్యాపారమునో యజ్ఞమునో చేసినవానికి గొవృఫలము 'అభించుట వ్రసిద్ధముగా నున్నద్‌ 
పరిశ్రమకు తగిన ఫ్‌లము లబింపవలె ననుట యుక్తమే. కాని ఇది ఆనూత్రమునకు 
అవవాదము. ఇది ఎంత నులభముగా లబించినప్పటికి దీనివలన కలుగువలము 
వ్యయము నొందదు ; అనగా క్షీజణింవదు. కావున ఇది అవ్యయము. 


గత 


తాను వ్రశంసించిన శ్రేష్టమైన జ్ఞానమును భగవంతుడు ఇట్లు బోదించెను. 
“అవ్యక్తమైన రూపముతో నొచేత ఈ జగత్తు అంతయు వ్యాష్తమ్హై సె యున్నది. 
నర్వభూతములు నాయందున్నవి. కానినేను వానియందులేను భూతములు నాయందు 
కూడ లేవు. నాయీశ్వర శక్తియొక్క యోగమును చూడుము. భూతభావనమైన నాయాత్మ 
భూతములను భరించుచుండియు భూతములయందు లేదు. అంతటను వ్యాపించి 
పెద్దదిగా ఉన్న వాయువు ఎల్లప్పుడు ఆకాశమునందు ఎట్లు ఉన్నదో అప్లీ 
నకలీభూతములు నాయందు ఉన్న వని ఎజలుంగుము" 


శో మయా తత మిదం నర్వం జగ దవ్యక్తమూర్తినా | 
మతా ని నర్వభూతాని న చావాం తే వ్వవస్థితః || శ 


శో న చమత్నాని భూతాని వళ్ళ మే యోగ మైశ్వరమ్‌ | 
భూతభృతీనీ చ భూతసో 1 మమాత్మా భూతభావనః | వ్‌ 


శ్లో! య ధాకాళస్థితో వాయుః నర్వత్రగో మవోన్‌ | 
తధా నర్వాజి భూతాని మత్సా నీ త్యువధారయ | 6 


అధ్యాయః = 33 


209 
విజయప్రభ 


॥5నా యాత్మ భూతభావన" మనగా అది భూతములను పుట్టించునది లేక వర్థిల్ల 
జేయునది అని యర్థము. అట్లయినచో ఆత్మకు కర్తృత్వమున్నదా 9 లేదు. దేనియందు 
భూతములు పుట్టినట్లుగా వర ర్హిల్లుచున్నట్లుగా గోచరించుచున్నవో అది యాత్మ 
అట్లయినచో * నా అత్మ అని భగవాను డన్నప్పుడు, "మా యిల్లు" అన్నప్పుడు ఇల్లు 
మనకంటె భిన్నముగా ఎట్లున్నదో అబ్బే, యీ యాత్మ ఆయనకంజు అన్యముగా 
నున్నదా ? లేదు. "నా యాత్మ" అనగా *నోన్వరూవము లేకనేను" అనియే యర్థము. ఇది 
బూతములను భరించుచున్నది (భూతభ్భాత్‌) లేక ధరించుచు న్నది. కాని 
ఆబూతములయందు ఇది లేదు (న చబూతన్థం) మంటవమును బరించుచున్న నృంభములు 
మంటపమునందు ఉండవు. మంటపమునందు కలుగుమార్పు లేవియు 
న్తందములయందు నంభవింవ నక్క లేదు. పాలను ధరించుచున్న గిన్నె పాలయందు 
లేదు ఆపాలయందు ఎట్టిమార్చ్పులు నంబవించినను అవి ఆపాలను ధరించుచున్న గిన్నె 
యందు నంభవింపవు. అల్లీ భూతములయందు నంభవించునట్టి నృష్టిస్టితిలయాది 
విశేషములు ఏవియు, వానిని భరించుచున్న లేక ధరించుచున్న యాత్మయందు 
నంభవింవవు. 


“నర్వభూతములు నాయం దున్నవి, నేను వానియందు బేను" అని భగవానుడు 
చెప్పిన విషయమును "పైదృష్టాంతముల చేత గ్రహింవవచ్చును. కాని, “భూతములు నా 
యందు లేవు" అని భగవానుడు చెప్పుట (మత్సాని నర్వబూతాని.. నచ మత్సాని 
బూతాని) ఎట్లు కుదురును ? ఈ వాక్యములు పరన్నర విరుద్ధములు కావా? కాన్స్‌. 
ఎందువలన? "వెండి చెంబు, వెండి కంచము, వెండి గిన్నె మొదలగునవి వెండియందే 
ఉండును. కాని వండి, కంచముయొక్క ఆకృతి యందు ఉండదు. చెంబు మొదలగునవి 
పుట్టుటకు పూర్వము, ఆరూవములు పోయిన పిమ్మట వెండి, ముద్దయే యుండును. 
ఆరూపములలో వాండి యున్నచో ఆరూపములు నశించునవుప్పడు వెండి కూడ 
నశింవవలె. కాని అది అట్లు నశించుట లేదు. కావున ఆరూవములలో వెండి లేదు. అప్లే 
ఆత్మయందు నకలభూతములు నృష్టిస్థితిలయములను పొందుచున్నట్లు గోచరించుచు 
ఉన్నను, వానియందు ఆత్మ ఉండదు. అవి గోచరించుటకు పూర్వము, అవి నశించిన 
తరువాత, అది నిర్వికారముగా నిత్యముగా ఉన్నది. అనగా దానియందు భూతములు 
గోచరించుచు ఉన్నను, ఆ భూతముల ఆకృతులయందు ఆత్మ లేదు. ఆకాశమునందు 
అంతటను వ్యాపించుచు వాయువు ఎట్లున్నదో, అప్లే భూతము లన్నియు ఆత్మయందు 
ఉన్నవి వాయువునందలి వికారములు ఏవియు ఆకాశమునకు ఎట్లు నంబందించుట 
లేదో అప్లే భూతములయందు కలుగు వికారములు ఏవియు ఆత్మకు నంబంధంవవు. 
అది ఎల్లవు ఎడు నిర్వికారముగానే యుండును. 


గత 
మ వలం. నకు తనకు గల నంబంధమునుగూర్చి భగవంతు డిట్లు 
చెప్పుచున్నాడు "నేనునా వ్రకృతిని వశవజచుకొని, ప్రకృతికి వళశమైయున్న యీ నమన్త 


మున మరల మరల చంచ చనా ను కాని అభబూతములకు 
నంబంధించినకర్మలు, ఆకర్మలయందు నక్తుడను గాక ఉదాసీనుడనై యున్న నన్ను 
బంధింవవు నేను అధ్యక్షుడనుగా వ్రకృతి చరాచరమైన జగత్తును నృష్టించుచున్నది 
ఈకారణముచేతనే జగత్తు అనేకవిధముల వరివర్తనము నొందుచున్నదో 


న. ప్రకృతిం స్వా మవస్టభ్య వినృజామి వునః పునః | 
భూతగ్రామ మిమం శృత్స్న్న మవశం ప్రకృతే ర్వశాత్‌| 


శో! నచమాం తాని కర్మాణి నిబద్నన్తి దనంజయ | 
ఉదాసీనవ దాసీన మనక్తం తేష కర్మను | 


శో|| మ యాద్యక్షేణ వ్రకృతి న్సూయతే నచరాచరమ్‌ |. 
"హేతు నానేన కాంతేయ జగద్వివరివర్తతే | 


శ్రీమవాభారతే- భీవ్మవర్వణి - అధ్యాయః - 33 
విజయప్రభ 


భగవంతునకు (వకృతి లోబడియుండును. ఆయనయొక్క నంకల్పము 
ననునరించి ఆ (చకృతి, తనకు లోబడియుండి అన్వతం్యత్రములైన, వక్సతి 
నియమములకు లోబడియున్న భూతములను మరల మరల నృష్టించుచుండును. అనగా 
నృష్టిస్థతిలయములు ఒకదాని వెంటనొకటిగా నిరంతరము జరుగుచుండు నన్నమాట. 
"పెక్కు వైషమ్యములతో జగత్తును నృష్టించుచు, అఆవైషమ్యముల ననునరించి పెక్కు 
దర్మ్శబేదములతో దానికి స్థితిని న తుదకు లయమును ఈశ్వరుడు చేయుచున్నప్పుడు ఆ 
మవోకార్యములయొక్క వీలములు ఆయనను బంధింవవా ? బంధింవవు. ఎందువలన? 
ఆ కర్మలు వ్రకృతివలన జరుగుచున్నప్పుడు, వానియందు తాను ఆనక్తి నొందక 
ఉదాసినుడై యుండుటవలన తన్ను ఆకర్మలు బంధించుట లే దని భగవానుడు 
నమాధానము చెవ్పుచున్నాడు. పోటీలతో క్రీడలు జరుగుచున్నవ్పుడు ఏ వక్షమునకు 
నంబందింవక ఊరక చూచుచున్నవానికి ఏ వక్షము గెలిచినను ఓడినను నుఖము దుః 
ఖము కలుగవు ; ఆ క్రీడ యంతము వినోదమాత్రముగానే యుండును. అప్లే వ్రకృతి 
కావించుచున్న జగత్తీడను ఉదాసీనముగా చూచుచున్న యీశ్వరునకు ఆ "కీడలోని 
కర్మలయొక్క వలమేలయందు ఆనక్తి "నేను చేయుచున్నాను" అను నభిమానము 
బేకపోవుటవలన, ఆకర్మలు ఆయనను బందించుట లేదు. ఇది ఆయనవిషయము 


21 


మాత్రమే కాదు. లోకములో ఎవ డైనను తనవలన ఏ కర్మలు జరుగుచున్నను 
వానిఫలములయందు ఆఅనక్తి నొాందక, "మనన్సు, ఇంద్రియములు శరీరము వనులు 
చేయుచున్నవి ఏనేవేమియు చేయుట లేదు* అని కర్షృత్వాబిమానమును వీడియుండునో 
అట్టివానిని కూడ ఆకర్మలు బందింవవు. 


*నేను నృష్టించుచున్నాను" (వినృ్ఫజామి) అని చెప్పి వెంటనే, *నేను 
ఉదాసీనునివలె ఉన్నాను అని భగవానుడు చెప్పుట వరన్చర విరుద్దము కదా! ఆ 
విరోధమును వరివారించుటకే, వ్రకృతికావించుచున్న నృష్టియందు తానీ అధ్యక్షతచేత 
నిమిత్తమాత్రుడే కాని కర్త కా దని భగవంతుడు చెప్పుచున్నాడు. నూర్యుడు 
ఉదయించినంతనే ఆయన నన్ని ధియందు లోకమున ఎన్నోకార్యములు జరుగుచున్నవి. 
ఆయనయొక్క అధ్యుక్షత, లేక కాంతిప్రసారము, లేకున్నచో ఎన్నో కార్థుములు 
జరుగవనుట నువ్రసిద్ధము. అంతమాత్రముచేత ఆయన ఆకార్యములకు కర్తయనిగాని 
యపేరకు డని గాని చేప్పుటకు వీలు లేదు. ఉదయించుట (వకాశించుట ఆయనకు 
న్వభావము. ఆ(వప్రకాశమువలన లోకములో జరుగుకార్యములు ఆయనకు 
నంబంధింవవు. అప్లీ చైతన్యముతో ప్రకా౭ించుచుండుట వరమాత్మకు న్వభావము ; 
ఆవ్రకాశమువలన వ్రకృతియందు జరుగుకార్యములు ఆయనకు నంబంధింవవు. 


"ఈ కారణముచేతనే జగత్తు అనేకవిధముల వరివర్తనము నొందుచున్నది"* అని 
బగవంతుడు చెప్పుచున్నాడు. ఈమాటనుబట్టి ప్రతివ్యక్తి యొక్క వ్రవృత్తి అంతయు 
ఇట్టిదే అని [గ్రహింవవలసి యున్నది. ప్రతివ్యక్తికి వానిజగత్తు, వ్యవవోరము నర్వము 
వాని బానముపై పైననే ఆధారపడియున్నది. "నేను గ్రహించుచున్నాను* అన్న 
జ్ఞానమీయొక్క 3 వెలుగును పొందిన మనన్సు ఏ యే పదార్హములను వ్యక్తులను 
ననఘటనములను (గ్రహించుచున్నదో అవియే ఒక్కొక్కనికీ ఒక్కొక్క జగత్తుగా 
అగుచున్నది. ఎవని మనన్సు దేనిని గహింవదో అదివాని జగత్తులో ఉండదు. మజి 
వ్యక్తికి వెలువల వన్తురూవమైన జగత్తు (09ల676 ఇంగకథు ఉన్నది కదా ! ఉన్నది. లే 
దనుట లేదు. అది మనకు నత్యము కాదు, యదార్ధము కాదు; ; మనవ్యవవోరమునకు 
ఆధారము కాదు. మన మనన్సుచే దేనిని ఎప్పుడు నత్యముగా యథార్థముగా 
(గహించుచున్నామో అదియే మనకు నత్యము యధార్థమును అయిన జగత్తు అము మన 
నుఖదుఃఖములకు ఆధారమగుచున్వ; చి. నూర్వ్యుడు చెప్పువణకు కర్డునకు తాను 
కుంతీపుత్రు డను విషయము తెలియ, _ తెలిసినప్పటి నుండి కర్ణుని జగక్త్‌లో తాను 
కుంతీవుకత్రుడు, పాండవులు తనకు సోదరులు అయినారు. అంతకు పూర్వము అతని 
జగత్తులో వారు సోదరులు కారు, శత్రువులు. అప్లే కుంతీదేవి చెప్పువజణకు 
పాండవులవ్రవంచములో కర్ణుడు కేవలము కన్యావుత్తు డు, ఎవరో దిక్కుమాలికకన్య 
కని పాఅవైచినవాడు, నూతునిచే పెంచబడిన వాడు ; దుర్తార్లుడు వధ్యుడు. ఆమె 
కర్దునిగూర్చి అతడు తనపుత్తు డని చెప్పినంతనే పాండవుల ప్రపంచములో ఆ కర్టుడే 
జేగ్చష్టసోదరు డై డెనాడు. 


212 


ఆఅప్లే ఒధెలో కథలో వానిభార్య డౌస్టెమోనా మొదటి నుండి తందివఆరా 
వతివ్రతయే, కాని అతనికీ అయాగో అనువానిప్‌లన ఆమె జారిణి అను అనుమానము 
కలిగెను. దానితో అతడు ఆమెను గొంతు నులిమి చంపెను. వెంటనే 
అయాగోభార్యవలన డస్పెమోనా జారిణి కాదని ఒథెలోకు తెలిసెను. అతడు 
వశ్చాత్తాపముతో ఆత్మవాత్యకు పొల్పడెను. ఈ నందర్భమున అతడు ఆమెను 
(పేమించుచున్నపవ్పుడు, జారిణినిగా తలంచి హత్యచేసినప్పుడు, తరువాత 
దోషరహితురాలినిగా (గ్రహించినప్పుడు, మూడు కాలములయందును ఆమె 
పతివ్రతగానే యుండెను. కాని అతడు ఆమెనుగూర్చి ఎప్పుడు ఏవిధముగా 
గ్రహించుచున్నాడో అజ్ఞానమే వానికి యథార్థమై (౪౭1) వాని వ్యవవోరమునకు 
కారణమైనది. అంతేకానీ ఆమె మూడు కాలములందును పతివ్రతగానే యుండుట 
యన్నవాస్త వము అతనికీ యథార్థము కాలేదు కావున (ప్రతివ్యక్తికీ అతడు 
బగ్రహించుచున్న జగత్తే వానికి యథార్థ్‌ము. ఈ జగత్తు యొక్క ఉనికి మనన్ను న్సుపైననే 
ఆధారపడియున్నది. "నేను" అను చైతన్యముతో మనన్సు మేల్కొనినంతనే యీ జగత్తు 
పుట్టుచున్నది ; ఇంద్రియములు సాధనములుగా మనన్సు వనిచేయుచున్నప్పుడు ఈ 
జగమ్త్‌యొక్క వ్యవవోరము జరుగుచున్నది. గాఢనిద్రలో గాని, గాఢనమాధిలో గాని 
మనన్సు లీనమై మై నప్పుడు ఇది కూడ అయము నొందుచున్నది. అనగా తనజగత్తు యొక్క 
నృష్టిస్థితిలయములకు ప్రతివ్యక్తి కి తానే కారకుడైన యీశ్వరు డగుచున్నా డన్నమాటు 
అంపదోవలన, తన మనన్సునందే నృష్టిస్థితలయములను వొందుచున్న జగత్తును, 
చైతన్యమాత్రుడైన తనయందే, దృశ్యవరంవరామాత్రముగా ఎవడు చూచుచున్నాడో 
వాడు, నాటకమునందలి మనోవారదృశ్యములతోపాటు భయంకరదృళశ్యములను కూడ 
రసాత్మకముగనే భహించి ఆనందించు పేక్షకుని వలె, నిరంతరము ఆనందమునే 
పౌొందుచుండును. 


గత 


ఈస్థితిని పొందగోరువారు తన్ను ఎట్లు అరాధింతురో చెవ్పుచు భగవానుడు 
అర్జునుని కూడ ఆ వద్దతినే అవలంబింవు మని బోధించుచున్నాడు. "మవోత్ములు 
యమనియమాదులతో దృడటవ్రతులై మనన్సును నాయందే నిలిపి భక్తితో నాకు 
నమన్కరించుచు నన్ను, కీర్తించుచు, ధ్యానించుచు నిరంతరము ఉపా సించుచుందురు. 
కొందజు జ్ఞానయజ్ఞముచేత ఏకత్వముతో నన్ను పూజించుచు ఉపాసించుచున్నారు. 
మజీకొందజు పృధ్ద్హ ముతో బహువిదములుగా విశ్వతో ముఖునిగా నన్ను 
ఉపాసించుచున్నారు" 


శో నతతం కీర్త్రయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః | 
నమన్యంత శ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపానతే | 14 


213 


శో జ్ఞానయజ్డ్టేన చా ప్యన్యే యజంతో మా ముపానతే | 
ఏక్‌త్వేన 'పృథధక్తే వైన బవాుదా విశ్చతో ముబమ్‌ ॥ 15 


శ్రీమవోభారతే - బీష్మవర్వణి - అధ్యాయః - 33 
విజయప్రభ 


ఇందు మూడు విధములైన యుపాననలు చెప్పబడినవి. కొందతజు భగవంతుని 
యొక్క రూపమును ఎదుటగాని మనన్సులో గాని కల్పించుకొని దృడనంకల్పముతో 
యమనియమాదుల నవలంబించి నమన్కరించుచు, అ. గా వూజించుచు ఆయనయుక్క 
యవతార చరిత్రములను భావించుచు పరించుచు గానము చేయుచుందురు. కొందఖజు 
ఇంద్రుడు ఆదిత్యుడు మొదలగు భేదములతో ఆ భగవంతుడే ఉన్నాడు అనుతలంపుతో, 
ఇంద్రుడే నర్వేశ్చరు డని, ఆదిత్యుడే వరమేశ్వరు డని, ఎవరియబిరుచిని బట్టి వారు 
ఒక్కొక్క దేవతామూర్తిని భగవంతునిగా ఉపాసించుచున్నారు మజీకొందయి ఈ 
దేవతామూర్తులను పూజించుటను మాని నర్వాంతరామియు అద్వితీయమునైన 
పరబ హ్మ్‌మునే ఖగవంతునిగా ఖావించుచుండుటయే జ్లానయజ్ఞ ముగా 
ఉపాసించుచుందురు. 


ఇంద్రాదిత్యాది దేవతలను, న్వర్ణము ఆరోగ్యము మొదలగు వలములను గోరి 
ఉపాసించువారు కూడ భగవంతుని ఉపాసించినవారే అగుదురా ? మంత్రులను 
"సేనావతులను సేవించినచో మవొరాజును "సేవించినట్లు అగునా ? మంత్రులను 
"సేనావతులను 'సేవించువారికి వారియందు మంత్రులు సేనావతులు అను బావనయే 
యుండును గాని మహారాజు అను భావన ఉండదు. ఇంద్రాదితాాది దేవతలను 
పూజించువారు అట్లు కాక భగవంతుడే ఇంద్రుని రూవముతో ఆదిత్యునిరూపముతో 
ఉన్నా డను భావముతో ఉపాసింతురు. “మాతృదేవో భవ 1 పితృదేవో బవ" అను 
వేదముయొక్క అనుశాననమునకు కూడ తల్లిరూవమున తండ్రిరూవమున భగవంతుడే 
ఉన్నాడు అను నిశ్చయముతో వారిని సేవించుచు భగవంతునే 'సేవించుచున్నట్లుగా 
బావింపవలయు ననియే తాత్పర్యము. నకలపదార్దములలో నర్వాంతర్యామిద్టై 
భగవంతుడే వ్యాపించి యుండుటవలన, అన్ని రూపేములు నామములు ఆయనవే 
అగుటవలన ఆయన విశ్వతోముఖుడు. కావున భగవంతుడు నర్వాంతర్యామి అను 
బావనతో భగవదూపమునుగా స్వీకరించి ఇష్టదేవతారూపముగా ఎవనిని 
ఆరాధించినను అది భగవదారాధనమే యగును. 


ఈ యుపాననాభేదములవలన ఫలములయందు కలుగు బేదములను కూడ 
(గ్రహిరవవలినీయున్నచి'శంబ్రాదిళక్యాదిదేవకలను భగవద్రూవులనుగా ఉపాసించుచు, 
ఫలములను కోరుచున్నచో అట్టివారు న్వర్లాదిలోకములకు పోయి ఆవుణ్యవలమును 


214 


అనుభవించి తరిగివచ్చుచు పోవుచు అనేక జన్మలను పొందుచుందురు ఫలమును కోరక 
నిష్కామముగా భగవంతుని "సేవించుచు నుండువారు చిత్త శుద్దిని పాందుచు 
ధ్యానయోగమునకు ల. అర్హులగుదురు. భగవంతుని అద్వితీయ 
పరజఒవ్మామునుగా బావ్‌ంచుచు ఉపాసిం వారు జ్ఞాననిష్టలై ముక్తు లగుదురు. 


గత 


జగద్వ్యవహారమును పూర్తిగా వర్ణించి జగత్తు నందు అంతర్యామిగా నున్న 
భగవంతునే తప్ప అన్యమును గ్రహింవకురిడ ఉపాసించుచుండు వారికి, ఈ లోకమున 
యోగక్షేమములు ఎట్లు జరుగును? తల్లిదండ్రులను ఆ(శ్రయించియున్న పిల్లల 
యోగక్షేమములను తల్లిదండ్రులు చూతురు. బిడ్డలను ఆశ్రయించుకొనియున్న 
తల్లిదండ్రుల యోగక్షేమములను బిడ్డలు చూతురు. నంవన్నులనో దేవతలనో 
భజీంచువారి యోగక్షేమములను ఆనరవన్నులో ఆయాదేవతలో చూతురు. ఇట్టీ 
యాశ్రయముల నన్నింటిని వదలి భగవంతునే భజించువారి యోగక్షేమములను ఎవట్‌ 
చూతురు "ఇతరులను ఎవ్వరిని ఆశ్రయింవక నాయందే మనన్సును ఉంచి నిత్యము నన్నే 
చింతించుచు ఎవరు ఉపాసించుచున్నారో వారియోగక్షేమములను నేను 
వహించుచున్నాను" అను భగవంతుడు ఉద్దాటించుచున్నాడు. 


శో|| అనన్యా శ్చింతయంతో మాం యే జనాః వర్యుపానతే।! 
తేషాం నిత్యాబియుక్తానాం యోగక్షేమం వవో మ్యవామ్‌ | 22 


శ్రీమవోబారతే - భీవ్మవర్వజి - భగవర్గీతాయామ్‌ - అధ్యా. 9 
విజయప్రభ 


భగవంతుని యీవాక్యమునందు నమ్మకము కుదురుట నులభము కాదు. 
దృఢమైన నమ్మక మున్నచో భగవంతుని రక్షణము నంభవించుట నిశ్చితమే. 
శ్రీరామతిర్గస్వామియొక్క శిష్యులు కొందటు, "మనవప్రయత్నముల నన్నింటిని వదలి 
దేవుడా నీవో దిక్కు" అని యూరకున్నచో ఆదేవుడే వచ్చి మన యాకలిదప్పులను 
తీర్చునా” అని వ్రశ్నించిరి. "మనకు అంతటి దృఢవిశ్వాన మున్నచో భగవంతుడు కూడ 
మనయందు తోద్ద కలిగియే యుండును" అని ఆయన దృఢముగా చెప్పి మీకు 
ఈవిషయమును 'నిరూపింతు ననెను. అట్లయినచో వెంటనే నిరూపింపు డని వారు 
ఆయనను ప్రార్ధించిరి. ఆయన ఇట్లనెను. "అప్లే నిరూపింతును. మనము రేవు యాత్రకు 
బయలుదేరుదము , మా రందయు' భగవంతుడు గావించిన వాగ్జానమును దృడముగా 
నమ్ముచున్నారు గా 1" వారందటు, "జౌను ! మేము దృఢముగా నమ్ముచున్నాము"* 
అనిరి. ఆయన, “"అట్లయినచో ఇంకమనకు డబ్బుతో వనియే మున్నది. అన్నింటికిని ఆ 


25 


భగవంతుడే యున్నాడు , కాబట్టి ట్టి మా రవ్వరును డబ్బు తీనుకొనిరావద్దు" అని చెప్పెను 
అప్లే అని అంగీకరించి వారి మజునాడు ఆయన చెప్పిన నమయమునక్‌ బయలుదేరిరి. 
కొ౦తదూరము పోయిన తరువాత తోవలో నున్న నదికి వరదలు వచ్చిన వని రైలులో 
పషోక తప్ప దని ఆొలిసినది అందువలన వారు గత్యంతరము లేక భార వంతయు 
భగవంతుని పై వైచి టిక్కెట్లు లేకుండనే రైలులో ఎక్కిరి రైలు ఆనదిప్రై పై పోవుచుండగా 
రామతీర్థస్వామ్‌ ఫిష్యుల నంచులను జేబులను పరీక్షీంచెను. వారిలో కొందరు 
రహన్యముగా కొంత డబ్బును దాచి తెచ్చికొనియుండిరి. దానినంతయు ఆయన 
పోవుచేసి చేతిరుమూలులో కట్టి “చదగవంతుని శరణుపొందినవారికి డబ్బుతో నేమివని”ో 
అని నదిలో "కృష్ణార్చణ'" మనీ వినరివైచెను ఇంతలో టిక్కెట్‌ కలెక్టరు వచ్చి వీరి దగ్గర 
టిక్కెట్లు లే వని తెలిసికొని మర్యాదగా ప్రక్క స్టేషనులో దిగిపొం 'కని చొప్పెను. ఆప్లే 
వీరు ప్రక్క స్టే "సేషనులో దిగిరి అప్పటికి మద్యావ్నకాల మయ్యెను. అందణు అకలిలో 

అలమటించుచుండిరి. “మనయాకలి దప్పికలను బగవంతుడే కదా తీర్పవలె. కాబట్టి 
ఆయననే బజింతము” అనిరామతీర్దుడు స్టేషను యొక్క ఆవరణములోనే ఒకచెట్టు క్రింద 
వారినందఅను కూర్చుండు డని నంకీర్తన మును ఆరంభించెను. ఓపిక ఉన్నను లేకున్నను 
వారు కూడ భజన చేయుచుండిరి 


కొంతసేపైన తరువాత ఒకడు పెద్దగంపలో ఆహారపదార్థములను 
పానీయములను గైకొని వడివడిగా అచ్చటికి వచ్చేను రామతీర్ణుడు "ఎవరయ్యా! నీవు 
; ఎందులకు ఇక్కడికి వచ్చీతివి? అని అతని నడిగెను. అతడు బేనయముతో ఆయనకు 
నమన్కరించి, "మా శ్రేష్టిగారు తీర్థయాత్ర చేయుచు ఇక్కడికి వచ్చినారు. ఇచ్చట 
దేవాలయమున స్వావీకి అర్బనే చేయించి వెలుపలి మండవమున స్వామిని 
ధ్యానించుచు విశ్రమించినారు. ఆధ్యానమునందు స్వామి వారికీ గోచరించి, 
*రల్వే స్టే 'సేషనులో నాభక్తులు భజన చేయుచున్నారు , నీవు వెంటనే వారికి 
ఆహారప్రానీయములు నమకూర్చు" మని ఆదేశించెను, వెంటనే వారు లేచి తాము 
వచ్చుటకు ఆలన్య మగునేమో అని ఈ పదార్థములను ఇచ్చి ముందుగా నన్ను 
తటిమినట్లుగా వంపిరి, నేను వారి భృత్యుడను, భగవంతుడు చెప్పినభక్తులు మారే యని 
అనుకొనుచున్నాను ; దయచేసి మోరు వీనిని స్వీకరింపుడు , మా యజమాని కూడ 
పరువెత్సి నట్టుగా వచ్చుచున్నాడు , ఇంక మోరు వీనిని ఉపయోగింపుడు" అని 
బట్రతిమిలాడ పొచ్చెను. ఆయజమాని కూడ వచ్చి వారిని అప్లీ ప్రార్థించెను. అప్పుడు 
వారు తృప్తిగా భుజించి, ఆ శ్రేష్టియొక్క సావోాయ్యమున న్వగ్రామమేనకు క్షేమముగా 
చేరిరి. కావున మనకు భగవంతునియందు దృడవిశ్వాన మున్నచో 
మనయోగక్షేమములను ఆయన ఎప్పుడును విన్మరింవ డనుట న్పష్టము. 


216 
గత 


మతియును ఇతరదేవతలను ఆరాధించుటకంటె నర్వేశ్వరుని ఆరాధించుట 
ఎంతో నులభము. ఇంద్రాదిత్యాదిదేవతలను ఆరాధించునప్పుడు ఆయాదేవతలకు 
(ప్రేతికరములైన నమయములలో పదార్థములతో నియమములతో ఎంతో 
శమవడవలసియుండును. ఫలా "పీక్ష లేకురిడ బగవంతుని ఆరాధించునప్పుడు 
వర రగా మనము ఒక్కవండు నిచ్చినను, అదియు లేకున్న తో. వుష్పమునో, 
తులసీదళమువంటి వత్తమునో, జలమునో శుచిగా ఇచ్చినచో ఆయన స్వీకరించును. 
ఆయన నులభమైన మజేయొక ఉపాననావిదానమును కూడ నిర్దేశించుచున్నాడు. దీని 
కొక పూజావిధానమే లేదు. "నీవు ఏ వనిని చేయచున్నను, దేనినీ తినుచున్నను, దేనిని 
వోమము చేయుచున్నను, దేనిని దానము చేయుచున్నను, ఏదేని తవన్సు చేయుచున్నను 
వానిని అన్నింటిని నాకు అర్పింవుము. నీవు కావించుచున్న కర్మలు శుభము లైనను, 
అశుబములే అయినను పలరూపములైన యాకర్మయొక్క బంధములనుండి నీవృ 
విముక్షుడవు కాగలవు. నర్వకర్మ వఫలార్పణ రూవమైన యీ నన్న్యానయోగమును 
పొందినవాడు విముక్తుడై నన్ను పొందగలడు" 


శో|| వత్రం పువ్చం ఫలం తోయం యో మే భక్త్యా వ్రయచ్చతి | 

త దవాం భక్తువవ్చాత మశ్నామి వయతాత్మనః ॥ 26 
శో] యత్కరోషియ దశ్నాసి య జ్ఞువోషి దదాసి యత్‌ 

య త్తవన్యసి కాంతేయ తత్కురువ్వ మదర్చణమ్‌ | 27 
శో! శుభాశుభవలై రేవం మోక్ష్య'సే కర్మబంధనైః | 

నన్న్యానమయోగయుక్తాత్మా విముక్తోమా ముపైవ్యసి| 28 

శ్రీమవోభారతే ఆ భీవ్మవర్వణి - అధ్యా 33 

ఆయన ఈ యువదేశమునే భంగ్యంతరమున ఇట్లు చెప్పుచున్నాడు "నాయందు 

మనను కలవాడవు, నా బక్తుడవు, నన్నుగూర్చి యజ్ఞములు చేయువాడవు అగుము. 


నాకు నమన్కరింవుము. ఈవిధముగా చిత్తనమాధానము నొంది నన్నే వరమగతినిగా 
పొంది నన్ను చేరగలవు" 


శో మన్మనా భవ మదృక్షో మద్యాజీ మాం నమన్కురు | 
మామే వైవ్యసి య్రూై వ మాత్మానం మత్పరాయణః || ఏత 


ఛశ్రీమవోభారతే - ధీవ్మవర్వణి - అధ్యాయః - 33 


217 
ఈయభిప్రాయుమునే బగవానుడు, "నర్వధర్మములను పరిత్యజించి నన్ను 
ఒక్కునినే శరణము పొందుము” అని తుది మాటనుగా చెప్పి యువదేశమును 
ముగించినాడు. కావున ఇది ఈయువదేశమున కంతకును సారాంశమనుట నష్టము. 


ఈ నందర్చముననే ఆయన ఒక హెచ్చరికను చేయుచున్నాడు. "అనిత్యము 
అనుఖము అయినలోకమును దీనిని పొంది నన్ను భజింవుము"(అనిత్య మనుఖం లోక 
మమం ప్రావ్య భజన్వ మామ్‌ 33 - 33) ఇట్లనుట వలన ఈలోకము అశాశ్వత మని, 
నుఖరహిత మని, ఇందులకు విరుద్ధముగా తనన్వరూవము శాశ్వతమైన దని నుఖాత్మక 

మని, కావున తన్ను పొందు మని ఆయన న్పష్ట మొనర్చుచున్నాడు. ప్రతివ్యక్తి తాను 
నుఖముగా శాశ్వతముగా నుండవలె నని అభిలషీంచుచున్నాడు. ఇక్కడ లబించుచున్న 
దానికంటె అదికమైన నుఖము చిరకాలము లబించు నని తోచినంతనే, వేదములను 
విశ్వసించువాడు, యజ్ఞాదులను చేసి న్వర్గాదిలోకములకు పోవలయు నని, ఈశరీరమును 
వదలుకొనుటకు "సైతము సిద్దపడుచున్నాడు. కావున ఎవ డైనను భగవంతుని 
బజింవవలయు నన్నచో ఈలోకము, ఈ మనుష్యశరీరము చాల క్షణిక మని, ఇక్కడ 
అవ్వుడవ్వుడు లభించు నుఖముల కంటె, పిడుగులవల 'పైబడు దుఃఖములే ఆధికమని, 
బగవంతుని న్వరూవము శాశ్వతమైన దని, న్వర్గాదులయందు లభించు నుఖముకంకు 
చాల అధిక మని అవరిమిత మని ముందుగా నమ్మవలసియున్నది. ఆ నమ్మకము 
లేకు న్నచో భగవంతుని ఆశ్రయించుట కుదురదు. నకలభోగనం పన్నమైన 
మవోభవనము లబవించు నని రూఢిగా తెలిసికొన్నచో ఎవ్వ డై డనను చిన్నయింటిని 
నులబదముగా వదలుకొని ఆదవనమునకు చేరుటకు కష్టపడి యైనను వ్రయత్నించును. 
ఈలోకమునందలి యమైశ్చర్యనంపదలను తృణప్రాయముగా తలంచుచు ఎటివరిసితియం 
దైనను బగవంతునే భజించుచుండిన త్యాగరాజు, రామదాను, తుకారము, “కులసీదాను, 
కటేరు మొదలగు మహాభక్తుల దృష్టాంతములవలన ఈలోకము అశాశ్వత మని, 
నుబఖరహిత మని భగవంతుని న్వరూపము శాశ్వతము నుఖాత్మకము అని గ్రహింవవలె. 


(1) విశ్వరూప దర్శనము 
గత 


ఆట పాటలయందు ఆనక్తుడై యున్న విద్యార్థికి, విద్యావిజ్ఞానములవలన "పెద్ద 
యుద్య్యోగము కీర్తి నంపద మవోాభోగములు లభించే నని దృఢమమగా తోచిననే తవ్పో 
చాడు ఆటపాటలను వదలి విద్యానముపార్ణన్దా పూనుకెౌనడు అట్లు బగవంతుని 
న్వరూపము అమృతానందమే అను విశ్వానము రూఢముగా ఏర్పడిననే తవ్ప ఆయనను 
భజించుట కుదరదు. అందువలన భగవానుడు, "నేను నర్వజగత్తునకు ప్రభవసానము ; 
నావలననేనర్వము వ్రవర్తి న అని తెలిసికొని వండితులు అట్టిభావనతో నన్ను 
బజించుచున్నారు. అట్లు పేతిపూర్వకముగా నతతము నన్ను ఖజించువారికి 


218 


నేనుబుద్ధియోగము నొనంగుచున్నాను , దానితో వారు నన్ను చేరుచున్నారు," అని చెప్పి 
అర్జునునీయందు భగవంతుని న్వరూవమును తెలిసికోవలయు నను కుతూవాలమును 
కలిదించెను. అప్పుడు అర్జునుడు, "బుమలు దేవర్షియైన నారదుడు. అసితుడైన దేవలుడు 
వ్యానుడు నిన్ను పరబహ్మమునుగా చెఫ్పిచున్నారు అది నత కవే అని 
తలంచుచున్నాను, నీ ప్రబావమును దానవులు దేవతలు (గగ్రహింవలేకున్నారు సీన్వరూవ 
మేమో నీకే తెలియును. ఏమాహాత్మ్యవిశేషములచేత ఈలో కములను 
వ్యాపించియున్నావో, ఏ యే బావములయందు నిన్ను చింతించుచు నేను 
తెలిసికొనగలనో ఆ విభూతి విశేషములను నీ యైశ్చర్య యోగమును విపులముగా 
చెప్పుము" అని యడిగెను 


అరునుని కుతూహలమును గమనించి భగవానుడు ఆ యా జాతులలో 
వర్గములలో అగ్రగణ్యములై వ్రధానములై విశేషములను, "ఆదిత్యులలో నేను విమ్ణవును" 
అని మొదలు పెట్టి పెక్కింటిని చెప్పి తుదకు ఇట్లనెను. "లోకమున ఏటి ఏద 
మవాత్మ్యమహితమో, శ్రీ మంతమో, బలోత్సాహనమున్వితమో అది యంతయు 
నాతేజము యొక్క అంశమువలననే నంభవించుచున్న దని యెజబుంగుము లేదా, ఇన్ని 
విశేషము అతెందులకు ?” ఈ నర్వజగత్తును నాయందలి యొక్క యంశము చేత 
నిలిపియున్నాను". 


, శ్లో|| య ద్య ద్విభూతి మ త్సత్త్వం శ్రీమ దూర్జిత మేవవా| 
తత్త దేవావగచ్చ త్వం మమ తేజో ౭౦+ళనంభవమ్‌ | 41 


॥ శో అధవా బమా నైతేన కిం జ్ఞాతేన తవార్డున | 
ఆ విష్ణభ్యా మవా మిదం కృత్స్న్‌ మేకాంశేన స్థితో జగత్‌ || 42 


శ్రీమవోభారతే - భీష్మపర్వణి - అధ్యా. - 34 


ఈ భూతము లన్నియు భగవంతునియొక్క ఒకపాదమే (పాదో౭న్య విశ్వా 
బూతాని - పురుషనూక్తము) అని వేదము చెప్పినట్లు బగవంతుని యందలి యొక్క 
పాదమే, అనగా నాల్గవవంత్తే విశ్వముగా గోచరించుచున్న దని, అభివ్యక్తము కాకుండ, 
.అయుజఖుీంంర ఆయన న్వరూవము ఇంకను మూడువంతులు ఉన్న దని న్పష్ట 
మగుచున్నది. 


ఈ మహిమాతిశయమును విని అర్జునుడు, "నేను చూడగలుగుదు నేని విభూతి 
'మహితమైన నీ వరమేశ్చరరూవమును చూపుము" అని కృష్ణుని ప్రార్థించెను. కౌరవుల 
సభలో ఆయన విశ్వరూవమును వ్రదర్శించె నని అర్జునుడు వీనియురోకుట వలన తాను 
రా ఆయషీమును చూడ వలయు ననీ అభిలషించియుండును. 


219 


భగవంతుడు పార్ధని ప్రార్ధనమును మన్నించి, "“చరాచరమైన నమన్హ జగత్తును, 
నీవు చూడదలచుకొన్నదే యేదిమైనను, ఇక్కడ నాదేవామునందు చూడుము" అని 
దివ్యదృష్టినొనంగెను. అట్టి టి దివ్యదృష్టినే వా్థనబగవానునివలన పొందిన నంజయుడు 
చెప్పినట్లుగా, ఒక్కసారిగా వేయిమంది నూర్యులు 'పైకివచ్చినచో ఎంత కాంతి 
యుండునో అంతకాంతి భగవంతుని దేవామునుండి బయలుదేరి బూనభోంతరముల 
యందు వ్యాపించెను. దానియందు అర్జునుడు వేయి బాహువులతో వందలకొలది 
ఫీర్షములతో నేతములలో ఉదరములలో అన్ని వైపులకు వ్యాపించియున్న 
మహోన్నతమైన భగవంతుని రూపమును చూచెను. శీర్షముల పై కిరీటములు, 
వాన్త ములలో గదాచక్రాద్యాయుధములు కస్పించుచుండెను. చంద్రనూర్యులు ఆయనకు 
నేత్రములవలె నుండిరి. దంప్హలచే భయంకరములు గానున్న వక్రములయందు అగుట 
జ్వలించుచుండాను. ఆదేవామునందే బవ్మోదిదేవతలను, మహర్షులను నరములు 
మొదలుగా నర్వభూతములను, ఆయాలోకమయేల విభాగములతో, విన్సష్టముగా జగత్తు 
అంతయు అర్జునునకు ఒక్కచోటనే కన్పింపజొచ్చెను. అద్భుతము ఉగ్రమునైన ఆ 
విశ్వరూపవమును చూచుచు మూడులోకములు కంపము నొందజూచ్చాను. 
వనురుద్రాదిత్య గందర్వయక్షరాక్షసాదుల నంఘములు విస్మితములై ఆయనను 
చూచుచుండగా, దేవతలు కొందతు భీతులై ప్రాంజలులై ప్రార్థించుచుండిరి. మవారి 
సిద్ధనంఘములు "న్వస్తి, న్వస్తి" అని పలుకుచు వుష్కలమేలైన స్తోత్రముల 
న్వుతించుభుండిరి. ఆరూపమును చూచుచున్న యర్జనుడు ధైర్యహీనుడై కాంతిని 


వాది 


నుఖమును పొందలేక దిక్కుతకోచక దీను డయ్యెను. 


"సీకి చూడదలచుకొన్నది యేది యైనను ఇందు చూడుము అని భగవంతుడు 
ముందే బెప్పియుండెను*" మేము జయింతుమో లేకదుర్యోధనాదులే మమ్ము జయింతురో 
(యద్వా జయేమయది వానో జయేయుః) అని శంకించుచుండిన యర్జునుడు 
ఆనమయమున యుద్ధముయొక్క వర్యవసానమును తెలిసికొన దలంచుట నవాజము. 
అందువలన అతని య్దీబి ప్రాయమును గ్రహించి భగవానుడు ఆ వర్యువసాన దృశ్యమును 
(వముఖముగా (పదర్శించెను. దుర్యోధనాదులు, భూభారమును తగ్గించుటకై 
మనుష్యలోకమున అవతరించిన దివ్యులైన భీష్మద్రోణకర్దాదులు, పాండవుల వక్షము 
నందున్న మవోయోధులతో కూడ భూహీలనంఘములతో నత్వరముగా దంష్టలతో 
భయంకరములైయున్న భగవంతుని వక్తములలో ప్రవేశించుచుండిరి. కొరిదలు 
ముద్దలుగా నైన సీర్షములతో దంతములయందు చిక్కుకొనుచుండిరి. మిడుతలు గుంవులు 
గుంపులుగా జ్వలీంచుచున్న యగ్ని యందు వేగముతో వచ్చి దూకునట్లు, వరదలతో 
ఉరువడించుచున్న నదులు నముద్రములో పోయివడునట్లు , మవోబీరు లందలు 
'సైన్యవాహినులతో భగవంతుని వక్తములయందు జొజబడుచుండిరి. ఆయన వారి 
నందణను మింగుచు చవ్చరించుచురెడెను. 


220 


దీని నంతను చూచుచున్న యర్జునునకు బోగవంతుని వక్రములయందు 
వవేశించుచున్న వారిలో తాను తన సోదడీలు కొందణు లేకుండుచే షయము తమదే 
అగు నని తలియుచున్నను, ఇంతమందిని మింగుచున్న యీయన ఎవరు అను 
నం ప్రబల మయ్యెను., అందువలన అర్జునుడు బయముతో భక్తితో వ్రణమిల్లుచు, 
*వరమేశ్వరా ! వ్రనన్నుడ వగుము ఇంత యు[్రరూవుడవైన నీవు ఎవరు? ఏమి బేయ 
బూనుకొంటివి?* అని అడిగను. 


భగవంతు డిట్ట్లనెను. "నేను కాలుడను, లో కక్షయకరుడనై (వవృద్ది 
నొందుచున్నాను. ఇచ్చట ఈ లోకుల నందణను వారించుటకు పూనుకొనీయున్నాన 
నీవు లేకున్నను, ఈ "సైన్యములలో యిరువైపుల యందును నన్నద్దులై నిలిచియున్న 
యోధు లెవ్వరును ఇంక ఉండరు. వీ రందజు ఇంతకుముందే నాచే నివాతు లైనారు. 
కావున నీవు నిమిత్తమాత్రముగా శత్రువులను జయించి నమృద్ధమైన రాజర్థమును 
చౌందుము. లెమ్ము; యశన్సును పొందుము. నాచెతనే చంవబడినో యీ భీమ్మాదులను 
నంవారించుటకు వ్యధ యెందులకు? వీరి నందణను వధింపుము. నీవే విజేత వగుదువు" 


భగవంతుడు ఇట్లు చెప్పినను, ఆ యు[గ్రరూవమును చూచుచున్న యర్జునునకు 
భయము పోలేదు. అతడు వణకుచు అంజలించుచు మాటిమాటికి నమన్కరీంచుచు 
ధీఇిచేత మాట తొట్రవడుచుండగా భగవంతుని అనేక విధముల వ్రశంసించుచు 
ప్రార్థించుచు ఇట్లనెను. "ఆదిదేవా! వరమేశ్వరా! అనంతరూవ ! ఎదురుగా వెనుక వైవున 
అన్న వై వెపవులను నీకు నమన్కరించుచున్నాను నీ యీ మహిమ నెజుంగక్క “కృష్ణా! 
యాదవ ! మిత్రమా !" అని నిన్ను లెక్కపెట్టక పొరపాటున గాని స్నేవాముచే గానీ, 
వరివోనము కొణకు గాని, వివిరశయ్యాననమభోజనాదులయందు నీ నమక్షమున గాని 
వరోక్షమున గాని మన్నన లేకుండ చేసిన చేష్టలను వలికీన మాటలను క్షమింవుము. 
చరాచరమైన యీ లోకమునకు నీవు తండ్రివీ, నీ వభావము సాటి లేనిది. కావున 
దేవామును వంచి (ప్రణమిల్లి ప్రార్ధించుచున్నాను పుత్తుని తప్పులను తండ్రివలె, 
"స్నేహితుని యవరాధములను మిత్రునివలె ; ప్రియరాలేనేరములను ప్రియునివలె 
నాదోషములను నహింప్పుము అపూర్వమైన నీయీరూపమును చూచుచు 
వార్షముతోపాటు ఖీతిచేత వ్యధను కూడ పాొందుచున్నాను. నన్ను అనుగ్రహించి 
చతుర్చుజములతో (్రనన్నమైన రూవమును పొందుము" 


భగవంతు డిట్లనెను. "అర్జునా ! నీయందు ప్రనన్నుడనగుటచేతనే, నీచేత తవ్చ 
ఇంతరు లెవ్వరిచేతను చూడబడనీ యీ విశ్వరూవమును ఈశ్వరత్వ సామర్ధ్యముచేత 
నీకు చూపితిని. వేదాధ్యయన యజ్ఞదాన తపన్సంవన్నులైన వారికి కూడ ఈరోూవమును 
చూచుట శక్యముకాదు. భయము సొందకము. నీవు కోరుచున్న రూవమునే చూడుము". 


ఇట్లనుచు భగవంతుడు సౌమ్యమైన పూర్వరూవమును పొంది అర్జునుని 
ఓదార్చెను' అతడు న్వాన్గచిత్తుడై డైన తరువాత ఆయన మరల ఇట్లనెను. "అర్దునా గ్‌ నీవు 


221 


చూచినయీ విళ్వరూవము ఎంతగా తపోదానయజ్ఞాదులను గావించినను దర్శించుటకు 
శక్యము కాదు అనన్యమైన భక్తిచేతనే నన్నుఈ విధముగా తెలిసికొ నుటకు, 
సాక్షాతృరించుకొనుటకు, "తత్త కైన్వరూవముతో నన్ను పొందుటకు శక్య మగును. 
నాకొఆఅకు కార్యములను చేయుచు, నన్నే వరమగతినిగా తలంచుచు నాకు భక్తుడై, 
నంగరహితుడై నర్వభూతములందును వైరమును వీడిన వాడు నన్ను పొందును" 


విజయప్రభ 


ఇందు గ్రహింవవలసినయంశములు అనేకములు కలవు శ్రీకృష్ణుడు దివ్యదృష్టి 
నొనంగినా డనగా అర్జునుని నేశ్రేంద్రియమునకు మోషమైన శక్తిని తాత్కాలికముగా 
నొనంగి తరువాత దానిని ఉపవనంవారించినా డని (గహింవవలసియున్నది. 


"నన్ను అనుగ్రహించి చతుర్భుజములతో వ్రనన్నమైన రూవమును పొందుము" 
అని శ్రీకృష్ణుని అర్జునుడు ప్రార్థించుట మొదటి విషయము. ఆయన అర్జునునకు 
ఎల్లవు ఎడును? నాలుగో భూజములకోనే కన్చించుచున్నాడా అని నందేవాము కలుగును. 
ల్ట్‌ శ్రీకృష్ణనిర్యాణము తరువాత అర్జునుడు వ్యానునియొద్దకు పోయిదుఃవించుచు ఇట్లనెను. 
“అయ్యా! అవ్రమేయాత్ముడు శఖచక్రగదాధరుడు చతుర్భుజుడు పీతవానుడు తయిన 
పురుషుడు ఇంతకు ముందు నారథమునకు ముందు పోవుచు శత్రు సైన్యములను 
నిర్వహించుచున్నట్లు కన్చించెడివాడు. ఆ వురుమ మ కస్పించుట లే దేమి?" అని 
యడిగెను దీనిని బట్టి యుద్ధములయందు పూర్వము శ్రీక్సమ్లుడు చతుర్భుజుడై అర్జునుని 
రధమునకు ముండు రక్షత్రుడుగా కన్పించుచుండె నన్నమాట. ఇప్పుడు కూడ “అప్లే 
చతుర్భుజుడవుగా రథముముందు కన్చించుచుండు మని అర్జునుడు ప్రార్థించుచున్నాడు. 


దీనినిబట్టి రధమునందు సారధిగా, ఆవోరవివోరనమయముల:దు, శ్రీ శ్రుకృమ్ణుడు 
అర్జునునితోపాటు లోకులకు కూడ రెండు భుజములతోనే కన్పించుచుండె నన్స్‌ట 
నష్టము. రథమునకు ముందు చతుర్భుజుడుగా అర్జునునకు మాత్రము కన్పించుచుండె 
నన్నమాట. అవ్వు డాయన శత్రు సైన్యములను దహీంచుచున్నట్లు కన్పించుచుండుట 
నూడ అర్జునునకు దృశ్యమాత్రముగానే దోచరించుచు అతనీకి ఉత్సాహమును 
కలిగించుదుండెనే కాని సైన్యములకు కన్పించుట లేదు అట్లు కన్పించినచో 
'సైన్యములయందు వోహాకారములు బయలుదేరి యుండును. అనేక్‌ బావువులతో 
నేతములతో భయంకరమైన రూపముతో సైన్యమునకు ముందు కూడ కన్పింవక 
నాలుగు భుజములతో "తనకు కన్చించుచుండు మని అర్జునుడు శ్రీకృష్ణుని 
ప్రార్థించుచున్నాడు. రండు బావువులు కలిగిన శ్రీకృమ్ణునిరూపముకం కు నాలుగు 
బావేువులరూవమే అర్జునునకు మనోవారముగా చుండె నని గహింవలసియున్నదది. 


222 


కృష్ణార్దునులు ఇరువురు రథముపె పై కూర్చుండియే వ 
రథమునకీవోనుకభాగమున అర్జునుడు ఏ విషాదముతో కూర్చుండె నని (రథోవన్ల 
ఉపావిశత్‌ ముందే చెప్పబడియున్నది. సారథిలైన కృష్ణుడు కూడ కూర్చుండియే 
యుండెను. విశ్వరూపమును చూపునపుుడు ఆయన లేబినిలుచుండి నంరబము 
నొందినట్లు చెప్పబడలేదు కావున ఆయన (ప్రశాంతముగ కూర్చుండియే 
నంకల్పమాత్రమున ఆరూవమును నృష్టించె ననుట నష్టము చలనచిత్ర యాంత్రికుడు 
(యులు2 00ల౫109 మాట నొక్కినంతనే చిత్రవసారము జరుగునట్లు భగవానుడు 
నంకల్పము గావించినంతనే అనాయానముగా ఆయనయందే విశ్వరూవ చెత్రవ్రసారము 
జరిగను, 


శ వివిధదేశముల యాకృతులను, వానియందు ప్రముఖములైన నదీనదనముద్ర 
“వర్వతారణ్య విశేషములను, నగరములను వ్రభుత్వాధినేతలను రేఖలతో (ప్రపంచ 
చిత్రవటమును ప్రదర్శించుట ఎట్టిదో విశ్వరూవ ప్రదర్శనము కూడ అట్టిదే. దీనియందు 
వివిధలోకములతో, లోకపాలకులతో ఆ లోకములలో నివసించు దేవదానవ 
- యక్షరాక్షసాది నంఘములతో విశ్వముయొక్క ఆకృతి నంక్షేవముగా వ్రదర్శింవబడుటయే 
కాక్క అది యంతయు భగవంతునియందే ఉన్నట్లు చూపబడెను దీనివలన భగవంతుడు 
.విశ్వమయుడు, విశ్వ మంతయు ఆయనయందే యున్నది , ఆయనకంట బిన్నమైన 
వదార్థము (04కలు వరమాణువు కూడ లేదను విషయము న్పష్షముగ గోచరించును. 


కం|॥ వారిమయము విశ్వ మంతయు 
వారి విశ్సమయుండు నందియము పని లేదా 
వారిమయము కాని ద్రవ్యము 
వరమాణువు లేదు లోకపావన వింటే ఆంద్రభాగవతము 


విశ్వరూవమున అర్జునుడు బయంకరదృ శ్యములను చూచుచు భీతుడు 
(వ్యథితుడును అయ్యొ నన్నచో భగవత్స ్వరూవము కేవలము పనన్నమైన 
దయామూర్తియే కా దని మహో(గమూర్తియు అగునని నృష్టిలోని 
“మవోభయంకరములైన నర్చ వ్యాఘ్రసింవోదులు, అమిత క్రూరులైన యనురరాక్షస్తాదులు 
కూడ భగవద్రూవములే యని, న నృష్టివలె, స్థి స్తితివలె, వశయ మొనర్చుట కూడ ఆయన 
లీలయే అని గ్రహింవవలసియున్నదే నాటక్‌మునందు శృంగార దృశ్యములతో పాటు 
కరుణాత్మకములు ఖభయానకములును అయిన దృుశ్యములను కూడ చూచుచు 
అన్నింటియందును రనమునే ఆస్వాదించుచు తన్మయత్వమును పొంద్యు.పేక్షకునివలె 
భగవత్సక్రైరూవ తత్త్వమును ఎజీంగిన జ్ఞాని నకలవిశ్వమును వివిధరసాత్మకమైన 
మవోనాటకమువలెనే చూచుచు ఆనందించేీచుండును. 


బీష్మాదులు ముందే నివాతులై యున్నారనుట వలన, వా రందలు, పోగాలము 
వావురించి, కాలవశమున తేజోహీనులై మృతప్రాయులై యున్నా రని గ్రహింవవలె. 


223 


"అర్జునా నీవు నిమిత్తమాత్రుడవే అగుము” నిమిత్త మాత్రం భవ నవ్యసాచిన్‌” 
ఖో, 33) అనీ భగవానుడు నిర్దేశించుటవలన, "కాలవశమున భీష్మాదులను జయింవ 
గోలుగున ప్పుడు నీవు ఎట్లు నిమిత్తమాత్రుడవో, దైవము (పతికూలమ్రై నీవు 
ఓడింవబడునవ్పుడు కూడ నీవు నిమిత్తమాత్రుడవే, కావున జయమునకు వ్రవార్షమును, 
వరాజయమునకు విషాదమును పొంద నక్కజలి దని భగవానుడు మూచించుచున్నాడు. 


"ఉగ్రమైన యీరూపమును ఉపనంవారింపుము ; సౌమ్యమైన రూవముతో 
కన్పింవుము” అని అర్జునుడు ప్రార్థించె నన్నచోజ్ఞా జ్ఞానులు తప్ప సామాన్యులు నృష్టిలోని 
భయంకర దృశ్యములయందు కూడ ఆనందమే మ్‌న భగవత్స్వరూపమును గ్రహీంవ 
లేరని న్పష్ట మగుచున్నది. భృగుమవార్షి తవన్సు చేసి జగత్కారణమైన (బ్రవ్మాము 
ఆనందమే అని తెలిసికొనెను. (ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌ - కైత్తరీయము) 


॥న్ర నిప్పుడు (పనన్నుడనై నీకు చూపిన యీరూవమును ఇతరు డెవడును 
చూచియుండలేదు". (త్వ దన్యేనన దృష్టపూర్వమ్‌ -శో.47) అని భగవానుడు చెవ్పుట 
గమనింపదగియున్నది. మథీ ఆయన ఇరతకువూర్వము కౌ రవనభలో విశ్వరూవమును 
చూపియుండలేదా ? నిజమే కాని ఆరూపమునకు దీనికిని భేదము చాల కలదు. 
దానికంటను ఇది అనేకవిధముల ఉజ్వ్యలము, సమగ్రము. అందువలన ఇట్టి 
విశ్వరూవమును ఇతరు లెవ్వరును చూచియుండ లేదనుట యథార్థమే. 


"నకల భూతములయందు ఎవడు వైరభావరహితుడై యుండునో వాడు నన్ను 
పొందును" అని భగవానుడు చెవ్పుటవలన భగవద్భక్తుడు తనకు అపవకారకములైన 
భూతములయందు కూడ భగవత్స ప్రరూపమునే భావించుచు, వ్యవవోరమునందు 
ధర్మమును మాత్రమే అవలంబించి శిష్టరక్షణము దుష్షశిక్షణము చేయుచుండవలయునని 
న్పష్టమగుచున్నది. 


అర్జునునకు ధానయోగమునందు ప్రబలవ్హా న యాధారముగా 
ఉపయోగోపడుటకు విశ్వరూపమును వప్రదర్శించినను, అది మహోజ్జ్వలమైన 
దృశ్యమాత్రమే కాని తన యధార్థమైన రూవముకా దని తన తత్త్వమును ఫ్‌గవానుడే 
ముందే నృష్టముగా నిరూపించియున్నాడు. తన విభూతి విశేషములను చెప్పుటకు 
ప్రారంభించినవ్చుడు మొదటనే ఆయన తవవ్వరూవమును ఇట్లు నిరూపించెను. "నకల 
భూతములయొక్క వ్యాదయములందున్న ఆత్మను నేను. భూతములకు ఆది, మధ్యము 
అంతము నేనే". 


శో అవా మాత్మా గుడాకేశనర్వభూతాశయ స్టి సితః | 
అవా మాది శ్చ మధ్యం చ భూతానా మంప్‌ ఏవచ || 20 


అధ్యాయః - 34 


224 


తాత్కాలికముగా మనము ధ్యానయోగమునకు ఆలంబముగా భగవంతుని 
విశ్చ్వరూవమును భావించుచున్నను, క్రమముగా వేదాంతవాక్యములను "పెద్దల్దవలన 
గ్రహించి విచారించుచు భగవత్సరూవమును నిర్విశేషము అద్వితీయమునైన 
బ్రవ్మాముగానే గ్రహింవవలయు ననుట నష్టము. 


గత 


“నకల బూతములయొక్క వృాదయములందున్న ఆత్మను నేను. భూతములకు 
ఆది మధ్యము అంతము నేనే". (34 - 20) అని చెప్పుటకు పూర్వము భగవంతుడు 
అనేకవిధములుగా తన న్వరూవమును నిరూపించి యున్నాడు. "యోగమును పొందిన 
మనన్సుతో ఎల్లయెడల నమమునే దర్శించుచున్న వాడు, తన్ను నర్వభూతములందు 
ఉన్నవానినిగా తనయందు నకలభూతములు ఉన్నట్లుగా చూచును". 


శ నర్వభూతనస్థ మాత్మానం నర్వభూతాని చాత్మాని | 
ఈక్షతే యోగయుక్తా త్మా నర్వత్రా నమదర్శనః | 30-29 
"నాకురెండు వ్రకృతులున్నవి. వంచభూతములు మనన్సు బుద్ది, అవాంకారేము 


అని ఎనిమిది విదములుగా నున్నది అవరప్రకృతి. దీనికంటె అన్యముగా జీవరూవమై 
ఈ జగత్తు నంతను ధరించుచున్నది పరవకృతి". ఇ 


శ్లో! భూమిరాపో౭నలో వాయుః ఖం మనో బుద్ది రేవ చ। 
అవాంకార ఇ తీయం మే భిన్నా ప్రకృతి రష్టధా॥ 3] -4 


శో అవ రేయ మితి న్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే వరామ్‌! 
జీవభూతాం మవోబావో య యేదం ధార్యతే జగత్‌ | 315 


"ఈ జగత్తు అంతయు అవ్యక్తమూర్తిని అయిన నాచేత వ్యాప్తమై యున్నది" 
శో మయా తత మిదం నర్వం జగ దవ్యక్త మూర్తినా | 33 4 


తరువాత కూడ వదమూడవ యద్యాయమునందు తనన్వరూవమును ఇట్లు 
ఆయన నిరూపించినాడు. "కౌంతేయ 1! ఈ శరీరముక్షేత్ర మని చెప్ప బడుచున్నది. దీనినీ 
తెలిసికొనినవానిని క్షేత్రజ్ఞుడు అని తత్త్వవేత్తలు చెవ్పుదురు. నర్వక్షేత్రములందు నేనే 
క్షేత్రజ్ఞుడనై యున్నానని యేలుంగుము. క్షేత్రక్షేత్రజ్ఞుల జ్ఞానమే జ్ఞాన మనుట నా మతము”. 


శౌ ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర మి త్యభిధీయత్‌ | 
ఏత ద్యో వేత్తి తం ప్రావాఃశ్షేత్రజ్ఞ ఇతి తద్విదః॥ 372 


225 
వో కేత్రజం చాపి మాం విది నర్వక్షేత్రేమ బారత | 
కేక క్షేకజ్ఞయోర్హానరెయ క్తనజ్బానం మతం మమ; 37-23. 


శ్రక్యుతిని పురుషుని కూడ ఇద్దజీిని అనాదిర్దైన వారినిగా ఎజణుంగుము. 
మ... గుణములను వ్రకృతినుండే నంభవించిన, వానినిగా నెబుంగుము”". 


శో ప్రకృతిం పురుషం చైవ వి ద్ధ్యనాదీ ఉభా వపి! 
వికారాం శ్చ గుణాంశ్ర్రైవ వద్ధి పకృతినంభవాన్‌ ॥ 37-20 


విజయప్రభ 


"పై వాక్యములను బట్టి అచేతనమైన యొక పదార్థమే, నకలబూతములుగా, 
ఎనిమిది ) విధములైన వ్రకృతిగా, జగత్తుగా, క్షేత్రముగా వ్రకృోతిగా చెప్పబడుచున్న దని 
న్పష్ట మగుచున్నది. అప్లీ ఒక్క చైతన్యమే నకలభూతముల వ్యృాదయములందు ఉన్న 
ఆత్మగా, జగత్తును ధరించుచున్న జీవబూతమైన వరావ్రకృతిగా జగత్తునంతయు 
వాగ్రపించియున్స అవ కృమూర్తిగా, తజుడుగా పురుషుడుగా చెప్పుబడుచున్న దని 
ము. వ వ ప 


“"నర్వభూతములయొక్క వృాదయములందు ఆత్మగా ఉన్నవాడను నేనే" అని 
చెవ్పనప్పుడు ఆ భూతములు ఆయనకంళకు భిన్నముగా నున్నవా ? లేవు. ఆయనయే 
ఆభూతములకు అది మధ్యము అంతమై ఉన్నాడు. ఆది మధ్యాంతములు కలిగిన 
భూతశరీరము లన్నియు ఆయనయే. బూతముల వ్యాదయములందు వ్యాపించియున్న 
చేతనమైన యాత్మయే అచేతనములుగా గోచరించుచున్న భూతశరీరములయందు కూడ 
వ్యాపించియున్న దన్నమాట. కావున నర్వబూత హృదయాంతర్యామి, 
జగదంతర్యామిమైన యాత్మమైన వరమేళ్వరు డొక్కడే అని గ్రహింవవలసి యున్నది. 


2. శరణాగతి కమండలువు 
(్ర భక్తిలక్షణ చమసము 
గత 


ద్యానమునకు ఆధారముగా భగవంతుడు విశ్వరూపమును వప్రదర్శించినను 
ఆయన అంతకుపూర్వము నిర్ణణబహో్కపాననమునుగూర్చి చెప్పియుండాను. 
అందువలన అర్జునుడు విశ్వయాపోపానీనము మేలా లేక నిర్దణవైన యక్షర 
బ్రవ్మోపాననము మేలా అను నందేవాము నొంది ఈయుపానకులలో ఎవరు ఉత్తమ 
యోగులో చెప్పు మని భగవానుని అడిగెను 


226 


ఆయన ఇట్లనెను. "వరమమైన శ్రద్ధతో నాయందు మనన్సును నిలిపి నిత్యము 
నన్ను ఉపాసించువారు యోగులలో ఉత్తములు. నిర్ణుణమై అచింత్యమై నర్వవ్యాపకమై 
అచలమైన అక్షర వరబ్రవ్మామును, ఇంద్రియని[గ్రపాముతో ఎల్లయెడల నమబుద్దితో, 
నర్వభూతహితమునందు నిరతులై, ఉపాసించువారు నన్నే" పొందుదురు న్‌న్ను 
భజీంచువారికి కలుగుక్తేశము అదికమేయ్రైనను అక్షరోపానకుల క్లేశము అధికతరము' 
దేహాభిమానము కలవారికి నిర్గుణమైన యక్షర 'పరబవామునుగూర్చి ధ్యానము 
చేయగల్డుట కష్టసాద్య ము కదా | నర్వకర్మలను నాయందు అర్పించి అన్యమును 
భావింవక్‌ విశ్వమాపాత్మ కుడనైన నన్నే ధ్యానించుచు ఉపాసించువారిని శీఘముగానే 
మృత్యునంసార సాగరమునుండి ఉద్ధరించజేయుదును. కావుననీవు మనన్సును బుద్ధిని 
నాయందే నిలువుము. ఇక పైననీవు నాయందే ఉండగలవు, నంళయము లేదు. నాయందు 
చిత్తమును నిలువ లేకున్నచో అబ్యానయోగమున నన్ను పొందవలయునని 
కోరుచుండుము. అబానమునందు కూడ నీకు సామర్థ్యము కలుగకున్నచో నాకు 
నంబంధించిన కర్మలను చేయుటయే పరమలక్ష్యముగా కలిగియుండుము. అట్లు 
నాకొణకు కర్మలను చేయుచున్నను సిద్ధిని పొందగలవు. అందులకు కూడ నీకు శక్తి 
చాలకున్నచో నీవు చేయుచున్న కర్మపే వలముల నన్నింటిని నియతముగా నాకు 
అర్పించుచు త్యజించుచుండుము. అభా్యానముకంటు జ్ఞానము మేలు. జ్ఞానముకం 
ధ్యానము అధికము. ధ్యానము కంఠ కర్మవలత్యాగము గ్రేయన్కరము. త్య్యాగమునకు 
అనంతరమున కాంతి లబించును" 


త్య] మ య్యావేళ్య మనోయే మాం నిత్యయుక్తా ఉపానతే | 

(శ్రద్ధయా వరయోపేతా స్తే మే యుక్తతమా మతాః | లే 
శ్లో యే త్వక్షర మనిర్దేశ్య మవ్యక్తం వర్యుపానతే | 

నర్వత్రగమచింత్యం చ కూటన్ధ మచలం ద్రువమ్‌ | 3 


శో నంనియ మ్యేంద్రియగ్రామం నర్వత్ర నమబుద్ధయః | 
తే ప్రావు్నవంతి మా మేవ నర్వభూతహితే రతాః || త 


క్లేో ౭ధికతర స్తేషా మవ్యక్తానక్త చేతసామ్‌ | 
అవ్యక్తా పి హి గతి ర్దుఃఖం దేవావద్చి రవావ్యతే | క్‌ 


శో! యేతు నర్వాణి కర్మాణి మయి నంన్యన్య మత్పరాః | 
అనన్యే నైవ యోగేన మాం ధ్యాయంత ఉపానతే | ర 


| తేషామవాం నముద్ధర్తా వా మృత్యునంసారసాగరాత్‌ | 
బభవామిన చిరా త్వార్ధమ య్యావేశిత చేతసామ్‌ ॥ గా 


రొ 


227 
శో మ య్యేవ మన ఆధత్స్వ్ట మయి బుద్ధిం నివేశయ | 


నివసివ్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న్‌ నంశయః || 8 
శో అద చిత్తం నమాధాతుంన శక్నోషి మయి స్థిరమ్‌ | 

'అబ్యానయోగేన తతో మా మి చ్చాప్తుం దనీంజయ || రి 
శో అభ్యాసేః వ్యనమర్దో౭సి మత్కమర్మవరమో భవ | 

మ దర్ధమపి కర్మాణి పేర్వన్‌ స సిది ద్ధి మవావ్స్య సి సి 10 
శో అధైత  దవ్యశక్షో ౭ని కర్తుం మద్యోగ మాశ్రితః | 

నర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్‌ | 1 
శో|| శ్రేయోహి జ్జాన మభ్యాసాత్‌ జ్ఞానా ధ్ధ్యానం విశివ్యతే | 

ద్యానా తృర్భోవలత్యాగస్తా ఫరా చ్చారీతి రన రనన్తరమ్‌ || 12 

భీవ్మవర్వ - అధ్యాయః -36 
విజయప్రభ 


బగవంతుడు ఇంతకుముందు అర్హుడు, జిజ్ఞానువు, అర్ఫార్థి జాని అని భక్తులను 
నాల్గువిధములుగా "పేర్కొనియున్నాడు (31- గ ఇప్పు అర్జునుని ప్రశ్నను 
అనుసరించి ఆయన వారిని రెండు విభాగములుగా నిరూపించుచున్నాడు. భగవంతుని 
చతుర్భుజునిగానో విశ్వరూపునిగానో దివ్యమైన రూపము, నకల నద్గుణములు 
కలవానినిగా నిరంతరము భావించుచు ధ్యానించుచునుండు అర్హుడు, జిజ్ఞానువు, అర్గార్థి 
అను మువ్పుష్టరును ఒక విభాగ మగుదురు. అక్షరోపానకుడైన జ జ్ఞాని లెవ్‌కవిభాగముి 
మొదటివిభాగములోనివారే కొందఅు ఆరంభదశలో కర్మయోగులుగా తరువాత 
ధ్యానయోగులుగా అగుచుందురు. అర్జునుడు ఈ విభాగమునకు చెందును. అందువలన 
అతడు భగవంతుని న్వరూపమును “ధ్యానింపబూనువారు యోగవిత్తములా, లేక 
అవ్యకృమైన యక్షర పరబ్రవ్మామును ధ్యానింపబూనువారా అని యడుగుచున్నాడు. 


యోగములవిశేషములను, అనగా తారతమ్యమును, ఎజింగినవాడు యోగవిత్‌. 
యోగవిత్తు లలో శ్రేష్టుడు యోగవిత్తముడు. నదిని దాటుటకు ఎన్నోమార్గము 
లున్నవ్పుడు, ఆ మార్గములలో అన్నింటికన్న ఏది మేలైనదో తెలిసికొని ఆ మార్గమున 
నదిని తరించువాడు మార్షవిత్త ముడు. అట్లు విచారీంపక అప్పటికి నులభముగా 
తోచుచున్నమార్గమును అవలంబభించినవాడు కష్టనష్టములకో కాలవారణమునకో 
గురికావచ్చును. కావున చక్కగా విచారించి శ్రమసాధ్య మై మైనను మేలైన మార్గమునే 
అవలంబింపవలె. భగవంతుని రూపధ్యానము నులభమే యైనను, అంతీకంటు 
అక్షరోపాననము గమ్యమునకు త్వరగా చేర్చునది యగుచో దొనీనే అవలంవించుట 
మేలు కదా అని యర్హునుని యభిప్రాయము. 


228 


అర్జునుడు అధ్యాత్మవిద్యయందు అప్పుడే వ్రవేశించుచున్నాడు. అందువలన 
అతనికి ప్రారంభమున భగవంతుని రూవధ్యానమే నులభము యుక్తము. అందువలన 
అతనికి ఆయోగమునందు శ్రద్ధ కలుగుటకై, "నాయందు వరమమైన "శ్రదతో మనన్సును 
ఉంచి ఉపాసించువారు యిక్తతము లనియే నాయభిప్రాము*, అనీ భగవంతుడు 
చెవ్వుచున్నాడు యోగమును సొందినవారు యుక్తులు. వారిలో శ్రేవ్టులు యుక్తతములు. 
అర్హత ననునరించి ఎవనికి ఏది తగునో అదియే వానికి ఉత్తమము. 'విద్యాభ్యానమున 
మొదటికక్ష్యలో (హక! 5యి6జుకు ఉన్నవానికి ఆకక్ష్యకు విహితమైన పద్ధతిని 
అవలంబించుటయే ఉత్తమము. అట్లే రెండవ కక్ష్యలో (30016 ఈమ26జుక) ) ఉన్నపానికి 
దానికి నంబంధించిన “పద్ధతియే ఉత్త మమగును. అంతమాత్రమున రెండు కక్ష్యలు 
నమానములని తలంపరామ్‌. అందువలన భగవంతుడు, "అక్షరోపానకుల నంగతి నీకు 
ఎందులకు ? వారి విషయము తరువాత విచారింతము. వారి నంగతి ఎట్లున్నను నీకు 
మాత్రము నారూవధ్యానమే యుక్తతమము"* అని దృఢముగా చెప్పుచున్నాడు. 


అంతేగాక అర్జునుని వంటి యారంభకునకు అక్షరోపాననమును అవలంబించుట 
ఎంత కష్టమో భగవానుడు నిరూపించుచున్నాడు. అక్షర వరబ్రవ్మాము అనిర్జేశ్యము స్‌ 
చతుర్భుజుడైన విద్ణువు అని గాని త్రినేత్రుడైన శివు డనికాని నిర్దేశించుటకు వీలు కానిది. 
అది అవ్యక్తము ఏ ఇంద్రియమలకు గోచరింపదు. ఇంద్రియములకు 
గోచరింవనిదానినిగూర్చి చింతించుట, అనగా ఆలోచించుట, అశక్యము. అందువలన 
అది అచింత్యము. అయినను కొందజు ఇంద్రియములను నిగ్రహించి ఎల్లయెడల 
నమబుద్ధి కలవారె ఎం, నర్వభూతములయొక్క హితమునందు ఆనక్తి కలవారై శై నర్వవ్యావకమై 
అచలమ్రేయున్న యక్షరవరబ్రవ్మామును ఉపాసించుచు భగవంతుని పొందుదురు. 
నామరూవములచేత ఎన్నో ఖేదములతో గోచరించుచున్న వివిదపదార్థములందు, 
వానికి అన్నింటికి ఆధారమై నమముగా, అనగా ఏకరూవముగా, ఉన్న బ్రీవ్మామును, 
గ్రహించువారు నమబుద్ధులు. నగలలో ఎన్ని భేదములు గోచరించుచున్నను, వానిని 
అమ్ముచు కొనుచు నుండు వర్తకుడు, ఆభేదములయందలి విశేషములను ఇతరులకు 
ఎంతగా వర్ణించి చెప్పుచున్నను, తాను మాత్రము ఆ నగల కన్నింటికి ఆధారమై 
ఏకరూవముగా నున్న బంగారమునందే కద్ధ కలిగి యుండును. అటే ల్లు అక్షరోపానకుడు 
కూడ వివిధవ్యక్తులతో అనేక వదార్థములటీ వ్యవవారించుచున్నను, వాని కన్నింటికి 
ఏకరూవముగా ఆధారమై యున్నీ బ్రవ్మాము ఒక్కటియే నత్యమైన వన్త్సువు అను 
నిశ్చయముతో నుండును. “అదియే నమబుద్ధి. ఇంద్రియములను నిగ్రహించిననే తవ్ప ఈ 
నమబుద్ధి కలుగదు. ఇంద్రియవశుడ్రైన వానీకి రాగద్వేషములు తప్పవు. "వీడు మిథ్రుడు, 
వాడు ఖోతువు, ఇది ఉవపకారకము, అది భయంకరము" అను భావములు కలవానికి 
నమబుద్ధి కలుగదు. తనయందున్న బ్రహ్మ ఇమే నకల భూతములయందున్న దను 
నిశ్చయమును దృుఢముగా పాంటనన ఆయాభూతములకు హితమును' 
కలిగించు టయందే ఆనక్తి కలిగియుండును. రోగులయొక్క ప్రియమునందు కంటె 


229 


హెతమునందే దృష్టి కలిగిన వైద్యుడు వారికి అప్రియమైనను శన్త చికిత్సను చేసి 
ఆరోగ్యమును కలిగొంచునట్టు, అక్షరోపానకుడు కూడ భూతములయుక్క హితమునే 
కోరుచు, వానిని దండింవవలసినప్పుడు దండించుచు వానికి శ్రేయన్సునే కలిగించును. 
ఇట్టివారు తప్పక భగవంతుని పొందుదురు. 


కాని అవ్యక్తము అచింత్యమును అయిన బవ్మామును ఉపాసించుట చాల 
కష్టము. భగవంతుని రూపమును ధ్యానించుచు ఉపాసించుట మాత్రము నులభమా ? 
ఫలములను కోరకుండ వానిని ఈశ్వరార్పణము గావించుచు విహితములైన కర్మలను 
అనుష్టించుట అను కర్మయోగము క్లేశమే. వఫలములనే కాక కర్మలను “కూడ వదలి 
నకలయోగక్షేమములకు భగవంతుడే దిక్కు అని భావించుచు ఎల్లవేళల ఆయననే 
ధ్యానించుచుండుట అధికమైన క్లేశము. కాని అచింత్యమైన బ్రహ్మమును 
ఉపాసింపబూనుకొన్నచో అధికతరమైన క్లేశము కలుగును. ఎందువలన ? నదిని 
తరించువానికి తెవృవలె ధ్యానయోగులకు భగవంతుని నామరూవములు ఆశ్రయముగా 
నుండును. అక్షరోపానకులకు అట్టి యా[శయ ముండదు. వారి సాధనము 
బాముబలముతో నదిని దాటుటవలె కష్టేతరము. 


ఇది ఎందువలన కష్టతరమో నిరూపించుచు భగవానుడు, "అవ్యక్తమును అక్షర 
బ్రవ్మామును ఉపాసించీ ఈగతిని (మార్గము) దేవావంతులు దుఃఖముతో గదా 
పొందుచున్నారు* అని హేతువును చెప్పుచున్నాడు. ఇక్కడ దేహవంతులు 
అనుమాటకు ఏమి యర్థము ? సాధకులలో ఎవరైన దేవాము లేకుండ నుందురా ? 
ఉండరు. అట్టియెడల దేహీమవంతు అని నిర్దేశించుట ఎందులకు ? దేవావంతు లనగా 
దేవోభిమానము కలవారని యర్థము. ఇల్లు కవా రందలు ఇంటియందు అభిమానము 
కలిగియుండరు. పేదవానికి తీనయింజోయందు ఎంత యభిమానము ఉండునో, 
నంవన్నుడైన వానికి ఎన్నో యిండు ప ఉన్నప్పుడు ఆయిండ్లయందు అంత అభిమానము 
ఉండదు. అప్లే అనందరూవమైన' యాత్మతత్త్వమును 'సుర్తి ంచినవానికి, ఇతరులకు 
ఉన్నట్లుగా, జేవామునందు తభిమానము ఉండదు. అట్టివాడు దేవామును కలిగి 
యన్నష్పిటికి దేవాము లేని వాడుగనే యుండును. అట్టి వికీవుడు మిత్రుడు శత్రువు 
పుత్రుడు ముదలుగా ఇతరుల దేహములందు కూడ అభిమానమును, అనగా 
రాగద్వేషములను, పొందడు. అప్పుడు వానికి నర్వభూతములయందు నమబుద్ధి, 
వానియొక్క హితమునందు ఆనక్తి కలుగును. తమదేవామునందు అభిమానవప్‌ 
వదలనివారికి వుత్రమి(త్రశత్రు మృగాదులయందు రాగద్వేషములు తప్పవు అట్టివారు 
అవ్యక్తమైన యీ యక్షరోపాననమును అవలంబించినచో దుఃఖము పొందక తప్పదు. 


దేహాభిమానమును వీడలేనివారికి భగవంతుని ధ్యానించుచుండుటయే 
ఉత్తమమైన మార్గము. "*నాక్రు వేణు శరణము లేదు; నాకు నీవే శరణము" అని, ఇతరులను 
ఎమ్మరిని6 ఆశ్రయిరివక బగవంతు నొక్కనినే ఆశ్రయించి, నకలకర్ణులను కర్మవలములను 


230 


ఆయనకే అర్పించుచు, ఆయననే ధ్యానించుచు ఉపాసించువారిని ఆయనయే. 
మృత్యుయుక్తమైన నంసారసాగరమునుండి ఉద్ధరించును. ఆయన యైనను ఎట్స 
-ఉద్ధరించును? తన్ను చేరుటకుసాధనమైన బుద్ధి యోగమును ఆయనవారి 'కొనంగును. 
అనేగా వారిక్షి తగిన నమయమున ఆయన నీద్దురువుగా లభించి ఆత్మ జ్ఞా జానమును 
కవిదించును. ఆజ్ఞానముచేత వారు దేహాబిమానరహి తులై భగోవంతుని 
యధార్థన్వరూ పమైన బ్రహ్మమును పొందుదురు. జ్ఞానులు న్వయముగా 
తరించుముండుగా, భక్తులు ఈశ్వరానుగ్రవాముచేత జ్ఞానమునే పొంది తరింతురు. 


అర్జును డవ్పటికి దేహాభిమానము కలవాడే అగుటచేత, తాను చూపిన 
విశ్వరూపమునందే మనన్సును నిలిపి ఉపాసింపు మని భగవంతు 
డుపదేశించుచున్నాడు. అట్లు స్థిరముగా మనన్సున నిలుపుట సాధ్యము కానిచో 
అబానయోగముతో తన్ను పొందుటకు కోరుచు నుండు మని, అయన చెవ్పుచున్నాడు 
లౌక్షిక వ్యవవోరములచేత ఆకర్షింవబడి మనను మాటిమాటికి భగవంతుని రూవమ. 
నుండి చలించుచున్నవ్పుడు, *దొనిని మరలమరల మరలించి తెచ్చి భగవంతునియందు 
నిలువుచుండుటయే అభ్యానయోగము. ఇది కూడ సాధ్యము కానిచో భగవంతునకు 
నంబంధించిన యజ్ఞము, వూజ, నంకీర్తనము మొదలగు కార్యములను జరువుచుండవలె 
ఇట్లు చేయుచున్నవో చిత్తశుద్ది సిద్ధించును. ఇది కూడ కము కానిచో, అనగా 
యజ్ఞాదికర్మలను చేయలేకున్న చీ, జీవనార్థము చేయుచున్న ప్రభుత్వనేవ, వాణీజ కము, 
పితృమాత్చ వరిచర్య మొదలగు ఆ నర్వాకర్మలయుక్క ఫలములను "భగవానుడా 
నీకొఅకు యజ్ఞములు గాని పూజలు గాని ఏమియు చేయలేకున్నాను , నిన్ను నంతతము 
న్మరింవ లేకుస్నాను; జీవనముకొఆకు నేను చేయుచున్న యీకర్మణను వీని ఫలములను 
నీకర్పించుచున్నాను ; ఇది యంతయు నీదే, నాదేమియును లేదు; దినిని స్వీకరించి నన్ను 
తరింవజేయుము" అని వ్రతిదినము ప్రార్థించుచు అర్చించుచుండవల. 


విశ్వరూపథ్యానాదులయందు అశక్తుడైన వానికి కనీనముగా తుది 
యుపాయముగా చెప్పిన యీనర్వకర్మఫలత్యాగము కూడ శ్రేయన్కరమే అని వానికీ 
శ్రద్ధ కలిగించుటకై భగవానుడు దానిని ఇట్లు ప్రశంసించుచున్నాడు. చలించుచున్న 
మన్‌న్సును మాటీమాటికి మరలించి భగవంతుని రూవమునందు నిలుపుటకు చేయు 
నభ్యానము కంటె తాను ధ్యానించుచున్న దేవునియొక్క నత్యవరత్వము, సాధురక్షణము, 
దుష్దశిక్షణము మొదలైన గుణవిశేషములను తెలిసికొనుట మేలు. ఆ జ్ఞానముకం టె, 
ధార్టనము మేలు. అనగా ఆ జ్ఞానముతో కూడిన ధ్యానము మేలు. దానికరేటె నర్వకర్మ 
థలత్యాగము మేలు. వలములిను ఈశ్వరునకు అర్పించుచు చిత్తమును ని[గ్రహించి 
ధర్మమునకు అవిరుద్ధ ముగా వర్తించుచుండుట కర్మయోగమే. ఈ యోగము 
నవలంబించుచు భగొవంతుని ఎప్పుడో ఒకప్పుడు న్మరించువాడు కూడ 
బగవంతునియను[గవామునకు పాత్రుడై చిత్తశుద్ది నొంది జ్ఞానమును కూడ పొంది 
నంసారమునుండి ముక్సుడె వరమశాంతిని పోందుస్‌. 


231 


వ్యవవారమునందు మునుగుచు తేలుచు ఎప్పుడో ఒకప్పుడు భగవంతుని 
న్మరించుచున్నంతమాత్రమున ఇంత ఫలము కలుగునా అని నందేహింప నక్క లేదు. 
ఈ విషయమున ఒక కథను పెద్దలు చెప్పుదురు. నారదమవార్షి యొకప్పుడు తానే 
మవాభక్తుడు అనుగర్వముతో విష్ణుదేవుని యొద్దకు పోయి వ్రనరంగవశము, “నాకంటె 
భక్తుడు మజియొక డున్నాడా" అనీ యడిగెను. "వంటనే ఆయన "ఉన్నాడు" అనెను. 
నారదుడు విస్మితుడై, "ఎవ డతడు" అని వ్రళ్నించెను. భూలోకమున ఉన్న యొక 
కృషీవలుని భగవంతుడు ప్రశంసించెను. "వాని భక్తి ఎంతటిదో నేను వరిశీలింతును" అని 
మవారి రి ఆకృషీవలునియొద్దకు వచ్చాను. ఆకృషీవలుని వర్తనమును ఆ ప్రాంతముననే 
ఉండి 'మవార్షి 'పెక్కుదినములు నిశితముగ వరిశీలించుచుండెను. ఆ కృషీవలుడు తన 
వనిని తాను చేసికొనుచు కుటుంబమును నంరక్షించుకొనుచు నుండెనేకాని వూజలు గాని 
భజనలు గాని నంకీర్తనములు కాని ఏమియు ) చేయుట లేదు. ఆతనియందు ఆయనకు 
భక్షునిలక్షణము లేవియు గోచరింవలేదు. 


ఆయన వడివడిగా వైకురమునకు పోయి, "స్వామి! నీవు చెప్పిన 
యాకృష్షీవలుడు పెద్ద నంసారి? అతనికి పొలముపనులు, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు తవ్ప 
ఏమియు తెలియదు, తతడు నిన్నున్మరించుటయే లేదు, అంతటి యజానీనంసోరి అనలు 
భక్తు డగునా ? నిరంతరము నిన్ను తీర్తించుచున్న నాకంట అతడు సీదృష్టిలో బ్‌క్తుడె 
ట్లయ్యెను?” అని ఆక్రోశించెను. 


భగవంతుడు నెమ్మదిగా "మవార్డీ 1 తొందఆఅ పడకుము = ఒక్కపని చేయుదువాో 
అనెను. "మవొభక్తుడవైన నేను నీవు చెప్పినవని చేయుకుందునా ? నన్ను అడగవలెనా? 
ఏమి చేయు మందువో ఈ ఆజ్ఞాషింవుము; నీకొణఅకు ప్రాణత్యాగ మైనను చేయకుందునా" 
అని మహార్షి అనెను. వివ్టాదేవుడు నవుష్రచు, "అంత పని అక్క లేదు. చిన్న వని 
చేయుము. ఇదియొకవ్రతము. ఇది తీర్రములతో నింపిన కలళము. దీనిని తలపె పై పెట్టుకొని 
మూడు వర్యాయములు ఈభవనవపినకు (వ్రదక్షిణము చేసి రమ్ము" అనెను- నారదుడు 
"ఇంతే కదా” అని కలశమును తీరముతో నింవృకొని తలపె పై పెట్టుకొని బయలుదేరెను. 
"ఇందులో ఒక్క నియమము కలేదు ; ఎచ్చటను ఈ కలశీమునుపడి వీర్ణజలము ఒక్క 
బిందువైనను క్రిందవడరాదు"” అని విమ్ణుదేవుడు "హెచ్చరించెను. *నఠో పేని నారదుడు 
బయలుదేరెను. 


ఇఆయన అకలళమును మిగుల జాగరూకతతో రెండు చేతులతో పట్టుకొని 
నెమ్మదిగా మూడు ప్రదక్షిణములు చేసి ఆకలశమును మెల్లగా విష్ణుదేవుని ముందు 
ఉంచెను. విష్ణుదేవుడు నవు్నచు, "తీర్థము చిందకుండ ప్రదక్షిణములు చక్కగానే 
చేసినావు. మజీనివు మవోభక్తు, డవు కదో; ఈ పప్రదక్షిణములలో నన్ను ఎన్ని మాజులు 
న్మరించితివి" అని అడీగెను. "ఇధి యేమి ప్రశ్న ! నీరు చించకూడ దని నియమించితివి 
కదా ! నా చిత్తమంతయు కలశము పైననే లగ్నమై యుండినది. నిన్ను న్మరించుటకు 


232 


అవకాశ మెక్కడిది *” అని నారదుడు అనెను. "కలశములోని నీరు చిందు నేమో అను 
భయముచేత దానిని గట్టిగా పట్టుకొని దానినే దాని నా నన్ను నీవు 
ఒక్కపర్యాయము కూడ స్మీరింపలేక పోయితివి కదా ! ఆకృషీవలుని సంగతి 
ఆలోచింవుము. ఎన్నో బాధ్యతలతో కూడిన నంసారభారమును వహించుచుండియు 
అతడు భోజనమునకు ముందు తరువాత, నిద్రకు ముందు నిద్రలేచిన తరువాత నన్ను 
విన్మరింవక భక్తితో న్మరించుచున్నాడు. అతడు భక్తుడు కా డని ఎట్లనుకొందును ! 
అతనిని అనుగ్రహింవకుండ ఎట్లుందును" అని విమ్ణదేవు డనెను. 


కావున భగవంతుని నిరంతరము న్మరింపలేకున్నను నకల కర్మవలములను 
ఆయనకు అర్చించుచు కర్తవ్యములను నిర్వహించుచుండుట కర్మయోగమే యగును. 
దీనివలన ఈశ్వరానుగ్రవాముచేత చిత్తశుద్ధి సిద్ధించును. 


అమృతధర్శ ము 
గత 


కర్మయోగమున ధ్యానయోగమున ఉత్తీ ర్టులై జ్ఞానయోగ కక్ష్యయందు 
వ్రవేశించినవారు సాధింవవలసిన లక్షణములను భగవంతుడే ఉవదేశించుచున్నాడు. 
జ్ఞానయోగ సిద్ధులకు ఏవి నవాజలక్షణము లగునో అవి సొధకులకు అభ్యసింవదగిన 
గోణము లగును 


*ఏ భూతమునందును ద్వేషము లేనివాడు నకలభూతములయందు మైత్రి, దుః 
ఖవీతులయందు కరుణ కలవాడు, దేనియందును మమకారము, లేనివాడు, అవాంకారము 
లేనివాడు, నుఖమునందు రాగము కాని దుఃఖము నంధు ద్వేషము కాని పొందనివాడు, 
తనకు కావలసేనది లభించినప్పుడు లభింవనప్పుడు కూడ సంతోషముతో 
నుండువాడు, నమాహితమైన చిత్తము కలవాడు, ఇంద్రియములను నిగ్రహించినవాడు, 
*నేను ఆత్మన్వరూపుడను" అను దృఢనిశ్చయము కలవాడు, మనన్సును బుద్ధిని 
నాయందు నిలిపినవాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. ఎవనివలన లోకము 
ఉద్వేగమును పొందదో, లోకమువలన ఎవడు ఉద్వేగమును పొందడో, వార్షము 
అమర్షము భయము ఉద్వేగము అనుభావములనుండి ఎవడు ముక్తు కళా నారు సాకు 
ఇవ్టుడు. దేహేంద్రియాదులకు నంబంధించిన విషయములందు కూడ అ పేక్షలేనివాడు, 
శుచీయైనవాడు, దక్షుడు, ఉదాసీనుడు, ఏ ఏ వరిస్థితియందును వ్యథ లేనివాడు, ఈ 
లోకమున గాని వరలోకములయందు గాని వలీము న "పేక్షించుచు వకార్యమును 
ఆరంభింవని వాడు నాకు ప్రియుడు. ఇష్టము ప్రాప్తి ప్పించినవ్వుడు వార్షమును, అనిష్టము 
కలిగినప్పుడు దానియందు ద్వేషమును పొందనివాడు, శుభమును అశుభమును 
పరిత్యజించిన వాడు, భక్తిచేత మన్నింవదగినవాడు శతువునందు మిత్రునియంచు 


233 


నిందయందు న్తుతియందు మానావమానములయందు శీతోమ్మముఖదుఃఐం 
నమముగనుండువాడు, దేనియందును నంగము లేనివాడు, మౌని, "ఇదినా 
యే వ్రదేశమును అభిమానింవనివాడు, వరమార్థమున స్థిరమైన బుద్ధకలవాః - 
భక్తుడు నాకు ప్రియుడు. 


ధర్మమైన యీ యమృతమును ఉపాసించువారు శ్రద్ధాళువులైన జి 
అత్యంతము ప్రియులు*. 


శో యస్మా న్నోద్విజతే లోకో లోకా న్నోద్విజతే చయః | 
వార్దామర్షభయోద్నేగై ర్ముక్తోయన్ప్స చమే ప్రియః ॥ 


శో అన పేక్ష శ్శుచి రక్ష ఉదాసీనో గతవ్యథః | | 
నర్వారంభవరిత్యాగీ యో మద్భక్త న్స మే ప్రియః ॥ 


శో యో న వ్యృావ్యతి న ద్వేష్టిన శోచతి న కాంక్షతి | 
శుభాశుభవరిత్యాగీ భక్తి మా న్యన్సమే ప్రియః || 


శో నమళ్శత్రా చ మిశ్రేద తథా మానావమానయోః | 
ఫీత్రోన్టనుఖదుఃఖేమ నమ న్సంగ వివర్షితః | 


శో తుల్య నిందా న్తుతి ర్మానీ నంతుష్టో యేన కేనచిత్‌! 
అనికేత సి స్స రమతి రృక్తిమాన్‌ మే '( ప్రియో నరః ॥ 


శో|| యే తు ధర్మ్మ్యామృత మిదం యథోక్తం పర్యుపానతే | 
శ్రద్ధధానా మత్పరమా భక్తా "స్తే౭తీవ మే ప్రియాః॥ 


భీష్మవర్వము - అధ్యా. 36 
విజయప్రభ 


భయంకరుడో లేక అనిష్ట్పడో అయిన వ్యక్తిగాని పదార్థవ. 
తటన్ధవడినప్పుడు, “ఈ సామివ్యము (000వ) ఎప్పుడు తొలగిపోవుని 
మనస్సునందు కలుగు తొందర ఉద్వేగము. ప్రియుడు గాని ప్రియురాలు గాని, |! 
గాని లభించినప్పుడు బావృములతో, గగుర్పాటుతో మనన్సునకు కలుగు ఉత 
వికానము వార్గము అప్రియమును నహింవలేకపోవుట అమర్షము. చెమట వట్టుచ 
కంషించుటకో కలుగు మనస్సుయుొక్క నంచలనము ఫేయము. ఆకస్మిక. 
నంభవించు నన్నివేశములందు తత్షణమే *"కళనంఘటనమునకు ఇది మూ? 
ఇప్పుడు ఇట్లు వర్తింవవలె" అని గ్రహించి వర్తింవ గలిగనవాడు దక్షుడు. రెండు పక్ష 


వివాదమునో పోరాటమునో జరువునవ్వుడు ఏ వక్షమును అవలంబింవక చూచుచు 


234 
నుండువాడు ఉదాసేనుడు. శరీరమునందు మనన్సునందు మాలిన్యము లేనివాడు శుచి. 


ధర్మమునుండి తొలగనిది ధర్మ్యము ; అనగా ధర్మనంగతము. మోక్షమునకు 
నేరుగా మార్గమైన జ్ఞానయోగమే ఇచ్చట దర్శము. ఈ మోక్షధర్మ మార్గమునందు పై 
లక్షణము లన్నియు 'సౌజ్రక్రని ముందునకు నడిపించును. మృతి కలది మృతము-_ 
జననము లేకురడ మరణము ఉండదు. కావున జననమరణరూపమైన నంసారము 
మృతము మృతము కానిది అమృతము. అదియే మోక్షము. అమృతము అను 
గమ్యుమునకు చేర్చునట్టి "పై లక్షణ నముదాయము కూడ అమృతమే అగును. ఈ. 
ధర్మ్మ్యామృతమును ఉపాసించుట అనగా నింతరము భావించ్లుచు అభ్యసించుచుండుట. 


(1) బుద్దిప్రాశస్త్య చమసము 


క్రింది తరగతిలో ఉత్తీర్ణుడై పై తరగతిలోనికి వచ్చిన వానికి ఆ తరగతి యందు 
ఉత్తీర్ణుడు అగుటకు తగిన పార్యోంశములను జుం యిం యవ) బోధించుచుందురు. 
అప్షే "కర్మయోగ ధా్యానయోగములనుండి ఉత్తీ ర్టడ్టైనవాడు సాథింపవలసిన 
లక్షణములను ధర్మ్యామృత మని భగవానుడు నిర్లేశిరిచెను. తత్త త్త్ప్వజ్ఞానము లేకుండ 
వానిని వాందుట సాధ్యము కాదు. వానిని ఫొందకున్నచో మోక్షము లభ్యము కాదు. 
కావుననే భగవంతుడు, "దేని చేత నన్ను పొందుదురో అట్టి బుదియోగమును నాయందు 
అనన్యమైన భక్తి కలవారికి ఒనంగుదును" అని చెప్పియుండెను. (దదామి బుద్ధి యోగం 
తంయేనమా మువయానన్ని త). ఆబుది యోగమును అనగా జ్ఞానయోగమును ఇప్పుడు 
ఆయనక్షే శ్రక్షేత్రజ్ఞ దర్శనము, గుణశ్రీయ వివేచనమ్లు, క్షరాక్షరోపురుషోత్తమ నిర్ణయము 
అను వివిధ వ్రకారములతో బోధించుచున్నాడు. 


నిశితముగ వరిశీలించినచో వదార్థము లన్నియు “నేను, నాకు గోచరించుచున్న 
జగత్తు" అను రెండువిధములే అని నిశ్చిత మగును. ఈ జంటనే దృక్కు దృశ్యము, జ్ఞాత 
జ్జేయము (మంఇజాఖి6 0స్యు ఆత్మ అనాత్మ, క్షేత్రజ్ఞుడు క్షేతము (య్యే ఆ1206 ంఫ్రుంలి, 
చేత్తు అచిత్తు, పురుషుడు (వ్రకృతి, వురుషోత్తముడుో క్షరాక్షరములు, త్రిగుణాతీతుడు 
క్రైగుణ్యము ఆ అని అనేకులు అనేక విధములుగా 'పేర్కొనుచుందురు. 


వీనిలో ఏయొక్క జంటను విమర్శించి గ్రహించినను తక్కినవి నులభముగనే 
బోధవడును. భగవంతుడు క్షేత్రమునుగూర్చి వివరించుచు, "అర్జునా! ఈ శరీరము క్షేత్ర 
మని చెప్పబడుచున్నది” అని ఆరంభించి నృష్టికి ఆరంభమునందుండు నూక్ష్మములైన 
వృధివి, ఆవన్సు, తేజన్సు, వాయువు, ఆకాశము అను వంచభూతములు, వంచీకరణము 
వేత న్థూలములై లై గోచరించుచున్న భూతములు, వానివలన ఏర్పడిన గిరివననదీ జంతు 
కరీరాడులు, వానిని మనము (గ్రహించుటకు సాధనములైన వచి యింద్రియములు "= 
నన్సు బుద్ధి ఇచ్చ ద్వేషము నుఖము దుఖ్లుము: మొదలైన “యంతః కరణ ధర్మములు = + 
మునచి గ్రహిివభడ్రుచ్చున్నయర్వము - క్షేత్రమే యరు నన్‌ నిర్దేశించెను. ఎ అలు ఆక్‌ 


235 


*"ఈశరీరము క్షేత్ర మని చెప్పబడుచున్నది" అని మొదట భగవానుడు తన 
శరీరమునో లేక అర్జునునిశరీరమునో చూపి చెవ్పుట గమనింపదగియున్నది. క్షేత్ర 
శబ్దమునకు క్షతమునుండి రక్షించునది, క్షీణించునది, స్రవించునది, పొలమువంటిది అను 
నర్థములు కలవు. క్షత మనగా కొట్టబడినది లేక హింసివబడినది. ఇతరుని శరీరము 
ఏకారణముచే నైన  ఎవనిచే నైన కోట్టబడినప్పుడు లేక హింసింపబడినప్పుడు, ఆ 
శరీరమును దెబ్బల నుండి కాని హిరన నుండి కాని రక్షించుటకు మన శరీరమును 
ఉపయోగించినప్పుడు అది క్షేత్రమగును (క్షత త్రాణాత్‌. -వ్యాధులచే మునలితనముచే 
క్షీణించునది కావున క్షేత్ర మని చెప్పబడుచున్నది. చిల్లుల కుండలో నుండి నీరు 
శ్రువించునట్లు, మనము భోగములను అనుబవించునపు స్ప్‌డు లేక సామాన్యముగ 
వ్యవవారించుచున్నప్పుడు కూడ మనశక్తి, శరిరములోనియింద్రియద్వారముల నుండి 
స్రవించుచునేయుండును. ఈ కారణము చేత కూడ శరీరమును క్షేత్రమని చెవ్చవచ్చును. 
మనము నాటిన విత్తనముల నుండి, కాలవశమున, పొలమునందు వంట లభించునట్టు, 
మనము వెనుక జేసిన పుణ్యపావకృత్యములు బీజములుగా నుఖములు దుఃఖములు 
శరీరమునందు లభించుచున్నవి. కావున పాలమువలె శరీరము కేత మని చెప్ప 
దగియున్నది. 


శరీరము యొక్క ఈ ల౭ణములను గమనించుచు "ఈ శరీరమును ఎన్నిమార్పులు 
కలుగుచున్నను వీనితోపాటు "నేను" అను జ్ఞానము మార్చు నొందుట లేదు , కావున 
మార్పునొందుచున్న యీ శరీరము “నేను” కామ్‌* అని తెలిసికొనువాడుక్షేత్రజుడు. ఇ ప్లే 
వ్రతిక్షేతము నందును "నేను" అని ప్రతిజీవుడు వ్యవవారించుచున్నాడు. శరీరములు 
మాయిచున్నను వానియందున్న “*నేన్సు* అనున్ఫురణకు మార్చు ఏమియు కలుగుట లేదు. 
కావున అన్ని శరీరములలో ఆయా యనుభవములకు సాక్షిగా నున్న "నేను" అను 
న్ఫురణము, నాయందు ఉన్న *నేను" న్చురణము ఒకటిగానే యున్నది. కావున 
అన్నిశరీరములలో "నేనే" ఉన్నా నన్నమాట. 


గత 


ఈ యభిప్రాయమునే భగవంతుడు, "నకలక్షేతములయందు క్షే త్రజ్ఞుని నన్నుగా 
ఎణింగుము ; క్షేత్రక్షేత్రజ్ఞులను గ్రహించు జ్ఞానమే జ్ఞాన మని నాయఖిప్రాయము” అని 
ఉద్ద్ధాటించినాడు. 


శ్లో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి నర్వక్షేత్రేమ భారత | 
క్షేత్ర క్షత్రజ్ఞయోః జ్ఞానంయ త్తద్‌ జ్ఞానం మతం మమ ॥ 2 


ఇశ్రీామవోభారజే - భీవ్మపర్వణి - అధ్యాయ - 37 


236 
విజయప్రభ 


నకల క్షేత్రములయందు క్షేతజ్ఞని నన్నుగా ఎఅణుంగుము" అనగా 
వ నేను *నేను* అను న్పురణతకో ఉన్నాను అనియే అర్థము. 
భగవంతుడు తన్నుగూర్చి "నేను" (అవామ్‌) అని చెప్పునప్పుడు ఆ "నేను" యేుక్క 
న్వరూవ మేమి? తనన్వరూవము ఇంతకు ముందే భగవంతుడు, "నకల భూతములయొక్క 
వ్యృాదయములంయందున్న యాత్మను నేనే; భూతములయొక్క ఆది మధ్యము అంతము 
కూడ నేనే " అని నిరూషించియున్నాడు (భగవద్గీత - అధ్యా. 34 - శో. 20) 


“ఈ శరీరము ఎన్నిమార్చులు పొందుచున్నను "నేన" మాజుట లేదు , కావున 
ఈ శరీరము "నేను" కాదు అని గ్రహించు ప్రతివ్యక్తి జీవాత్మ లేకళ్షేత్రజ్ఞుడు అగును. అతడే 
ఇంకను విచారించి "ఇతరుల శరీరములయందు ఉన్న *నేన్సు" అను న్పురణము నాయందు 
ఉన్న "నేను" అను న్ఫురణము ఒకటిగానే యున్నది, కావున అన్ని శరీరములలో "నేనే" 
ఉన్నాను" అని గహించునప్పుడు ఈశ్వరుడు లేక వరమాత్మయగునని భగవంతుడు 
చెప్పినదానివలన న్పష్ట మగుచున్నది. కావున నకల శరీరములయందు "నేను" అను 
స్పురణతో నకలమును గహించుచు దృక్కుగా ఉన్నయాత్మ, ఆ దృక్కుచే 
గహింపబడుచున్న నకలమైన దృశ్యము, అన్నవి రెండే వదార్థము లనివ్యక్త 
మగుచున్నది. 


ఈ రండింటియుక్కు సంబంధమును కూడ "పైవాక్యమున భగవానుడు 
నిరూపించినాడు బూతములయొక్క ఆది మధ్యము అంతము కూడ నేనే అని ఆయన 
ఉద్దా టించినాడు. చరాచరములైన నకల పదార్థములు భూతములే. అందువలన 
శేత్రముగా ఆయన పేర్కొన్న పంచమవాభూతమేులు పర్వతారణ్య నముద్రాదులు 
అంతఃకరణము ఇచ్చాద్వేషవనుఖదుఃబాదులు మొదలుగా నర్వము - "భూతములు" అను 
శబ్బముచేత గ్రహింవవలసియున్నది. ఇది యంతయు దృశ్యమే *నేను" అను "దృక్కు" 
ఈ దృశ్యమునకు ఆది మద్యము అంతము కూడ అగుచున్నది. ఈ విషయమునే 
భగవానుడు, "నర్వముయొక్క పుట్టుక స్థానము నేనే , నానుండియే నర్వము 
(వవర్తించుచున్నది అని వరమార్ధహివమును (గ్రహించిన బుధులు నన్ను 
బజించుచున్నారు" అని వివరించెను. 


శో అవాం నర్వన్య ప్రభవో మత్త న్సర్వం ప్రవర్తతే | 
ఇతి మత్వా భజన్తే మాం బుధా భావనమన్వితాః | 8 
శ్రీమవోభారతే - భీవ్మవర్వణి - అధ్యాయ - 34 
నర్వమునకు నృష్టిస్థితి భగవంతుని వలననే కలుగుచున్న వన్నప్పుడు లయము 
కూడ ఆయనవలననే జటీమ్‌ననుట నష్టము. “నకలముయొక్క ఆది మధ్యాంతములు 


నేనే" అన్న మాటకు ఏమర్థము లి అద్దమేనందు వతిబింబములవలె, మనన్సునందు 
కలలో ఎన్నో దృశ్యములు 'ెళరించును. అవి యన్నియు మనన్సులోనే పుట్లి అచ్చటనే 


237 


వరించి అక్కడనే లయించుచున్నవి. అద్దమునందు (వ్రతిబింబములు కూడ ఇట్లు దాని 
యందే పుట్టి ఉండి, తొలగిపోవుచున్నవి కల పోయినతరువాత మనన్సు,_ ఏతిబింబము 
తొలగిన తరవాత అద్దము, అంతకు పూర్వము ఎట్లున్నవో అట్లే ఉండును 
దతివింబములకు అద్దముకంటె అన్యముగా ఉనికి (01516009) లేదు “అవి దానితో 
నమానమైన నత్య వదార్థములు (ఖల) కావు అప్లే న్వవ్న దృశ్యములు కూడ 

మనన్సుతకో నమానమైన "నత్యవదార్థములు కావు. ఇప్లే 'జాగ్రత ౦దు కూడ దృక్కుచే 
గ్రహింపబడుచున్న దృశ్య మంకయు దృక్కు నందే (వ్రతిబింబించి, వర్తించి, 
తొలగిపోవుచున్నది. కావున దృక్కురూపులమైన, మనము మనచే గ్రహింవబడుచున్న 
చరాచరమైన నకల ప్రపంచముయొక్క ఆది మధ్యము, అంతము కూడ నగుచున్నాము. 
ఈ [ప్రపంచము ఎన్ని విధముల మాజణుచున్నను దీనికి ఆధారమ్లై నత్యమహ్హై 
అందజఅజయందును ఏకరూవముగ నున్న "నేను" అను నురణము మాజుబ లేదు. 
గాడనిద్ర నుండి మేల్కొన్నవాడు నిద్రకు పూర్వము ఎట్లో అప్లే ఈ న్పురణతో 
లేచుచున్నాడు. జాగ్రత్తులో న్వవ్నములో నిద్రలో మార్చు నొందనీ ఈ న్పురణము 
నత్యము. “నేను హాయిగా నిదించితిని; నాకు ఏమియు తెలియ లేదు" అని 
మేల్కొన్నవాడు తన యనుభవమును చెవ్పుచుండుట వలన ఆన్బురణము ఆనందజ్ఞాన 
మనుట నష్టము. బంగారు వన్తువు నందు భంతటను బంగారమే ఉండునట్లు నేన్స" 
అను న్ఫురణిమునకు నవాజముగ ఆనందమైన జ్ఞానము న్వరూవము. 


నిద్రలో హాయిని పొందుచున్నాము కాబట్టి అందు ఉండిన "నేను" అను 
న్పురణము ఆనందథనము కావచ్చును ; కాని "నొకు ఏమియు తెలియలేదు" అని 
అజ్ఞానమును మనము ప్రకటించునప్పుడు అది జ్ఞానమున మని ఎట్లు చవవచ్చును. 
నిద్రకు పూర్వము ఆ న్పురణము నర్వమును గ్రహీంచుచున్నది, అప్లే మేల్కొన్న 
తరువాత కూడ గ్రహించుచున్నది. నిద్రలో దాని జ్ఞానన్వరూపము మాణ లే దనుఓ 
న్పష్టము. అట్లు మార్పు నొందినచో మేల్కొన్న హేరువాత దానియందు మార్చు 
కస్వ్పాంవవలె. అటి ట్టి మార్చు కన్పించుట లేదు. అందువలన నిద్రలో అది జ్ఞానమనముగనే. 
యున్నదని గ్రహీ హింపవలె. అది జ్ఞానరూపముననే యున్నను జగేత్తు నందంవలె 
న్వవ్నమునందువలె అప్పుడు దృశ్యములైన పదార్థములు ఏవియు లేకుండుటచే 
తెలిసికొనుట లేక గ్రహించుట అనునది నంభవింవ "తదు. అంతమాత్రమున దాని 
జ్ఞానరూవమునకు భంగ మేమియును లేదు. రంగన్ధలమున "పెద్దదీవమును వలిగించి 
దోని కాంతిలో నాటకమును ప్రదర్శించుచున్న పుుడు* ఆ దీవప్పు కాంతి 
ఆనాటకదృశ్యమును వకాశింవజేయుచుండును. నాటకము ముగిసి అందఖును 
లేచిపోయిన తరువాత కూడ ఆదీపము అంతకు పూర్వము ఎట్లున్నదో అస్తే 
(వ్రకాశించుచుండును నాటకదృశ్యము లేనంతమాత్రమున ఆ దీవముయొక్క 
వ్రకాశమునకు ఏమియు లోవ ముండదు. అప్లే నిద్రలో వ్రకాశమును పొందవలసిన 
పదార్థములు ఏమియు నుండవు అంతమాత్రమున ఆత్మ చైతన్యముయొక్క జ్ఞా జానమునకు 
వమియును వోని లేదు. యాచకులు లేనంత మాత్రమున దాతయొక్క దాతృక్వమునకు 


238 


లోవము ఏమియు నుండదు. విద్యార్థులు లేనంతమాత్రమున విద్వాంనునియందున్న 
విద్యకు గాని బోధనసామర్ధ్యమునకు గాని లోవము కలుగదు. కావున నిద్రలో కూడ 
"నేన్త అను న్చురణము జ్ఞానమనమే. కాని నిదయందు ఆత్మజ్ఞానము కలుగుటలేదు, 
ఎందువలన ? అప్పుడు తమోరూపమైన నిద్ర మనన్సును ఆవరించుచున్నది. 
దానియొక్క వ్రతిబింబముతో మనన్సు నిండి పోవుచున్నది. ఆవ్రతిబవింబముయొక్క 
ఆక్రమణమువలన నల్లగుడ్డచే కప్పబడిన అద్దమువలె, అది యితర వ్రతిబింబములను 
గ్రహింపజాలదు. కాని దాని వ్రకాళ శక్తికి లోవము లేదు. అయినను నిదయొక్క 
ప్రతిబింబమును స్వీకరించుచున్న మనన్సు ఆత్మన్వరూవమును [గ్రహించుటకు 
నమర్శము కాదు. కావున జాగ్రత్తులోనే ఏ విషయమునుకూడ మనన్సుపై 
వతిబింబింపకుండ చేసినచో, అది శుద్దమై చిద్రూవమున వ్రకాశించును అదియే 
జ్ఞాననమాది ఈ విధముగా మనచే గ్రహింపబడుచున్న ప్రపంచమునకు నకల 
వ్యవహారములకు ఆదారమై యున్న మన యాత్మచైతన్యము నత్యము జ్ఞానానంద 
ఘనము అని గహింపవలసియున్నది. అనిత్యమ్హై అనత్యమైన శరీరమునందు 
చ్రపంచమునందును నత్యత్వ భాంతిని వీడి నసర్వాంతర్య్యామిల్హై నత్యమ్రై 
జ్ఞానానందమనమైన యాత్మన్వరూవమునందు ఉండుటయే మోక్షము అదియే 
వర్‌ీమవదము , అదీయే అమృతత్వము. అదియే జ్ఞేయము, అనగా తెలిసిక్‌నదగినది 


శరీరాభఖి మానముతో వఫవంచవ్యవవోరమును నతముగా తలంచుచున్న 
యరునునివంటివారు దీనిని ఆలిసికొని మోక్షమును వాందుటకు సాధనముగా 
భగవీంతుడు అమానిత్వము అదంభిత్వము అహింనక్షాంతి ఆర్హవము 
ఆచారోోపాననము మొదలగు లక్షణములను విధంచుచున్నాడు ఇవి 
జ్ఞానసాదనములగుటచే ఈ లక్షణనముదాయము జ్ఞానమని చెప్పబడుచున్నది. 


ఈ లక్షణ నముదాయమును అభ్యుసించుటకు నవోయకముగా భగవానుడు 
నత్త శ్రము రజన్సు తమన్సు అనుగుణములయొక్క వివేకమును కూడ 
బోదించుచున్నాడు ఈ మూడుగుణములు జీవుని మూడు విధముల నంసార 
విషయములందు ఆనక్తుని గావించుచు నిబంధించుచున్నవి. వ్రతివ్యక్తియందు ఈ 
మూడింటిలో ఒకటి వ్రదానమ్హై, తక్కినవి రెండును అవ్రధోనములుగ నుండును. ఈ 
గుణములప్రాధాన్యమును బట్టి కొందయి సాత్తి్వికులుగా మజతీకోందరు రాజనులుగా, 
అనేకులు తామనులుగా నుందురు. నత్త్వము నిర్మలము ప్రకాశకము. ఇది వ్యక్తి 
న్వబావమునందు ద్రబలముగా నున్నప్పుడు నుఖమునందు జ్ఞాననంపాదనమునందు 
ఆనక్తిని కలిగించుచు శాన్టాభ్యాన జపధ్యానాది వ్యవవోరములయందు నిమగ్నుని 
గావించును. రజన్సు రాగాత్మకము. దీనివలన తృష్ట ఆనంగము కలుగును లభింవని 
దానియందు అది కావలయు నను నభిలాష తృృష్ట _ లభించినదానియందు ప్రీతి 
ఆనంగము. దనము ఐళ్వర్యము కీర్తి దేవలోకభోగములు మొదలగు వానియందు ఆనక్తిని 
కలిగించుచు, ఇది ప్రబలమైనపుుడు ఐహికములైన కార్యుములయందో లేక 
గుణా గెకారంములందో నిమగుని కావించును. తమను, అజానమువలన కలుగును. 


239 


ఇది అవివేకమును కలిగించును. ఇది ప్రబలమైనప్పుడు వ్రమాదము ఆలన్యము నిద 
అను దోషములతో బంధించును. ఎప్పటికప్పుడు కర్తవ్యమును చేయకుండుట 
ప్రమాదము , అనగా లౌకికములలో గాని వైదికములైన వారములలో గాని ఏ 
నమయమునకు ఏది చేయవలయునో దానిని చేయకుండుట సోమరితనముతో వెంటనే 
చేయవలసిన పనిని ఎప్పుడో చేయబూనుకొనుట ఆలన్యము ఆకాలమున 
నిద్రించుచుండుట నిద్రాదోషము. 


ఈ గుణములయొక్క (పభావములను గుర్తింపకుండ అమానిత్వము 
అదంభిత్వము మొదలుగా మోక్షసాధనములను అబ్యాసించుట దుర్శటము. *నేను 
ఇంతవాడను" అని తన్నుగూర్చి గొవ్పగా భాదంతుకాన మండు మానీత్వము. అట్లు 
తలంపకుండుట అమానిత్వము. తనకు లేని గుణములను ప్రకటించుచు ఇతరులను 
వంచించుట దంభము. అది లేకుండుట అదంభిత్వము. ఇట్టీగుణ ములను 
అభఖ్యాసింప వలయు నన్నచో సాత్తి ్వకులను గుర్తించి వారి సాహీచర్యమును 
నంపాదించుకొని నద్గురువులను సేవించుచు సాతి కకత్వమును 
"పెంపొందించుకొనుటకు పయత్నింపవలె. కర్తవ్యమున పొరపాటు 
నంభవించినప్పుడు, *ర్పవో 1! ఇది తమన్సుయొక్క వప్రభావమువలన కదా కలిగినది" 
అని తెలిసికొని మరల అట్టి పౌరపాటు జరుగకుండు నట్లు వయత్నింవవలె. లోభము 
కలిగినప్పుడు, "ఇది రజ్లోగుణమువలన కలుగుచున్నది" అని గుర్తించి దానిని 
తొలగించుకొనుటకు యత్నింపవలె. పర్వదవ్యమునందు అభిలాష లోభమే. 
యోగుగ్ధలకు ఏదేని ఈయవలసినప్పుడు కలుగు నంకుబిత బుద్ధియు లోభమే. 
గురూవదేశమువలన తత్త్వము తెలిసినను శాస్త్ర న్త్రజ్ఞానమును నంపాదివీవవలయు నని 
యభిలాష కలుగుచున్నచో, "ఇది నత్త త్త్వగుణమవపిన కలుగుచున్నది ; ఈయభిలాష 
కూడ బంధమే యగును" అని గుర్తించి దానిని కొలగించుకొనుటకు యత్నింవవలె ఈ 
వివేకమువలన ఇట్టి 'ప్రయత్నమువలన అమానిత్వము మొదలగువానిని సాధించుట 
నులభ మగును, ఆ బక్షణములను సాధించినవాడు గుణముల ప్రభావమునుండి 
బయల్పడి వానికి అవ్షీకు డగును. త్రిగుణాలీతుడే స్థితప్రజ్ఞుడై ముక్తి నొందును. 


గుణములవలన వివిధవిషయములందు కలుగుచున్న నసంగముచేతనే 
జీవులవృాదయములందు నంసారము మవోవృక్షమువలె పెంపొందుచున్నది. కావున 
దేనియందును అభిలాష నొందకుండుట అను దృఢమైన అనంగళన్తము చేతనే దీనిని 
ఛేదింపవలె. అట్లు ఛేదించిన వాడు క్షరమునకు అక్షరమునకూ కూడ అతీతుడై 
వురుషోత్తము డగును; అనగా వరమాత్మయే యగును. నకల భూతములు క్షరము. వానిని 
వప్రదర్శించుచు నంసారమును పెంపొందించుచున్న మాయ అక్షరము. ఈ రెండింటిని 
వురుమలనుగా కొందలు పేర్కొందురు. ఈ రెండును ఎవనియందు బాసించుచున్నవో 
అట్టి పరమాత్మను వురుషోత్తము డని యందురు. 


240 
(౫) ప్రోత్సాహ చమసము 
గత 


తన్ను పరమాత్మనుగా తాలిసికొ న్నవాడు పరమపదమైన మోక్షమును 
పొందుచున్నాడు ఎట్టివారు ఆ పురుషోత్తముని తెలిసికొని ఆ వదమును పొందగలరు? 
"మానమోహములు లేనివారు, నంగదోషమును జయించినవారు, ఆధ్యాత్మ 
విషయమును గూర్చి ఎల్లప్పుడు ఆలోచించుచుండువారు, లేశముగానైన కామములు 
లేనివారు, నుఖదుఃఖము లను ద్వంద్వములనుండు వలువడినవారు, మూఢ్లులు కాని 
వారు అవ్యయమైన యావదమును పొందుదురు" 


శో నిర్మానమోవో జితనంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్త కామాః | 
ద్వందై్వై ర్విముక్తా న్సుఖదుఃఖనంజైః గచ్చం త్యమూఢాః వద మవ్యయం తత్‌! 5 


(శ్రీమవోభారళతే - భీవ్మవర్వుణి - అధ్యా. 39) 
విజయప్రభ 


"నేను గొవ్చ రాజును, మవోవీరుడను" అను మొదలుగా తనయున్నతినిగూర్చి 
కొలత పెట్టుకొని ఖావించుచుండుట మానము రాజ్యము శీర్తి నంవదలు, భోగములు 
మొదలగుపాని వలన కలుగు నుఖమే పొందదగినది అని తలంచుచు ఆత్మనుగూర్చి 
విచారింవకుండుట మోవాము. ఈ రెండింటిని వీడినవారు కూడ వురాణశ్రవణాదులతో 
కాలక్షేపము చేయుచుందురే కాని ఆత్మతత్త ్వమునుగూర్చి నిత్యము 
(శ్రవణమననాదులయందు నిమగ్నులు కారు. అట్లు ఆలోచించువారు కూడ 
వరోవకారము లోకనం[గ్రవాము మొదలగువానియందు 'అభిలావను కలిగియుందురు. 
ఈ యభిలావవలన వానియందు నంగము కలుగును. దీనిని కూడ జయింవవలె. ఇట్టి 
కోరికలను కూడ లేశమా(త్రముగనైన పొందని వారు కూడ నుఖములు దుఃఖములు 
అన్నియు "అంతకరణమునకు నంబంధించినవే కాని నాకు లేవు" అని దృఢముగా 
బావింవ కలిగియుండరు. ఇట్టివారిలో కూడ అనేకులు అమూఢులుగా నుండరు 
మోహమును పొందినవారు మూడఢులు, వూహమునుండు విముక్తు లైన వారు 
అమూడులు. అద్యాత్మ విచారమున అత్యున్నత స్థాయికి చేరినవారు కూడ తమకు 
ఇవ్టదేవతలుగా నుండిన వివ్ణువు, వివుడు, పరమేశ్వరి వదలగు దేవతలు తమకు మోక్షము 
నోనంగుదు రను తలంప్చేతో నుందురు. నర్వాంతర్యామిద్రైన యాత్మనే తమ 
న్వరూవముగా (గగహింవవలసియుండగా, అదియే మోక్షమై యుండగా అందులకు 
థిన్నముగా ఇట్లు భావించుట మోహమే అగును. ఈ మూపహమును కూడ 
అతిక్రమించినవారే, అవ్యయమైన అనగా నిత్యము నత్యమును అయిన, 
పరమాత్మవదమును పొందుదురు. 


241 


వీనిలో మానమోవాములను వీడుట అను మొదటి మెట్టుపైకి ఎక్కి స్థిరముగా 
నిలుచుటయే అర్జునుని వంటివానికి మిగుల దుర్గటముగా తోచుటనవాజము అతడు 
ఇంతకు పూర్వమే, "నర్వబూత నమబావవూర్చోకముగా నీవు చెప్పిన యీ యోగము 
నాకు స్థిరముగా నిలుచు నని తోచుట లేదు; ఇంద్రియములను మధించునట్టి మనన్సు 
చాల బీలము కలది మిగుల దృఢమైనది, అమిత చంచలమ్రైనది ; వాయువును 
మూటగట్టుటవలె, ఈమనన్సును నిగ్రహించి ఆ యోగమున నిలుచుట మిగుల దుష్కర 
మనియే తలంచుచున్నాను" అని నైరాశ్యమును (వ్రకటించియున్నాడు (శో. 33, 34, అధ్యా. 
6 భగవద్గీత) ఇప్పుడు ఈసోపానపరంవరను గూర్చి విన్నంతనేఅతడు ఇంకను 
నిరుత్సాహీమును పాందుట సహజము. భగవానుడు అర్జునుని చిత్తవృత్తిని 
గమనించుచు, అతనిని ప్రోత్సహించుట్టా, ఉన్నతములైన సోపానముల నంగతిని వదలి 
సామాన్యులైన సాధకులు సాధారణ “జేవితములోన నులభముగా అభ్యసింవదగిన 
లక్షణములను బోదించుటకు పూనుకొనినాడు. 'పెద్దదొండ మాద నున్న దేవాలయము 
వలె, మోక్షము కూడ దుర్గమముగా దూరముగా ఎత్తుగా నుండవచ్చును. 
అంతమాత్రమున ఎవ్వరును నిరుత్సావాము నొంద నక్కుజ లేదు. నద్దురువును 
ఆశ్రయించి ఆయన చూపిన మార్గమును తప్పకుండ ఒక్కొక్క మెట్టును ఎక్కుచు పై "పెకి 
పోవుచున్నవాడు త్వరలోనే మోక్ష మను గమ్యమునకు చేరుకొనగోలడు. ఈ దృష్టితో 
భగవానుడు, "ఆత్మ అనాత్మ, ప్రకృతి, పురుషుడు, క్షరము అక్షరము" మొదలగు 
వానినిగూర్చిన తత్త ్వవిచారమును విరమించి సాధారణమై దైనందిన జీవితమున 
నేర్చుకో దగినయంశములను ఉవపదేశించుచు అర్జునుని ప్రోత్సహించుచున్నాడు. 


మనుమ్యలకు జన్మసిద్ధముగా నుండు గుణము లన్నియు వ్రధానముగా దైవము 
ఆనురము అని రెండు విధవపిలుగా ఉండును. దైవీగుణనంవదతో జన్మించివానికి 
అభయము, ఆర్జవము, అహింన, నత్యవరత్వము, “తేజన్సు, క్షమ, మొదలగు లక్షణము 
లుండును. దంభము దర్చము కోధము మొదలగు లక్షణములు అనురగుణములతో 
జన్మించినవానియందు ఉండును. దైవీగుణములు మోక్షమునకు మార్గము వర్చజచును. 
ఆనురగుణములు నంసారమున బంధించును. 


సాధారణముగా మనుష్యులలో ఈ రెండు విధములైన గుణములు కొన్ని 
ఎక్కువగా కొన్ని తక్కువగా కలసియే యుండును. ఎవ్వ డైనను నూటికి నూణుపాళ్ళు 
దుర్మార్గుడుగా లేక నన్మార్డుడుగ సాధారణముగా నుండరు. ఎవనియందు తపన్సు 
ఆర్జవము మొదలైన గుణములు అధికముగా నుండునో వాడు దైవీగుణనంవదతో 
జన్మీంచినవాడని,. ఎవనియందు దంభము దర్చము మొదలగు గుణములు అదికముగా 
నుండునో వాడు ఆనురీగుణనంవదతో జన్మించినవా డని గ్రహింపవలె. బాగువడ 
దలచుకొన్నవాడు తనయందు ఉన్న దైవీగుణములను 'పెంపొందంచుకొనుచు 
ఆనురగుణములను తొలగించుకొనుటకు (ప్రయత్నింపవలె. ఇందులకు దుర్జన 
నవావానమును వదలి నజ్జ్ఞనసాంగత్యమును గురుజనసేవను నంపాదించుకొనుట 
ఆవశ్యుకము. 


242 


దేవత్వ మనగా నేమి, అనురత్వ మనగా నేమి యను విషయమున 
బవ్చావాదారణ్యకోవనిషత్తు, నందు ఇట్లు వివరణము కలదు. "ఛాస్తమువలన కలిగిన 
జ్ఞానముచేత కర్మను బావించువారు, ద్యోతనమువలన దేవతలు అగుచున్నారు 
కోీందయి నహజమ్రైన ; పేరచిముచేత, (ప్రత్యక్షము చేత, అనుమానము చేత 
అం వ్రయాజనముకొ అకు కర్మముయొక్క జ్ఞానమును భావించువారు 
అనురులు అగుచున్నారు” 


యజ్ఞాదికర్మలు మొదలుకొని దంతధావనము మొదలుగా ప్రతిపనిని ఎట్లు 
చేయవలయునో ఎట్లు చేయరాదో మనకు శాస్త్రములు విధించుచున్నవి. పెద్దలవలన త 
విషయములను తలిసికొని ఆ జ్ఞానము ననుసరించి కర్మలను ఖావించుచు 
జరుపవుకొనువారియందు ఒక విధమైన కాంతి కలుగును. దానిచే వారు వ్రకాశింతురు. 
దేవత లనగా [వ్రకాశించువా రనియే యర్థము. 


కొందయణు ఇందులకు ఖి న్నముగా వర్తింతురు. తమకు నహజముగా 
న్పురించుటచేత (కం) గాని, (వ్రత్యక్షమువలన గాని, అనుమానముచేత గాని 
దృష్టమైన పఉయోజనముకొఅకు సాధనమైన యొకకార్యుమును నిశ్చయించి దానియొక్క 
జ్ఞానము ననునరించి వర్తించుచు అనురులగుదురు. కన్నులు మొదలైన యింద్రియములు 
అక్షములు. వాని ద్వారమున మనము గ్రహించు విషయము వ్రత్యక్షము. ప్రత్యక్షమును 
బట్టీ మనము ఊహించునది అనుమానము. ఒకనభలో విద్వాంనులకు నమ్మానము 
చేయనవ్వుడు, ఒకడు నా కిది చాల దని చెవ్పుట ప్రత్యక్షము. మజియొకడు పైకి చెవ్వక 
అవ్రనన్నమృుగ్రా నిటూర్చుచున్నచో, వ్రత్యక్షము లగుచున్న వానిముఖలక్షణములను బట్టి 
అతడు అనంతృషప్త్పిత్‌ నున్నా డని యూహించుట అనుమానము. వారి కిద్దణకును 
నంతోవమును కలిగించుట యజమానికి ప్రయోజన మగును. అవ్పుడు వారి కిద్దకును 
నంతోషమును కలిగించుటకై, వారికంట శాస్త్రములను అధకముగా సద విన 
విద్వాంనులతో నమానముగా గాని అధికముగాగాని వారికి నమ్మానము చేయవచ్చును. 
దానివలన యజమానికి, వారికి నంతోషమును కలిగించుట, వారు ఆయనను పొగడుట, 
మజియును వదో యొక సాయమును ఆయనకు చేయుట అను ప్రయోజనములు 
సిద్ధించును. ఇది దృష్టము. అనగా కస్పించునదే. 


కాని మజీియొక యజమాని ఈ దృష్టములైన ప్రమయోజనములను తలంవక్క ఈ 
విషయమునశాన్తమును తెలిసికొని, దాని నన్సోనరించి ఆయుశాన్తములలో విద్వాంనుడైన 
వానికి అజువదిర రూవ్యములు, అయిదింట పండితుడైన వానికి 'సేలది, మూడింటియందు 
నిష్టాతుడైనవానికి మువ్పది ఇచ్చును. చిన్న వండితుని, పెద్ద విద్వాంశుతినమానముగా 
నమ్మాన్‌ంచుట శాస్త్ర విరుదర్ధము. నభలో ఉన్నవారి "నందణను నమానముగా 

నమ్మానించుట -పెద్దదోషము. పోటీలలో _పధమ బహుమతిగాని, సభలో 
అ(గతాంబూలము గోని ఇతరులకు కూడ ఈయవచ్చు ననుట ఎంత అక్రమమో 
ఇదియును అంతే. శాస్తదృష్టి కలవాడు శాస్త్రము ననుసరించి అర్హతనుబట్లి 


243 


'పొచ్చుతగ్గులను పాటించును. తాత్కాలికముగా కొందథీికి అనంతృప్తి కలిగినను అతడు 
లెక్క పెట్టడు. అతనికి తాత్కాలికమైన కొందటి నంతోషము కం టొ, కార్తదృష్టితో అర్హుడైన 
వానిని అర్హతను బట్టీ యథావిధిగా అర్చించుటవలన కలుగు మ. 
అభిలషించును. దానీవలన (ప్రత్యక్షముగా మేలు కలుగక పోగా, ఒక్కొక్కప్పుడు 
కొందజతో విరోధము కూడ నంభవింవవచ్చును. 


ధర్మరాజు రాజనూయ నభయందు అ(గపూజ యొనంగుట ఇట్టిదే. ఆనభలో 
(శ్రీకృష్ణుడే వూజ్యుడని భీమ్మడు ఆలోచించి చేసిన నిశ్చయమును పాటించి యుధిష్టిరు 
డట్లు చేనిను. శిశుపాలుడు దానిని ఆక్షేపించి యుద్ధమువకే సిద్ధవడెను. ధర్మరాజునకు 
ఇిశుపాలుని నంతృప్పివణఐచుటకం టె పూజ్యుడైన భ్‌్మని మాటిను పాటించుట కర్తవ్య 
మయ్యెను. అందువలన ఎంత ఆవద కైనను సిద్ధవడెనే కాని శిశుపాలుని ప్రీతికొణకు 
భీమ్మనిమాటను క్రోసిపుచ్చలేదు. 


(వత్యక్షపవయోజనమును లెక్కపెట్టక శాస్త్రవిధిని పాటించుట అత్యంత 
వ్రయత్నసాథ్యము. అట్టివారు దేవత లగుదుదు. వాల్‌వధ నందర్భమున శ్రీరాముడు, 
"వేము మావశమునందు లేము" (శాన్త్రవశమం దున్నాము-గనవయం న్వవశే స్ట్‌) 
ఎ (శో 35, నర్గ18 కిష్కింథాకాండ) అని స్‌వాలితో చెప్పినాడు. అందువలననే మవొత్ములు, 
*మేము శాస్త్ర మునకు దానులము (శాస్తన్య దాపా వయమ్‌) అని చెప్పుచు, 

“కాస్త నవచనమేవలన వప్రవర్పింవవలె, వచనమువలన నివృత్తి నొందవలె” - (₹వచనాత్‌ 
వ్రవ్వొత్తి 8 వచనాత్‌ నివృత్తిః9) యని యుద్దోషించుచుందురు. 


ఈ విభాగమును నిరూపించుచు షత “అర్జునా! నీవు దైవీగుణ నంవదతో 
జన్మించితివి ; దుఃఖింపకుము" (మా శుచః ; నంవదం డ్రేవ్‌ మభిజాకో౭సి పాండవ! - 
శో. 5. అధ్యాయ 40) అని ఓదార్చుట గమనింపదగియున్నది. “మోక్షమును 
నంపాదించుట నావలన అగునా అని నందేహించుచు నిర్వేదముతోనున్న యర్జునుని 
భగవంతు డిట్లు ప్రోత్సపించుచున్నాడు "నీవు నైరాశ్ళుమును పొందకుము , నీయేందు 
నద్దుణములే యమధికముగా నున్నవి ; దుర్గుణములు చాల తక్కువగా నున్నవి. నీవు 
మోక్షమును పౌందుట నులభమే , దీనికే నీవు ఎక్కువ శ్రమవడ నక్కణ లేదు. 
దుర్షుణములను తొలగించుకొ నుచు నెమ్మదిగా చమముగా నద్గుణములిను 
-పెంపొందించుకొనుు నుండిన చాలును. ధార్టనమో జ్ఞానమో దానిహీటి కదియే 
సిద్ధించును". 


గత 


ఇట్లు ఓదార్చుచు భగవంతుడు వర్ణింపదగిన యానురలక్షణములను 'పెక్కింటిని 
వివరముగా పేర్కొనినాడు. ఇన్ని గుణములతో ఏమి వని అని ఆయన, "తమన్సునకు, 
అనగా దుఃఖమునకు అజ్ఞానమునకు, ద్వారములైన కామము కోదము లోభము ఆను 
మూడు గుణములను వరిత్యజించినవాడు తనకు; శ్రేయన్సును నంపాదించుకొనుచు 


244 


మోక్షమును పొందును" కాని కామకోధలోబములను వీడినంతమాత్రమున, 
దర్మాధర్మములతో నంక్షీర్ణములైన జీవితము యొక్క మలుపుల యందు ఎట్లు వర్తించుట 
శ్రేయన్కరమో ఎట్లు తెటీయగలదు ? ఇందులకు నమాధానముగా భగపంతు డిటు 
ఉద్దాటించుచున్నాడు. "ఎవడుశాన్తవిధిని వదలి తనయభిలాష ననునరించి వర్తి ంచునో 
అట్టిహిడు సిద్ధిని, అనగా వురుషార్ధయోగ్యతను పొందడు , నుఖమును మోక్షమును 
పొందడు. కాష్స్‌న ఇది కార్యము, జ్‌ది అకార్యము, అను వర్పాటునందు నీకు శానమే 
ప్రమాణము. కాస్త విధానమునందు చెప్పబడిన కర్తవ్యమును తెలిసికొని నీవు 
ఆచరింవవలసియున్నది*. 

శో ఏతై ర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభి ర్నరః! 


ఆచర త్యాత్మనశ్శేయ న్హ నతో యాతొపరాంగతిమ్‌ || 22 
శ య శ్భాన్తవిధి ముత్ప్ఫృజ్య వర్తతే కామకారతః | 
ననసపిది ద్ధి మవాప్నోతి ననుఖం న పరాం గతిమ్‌ || 23 


శో తస్మా చ్చాన్తం ప్రమాణం తే కార్యాకార్యవ శ్రవస్థితౌ | 
జ్ఞాత్వా శాన్తవిధానోక్తం కర్మకర్తు మివోర్తసి || 24 


(శ్రీమవోభారకతే - భీవ్మవర్వణి - అధ్యాయ - 40) 


భగవానుడు శాన న్రవిధినే ప్రమాణముగా నిర్దేశించుట గమనింవదగియున్నది. 
ఎవడు ఎంత మవాత్ముడ్రేనను, అతడు శాన్తవిధి ననుసరించి చెప్పినట్టి వాక్యమే వద్రమాణ 
మగునుకాని, శాస్త్రమును వీడి తనబుద్ధికి తోచినట్లుగా చెప్పునది వ్రమాణము కాదనుట 
నష్టము. ఈ విషయమున వ్యక్తు లన్‌ నర్వజ్ఞులనుగా భావించి వారి వాక్యములను 
చ్రమాణముగా భావించుట తగదు. కపిలుడు సీర్వజ్ఞు డై, డెనచో, కణాదుడు కా డని ఎట్లు 
చెవృవచ్చును. వీరిద్దణు నర్వజ్ఞులై లెనచో వారికి అఖి వ్రాయ భేదము ఎట్లు నంభవించును? 
అటులనే గౌతమబుద్ధుడు మొపీలగువారు నర్వాజ్జులనుటకు వీలు లేదు కావున వ్యక్తుల 
నర్వజ్ఞత్వము దర్శమేన వ్రమాణ మగుట కుదరీదు. 


(7) శాస్త్రప్రామాజ్య చమసము 


ఈ నందర్చమున శాస్త్రమునకు జీవితమునకు గల నంబంధమును వివరముగా 
(గ్రహించుట ఆవశ్యకము. ఇొన్తమును వీడినచో మనుష్యునకోమోక్షము లేకపోగా 
నుఖము యొక్కసిద్ధి కూడ కలుగ వని భగవానుడు చెప్పుచున్నాడు. సెద్ధి అనగా 
వురుషార్హములయొక్క్‌ సిద్ధి. మనుమ్యల కోరిక లన్నియు దర్శము అర్థము హైమము 
మో కమ్‌ అను నాలుగు వేరములుగా (కాయ్రు9) విభజింపవబడినవి. ఈ నాలుగింటిలో 
దేనియం దైనను చేరని కోరిక ఏదియు నుండదు. వురుషులచేత అర్థింపబడునవి 
వురుషార్థములు. మనుమ్య లందతు వురుములు కారు. వుంన్త న్తము కలిగోనవా రందజు 
కూడ పురుషులు కారు. పుంన్త్వ్వము వేణు పురుషత్వము వేలు. 


24వ 


దాంవత్యయోగ్యతామాత్రమే వుంన్న్వము. అర్ధి, నమర్హుడు, విద్వాంనుడు, నంవన్నుడు, 
దక్షుడును అయిన వాడే వురుము డగును. ఏదేసోఒక విషయమును  సాధింవవలయు నను 
దృఢమైన నంకల్పము కలవాడు అర్థి. నంకల్పించిన దానిని సాధించుటకు శరీరేంద్రియ 
మనోబుద్ధులందు శక్తి కలవాడు నవేర్ణుడు. సామర్థ్యములతోపాటు ధనము వరిజనము 
మొదలుగా సౌాధనములను పుష్కీలముగా కలిగినవాడు నంవపన్నుడు ఈ 
నంపన్నతతోపాటు సాధింపవలసిన విషయమున చక్కని పరిజ్ఞానము "రలవాడు 
విద్వాంనుడు. ప్రయత్నము చేయుచున్నప్పుడు కలుగు నీమన్యలకే అప్పటికప్పుడే 
పరిష్కారములను నిశ్చయించుకొని ఆనమన్యలను అధిగమించి కార్యమును 
సాధింవగలవాడు దక్షుడు. ఈలక్షణములు కలవాడే పురుషుడు. వీని ప్రయత్నమే 
పురుషకారము లేక పౌరుషము. స్త్రీలోయందు కూడ ఈలక్షణము లున్నచో వారిని 
వురుములతో నమానులుగానే భావివవలె. 


కృషిచేసి పొలమునందు పుష్కలముగా పంటను నంపాదించుకొనదలచిన 
వురుషుడు కృషియొక్క శాస్త్రమును చక్కగా తెలిసికొని, దానియొక్క విధుల ననునరించి 
కృషిని కొనసాగించినచో పవుచవ్కలముగావంటను నంపాదించుకొనును. అదియే వానికి 
పురుషార్థసిద్ది. ఆవిధముగా సిదిని పొందినవాడు, శాన్తవిదిని అవలంబించుటకు 
అలవాటీపడీ విధేయుడై ధర్మమును కామమును మోక్షమును కూడ క్రమముగా 
నంపాదించుకొనగలడు. కాన న్రవిధిని లెక్క పెట్టక తనకు తోచినట్లుగా వర్తించువాడు 
వ. సిద్దిని పొందేకేక నిరాశకు నిక్వేదమునకు లోనై' వరదారధనోదుల 

'పీక్షించుచు హీనజన్మలు వొందుచు మోక్షమునకు దూరు డగును. 


ఇట్ట్లుశాన్త స్త ప్రామాణ్యమునుగూర్చి విన్నంతనే అర్హనునకు నందేవాము కలిగెను. 
అనేకులకు శాన్తవిధి తెలియక పోవచ్చును. వారికి తెలిసికోవలయు నని తలంవు ఉన్నను 
బోధించువారు లఖింవక పోవచ్చును. అట్టియెడల వారు తాము 'పెద్దలబలవలన విన్న 
యాచారముల ననునరించి కృషి వాణిజక్టము, దేవతాపూజనము మొుదలగువానిని 
శ్రద్ధతో చేయుచుందురు. అప్పుడు వారి శ్రద్ధ సాత్త్వికమా, రాజనమా తామసికమా అని 
అద్జేనుడు భగవానుని (ప్రశ్నించినాడు అతడు కార్యసిద్ధిని వ్రశ్నింపలేదు. అది 
దైవోధీనము. చక్కగా తెలిసి ఎంతో జాగరుకతతో కార్యములు నిర్వహించుచున్నను 
రవము ప్రతికూలమైనచో అవి సిద్ధింపవు. ఏమియు తెలియక పోయినను దైవము 
అనుకూలించినచో వవడో ఒకడు సాయవడి అట్టివానికి కార్యము సిద్ధించునట్లు చేయును. 
కావున సిద్ది విషయము ముఖ్యము కాదు. ఏవేని కొన్ని కార్యములు సిద్ధించినను 
సిద్ధింపక పోయినను వ్యక్తియొక్క శ్రద్ధయే ముఖ్యము. అది సాత్తి త్త్వికమైనచో వానికి 
నద్చ్‌ద్ధి కలిగి నత్తవర్తనము కలవాడై మోౌక్షమను నొందుటకు అవకాశము కలుగును 
రాజనమ్హైనచో అన్టేయవకాశము తక్కువగా నుండును. తామన మైనచో అట్టి యవకాశమే 
యుండదు. అందోవలన అధ్యాత్మయోగసాధకుని దృష్టితో అర్జునుడు శ్రద్ధను గూర్చి 
వ్రశ్నించినాడు. 


246 


ప్రారబ్బమువలన శరీరము వచ్చినప్లే ప్రతివ్యక్షికి వివధవాననలతో కూడిన 
చిత్తము కూడ వచ్చుచున్నది. దాని ననునరించియే శ్రద్ధ ఏర్పడును. ఆ శ్రద్ధ 
ననునరించియే వగక్సిత్వము రూపొందును. వ్యక్తుల వర్తనములను బట్టి వారి శ్రద్ధ 
మనచు. గ్రహింవవచ్చును. ఇంద్రాది దేవతలను వూజించువారు సాత్తి తిక శ్రద్ద కలవా 
రని, యక్షులను రక్షన్సులను అర్చించువారు రాజన శ్రద్ధ కలవారని, భూత(డ్రేతములను 
భజించువారు తామన త్ర్‌ద్ధ కలవా రని మనము గ్రహింథ్‌వచ్చును. అటే స్తు తవన్సు యజ్ఞము 
దానము, ఆవోరము మొప్‌లగువాని యందలి విశేషములను బట్టి కూడ మనుమ్యరీలో 
సాత్త్వికులను రాజనులను తామనులను గుర్తింవవచ్చు నని వివరించి భగవంతు డిట్లు 
ముగంచెను. 


వాస్త్ర వచనములందు, వాని ననునరించి గురువులు చెప్పు వాక్యములందు, “ఇవి 
యథార్థములు, తప్పక అఆచరింవదగినవి" అను దృఢమైన విశ్వానము కద్ధ సాతి త్హ్వికులు, 
రాజనీలు తామనులు ఆయాదేవతలకు నంబంధంచిన శాన్త్ర వీహితములై న 
పూజాకల్పములయందు వానిని బోధించిన గురువుల వాక్యములమందు దృఢమైన 
విశ్వానమును కలిగి యుండవలయును. ఆ విశ్వానము ననునరించి వారికి ఫలములు 
లవించును. 


గత 


బగవానుడు ఇట్లు చొప్పెను. 


" "ఓమ్‌, తత్‌, నత్‌' అను మూడు ళబ్రములతో బ్రవ్మాము నిర్దేశించబడుచున్నది. 
ఈ నిర్దేశము చేత వూర్వము బ్రావ్మాణులు వేదములు యజ్ఞములు నిర్మంచబడెను. కావున 
వేదవరాయణులు వేదవిధులచేత చెప్పబడిన యజ్ఞదౌనతవన్సు లను క్రియలను 
ఒంకారోచ్చారణ పూర్వకముగా వ్రవర్తి 'రింవజేయుచున్నారు మోక్షమును కాంక్షించువారు 
ఫలమును అభిలషింవకుండ వివిధములైన యజ్ఞదానతవః క్రియలను "క్రత్‌" అని 
ఉచ్చరించుచు నిర్వహించుచున్నారు. ఉనీకీని (010200) మంచితనమును, ప్రళన్తమైన 
కార్యమును *నత్‌" అను శబ్ద్బముచే చెప్పుచున్నారు. యజ్ఞదానతపన్సులయందు 
ఉండుటను లేకవానికి నంబంధించిన కార్యము నైనను *నత్‌" అనియే చెప్పుచున్నారు. 
అడవి చేయబడిన వోమము దానము తవన్సు న్తుతినమస్కారాదాలు *అనతో అని 
చెవ్పబడుచున్నవి. అనత్కర్మ వరలోకమునందే కాక ఈలోకమునందు కూడ ఫలము 
నొనంగదు"” 


(7 సన్న్వాసత్యాగ వివేక చమసము 


ఇట్లు చెప్పి భగవానుడు, "నీవు మోక్షమును కాంక్షించుచున్నచో థలమును 
ఆ 'పేక్షింవక యుద్ధము మొదలైన కార్యములను తాన్తవిధి ననునరించి "ఓం తత్సత్‌" అనుచు 
శ్రద్ధగా చేయుము. సాత్తి త్త్వికులతోడె నవావానమును సాత్స్వి కమైన యావారమును 


247 


గైకొనుచు సాత్త్వికవర్తనముతో నిర్మలత్వమును పొందుము" అని న్పురింవజేసెను. ఈ 
'వషయము న్పురించినంతనే అర్జునుడు, శ్రీకృష్ణుడు తత్త్వవిచారవిషయమును వదలి 
ప్రాధమికమైన సాత్తిిక వర్తనమునుగూర్చి చెవ్పీచు బోధను ముగించుచున్నా డని 
(గ్రహించెను అప్పుడతడు, "నంన్యానముయొక్క తత్త్వమును, త్యాగముయొక్క 
తత్త్వమును విడివిడిగా న్పష్టముగా తెలిసికొనగోరుచున్నాను" అని ప్రార్థించెను. 


శో నన్న్యానన్య మవోబావో తత్త్వ మిచ్చామి వేదితుమ్‌ | 
త్యాగన్య చ వృొషీకేశవృధ క్కేశినిమాదన ॥ 


శ్రీమవోబారత్‌ - బీవ్మవర్వణి - అధ్యాయ -42 
విజయప్రభ 


భగవానుడు చెప్పి ముగించిన శ్‌ద్దా విశేషములకు అర్జునుడు అడుగుచున్న 
నంన్యాన త్యాగముల తత్త్వ నిరూపణమునకు నంబంధము లే దని కొందరు 
తలంపవచ్చును. నంబంధము లేనిమాట నిజమే. అర్జునుడు ఇట్లు అడుగుటకు 
'హేతువృలను మనము ఇట్లు ఊపాంవవచ్చును గురువు ఇిష్యలకు పారములను చెప్పి 
ముగించినవ్పుడు, ఆనాటీ పారములోని విషయములనే కాక వెనుకటిపారములలోని 
విషయములలో కూడ తమకు బోధవడనియంశములను గురువును అడిగి శిష్యులు 
తెలిసికొనుచునే యుందురు. అవి ఆనాటి విషయమునకు నంబంధింవక్ష పోయినను 
దయాశాలిలైైన గురువు వెనుక బోదించిన విషయములనే మరల మరల క్రొత్త 
యుదావారణములతి, వినుగును పొందక, బోధించుచునే యుండును. అవ్చుడు శిమ్యని 
ప్రశ్నకు అవ్పుడు చెప్పుచున్న విషయమునకు నంబంధము లేకుండుటయు నవాజమే. 
అందువలన భగవానుడు వనుక వస్తావించిన నన్న్యానము త్యాగము అను 
శబ్బములయొక్క తత్త్వమును గూర్చి మరల టోధింవు మని అర్జునుడు అడుగుట 
అనవాజముకాదు. 


ఈ నందర్భమున శ్రీ కృష్ణ బగవానుడు కర్మనన్నా్యాసాధికారము అర్జునునకు లే 
దని స్పష్టముగా చెప్పకుండుట గమనింపదగియున్నది. క్షత్తియులకు 
నన్నా్యాసాశ్రమమునందు అధికారము లేదు. కాని కర్మనన్నా్యానమునందు అధికారము 
య పోలేదు. నన్న్యాసాశమ దీక్ష వేణు. కర ననా కన ము వేలు. క్షత్రియులకు 

వానవ్రస్థమునందు అధికారము ఉన్నది. వాన వ్రస్థదీక్షను స్వీకరించిన న్షేత్తియులు 
రాజర్ధపోలనము యుద్ధము మొదలగు కర్మలను విడిచిపెట్టవలె. అప్పుడు వారికి 
ఉగ్గ ప కములు ఆతిథ్యము మొదలగుగా కొన్ని కర్తవ్యములు ఉండును. 
మవో(్రస్తానదీక్షను సీ స్వీకరించినప్పుడు అన్నపానములతోపాటు వానిని కూడ వినర్జింవ 
వలె. అంద్దోవలన శ్రీరాముడు మొదలగువారు నన్నా్యానమును గైకొనలేదు, కాని తుదకు 
నర్వకర్మ నన్న్యానమును గావించియే యున్నారు. అయినను ఎవరైనను తమ యిష్టము 


248 


వచ్చినట్లుగా బాధ్యతలను వ్‌డి వానప్రన్ధము నై నెనను స్వీకరించుటకు వీలు లేదు 
మ. కుటుంబబాధ్యతలు *కృవూరులకు అప్పగించి క్షత్తియులు 

వానవ్రన్ధమును స్వీకరింపవలె. దృతరాష్ట్రుడు వానవ్రస్థమును స్వీకరించిన నందేోర్భమున 
ఈ విషయము వివరముగా వర్ణింంబడియున్నది కోవన తమకు న్యాయయుక్తముగా 
రావలసిన రాజ్యముకొ అకు దీర్మరాజు క్ష క్షత్తియోచితముగా యుద్ధమునకు నన్నద్దు డ్రై డె 
యుండగా, తమ్ముడుగా తనబాద్యతను వడ వా వాన వ్రన్ధాడను అగుదు నన్‌ట 
ధర్మ నమ్మతము కాదు. వరీక్షిత్తునకు వట్టాభిషకము చేసి అతనీకి రాజ్యపొలనము 
కుటుంబబాధ్యతను అప్పగించి ( ధర్మరాజు “మవోప్రస్థానము గావింవబూనినప్పుడు 
జ్యేష్ట సోదరునివెంట అర్జునుడు కూడ నర్వకర్మనంనాక్టినము గావించి బయలుదేరుట 
ఉచోతమే యైనది. అందువలన భగవానుడు అర్జునునకు నర్వకర్మనంన్యానమునందు 
అధికారము లేదు అని చెవ్వక్క, అధర్మమును నీగ్రహించి ధర్మమును స్థాపించుటకు 
కర్తవ్యముగా యుద్ధము సెద్ధమై యుండగా, క్షత్తీయధర్మ మును వీడి అవ్వుడు నర్వకర్మ 
నంన్యానమును గోవించుటి తప్పు అనియే చెప్పుచున్నాడు 


ఆనమయమున అర్జునుడు న్వధర్మమైన యుద్ధముకం టె కర్మనంన్యానముతో 

పాటు వ్లీక్లాన్నమును భుజించుట కూడ మేలే అని భాబీంచుచున్నాడు. (శ్రేయో భోక్తు 0 

భైక్లేమపీవా లోకే- అధా. 265) భీక్షావృత్సి నంన్యానులకు మాత్రమే విహితము కాని 

వానపన్గులకు నిషిద్ధము క్షత్తియులకు వానప్రన్ధమునందు కాని మహాప్రస్థాన 

నమయమీన గాని భిక్షున్నభోజనము నిషిద్ధమే కావునేక్షత్తి కతియునకు ఏ వరిస్థితియందను 
భిక్షాన్నభోజనము తగదు 


న్వధర్మమును వీడుట తప్పు అని దృఢముగా బోధించినతరువాత దేనిని 
అర్జునుడు చాల గొప్ప ధర్మమునుగా భావించుచున్నాడో ఆ కర్మనంన్యానము, 
జ్ఞానమునకు నంబంధింవనిచో, వ్రశన్తము కా దని అనెక విధముల బోధించినాడు. 
నన్న్యాసాధికారము గల బ్రవ్మాణులయందు కూడ వారు గావించు కర్మనన్న్యానము 
జ్ఞాననంపాదనమునకు సాధనమైనప్పుడే వప్రళ+న్త మగును కర్మనంన్యానమును గావించి 
యేతిధర్మమును స్వీకరించిన బ్రావ్మాణుడు వెంటనే నద్దురువు నాశ్రయించి శవణమనన 
నిదిద్యాననములను కావింపవలె. లేకున్నచో అతడు కావించిన కర్మనంన్యానము 
వతనపాతువే యగును. "కర్మలను ఆరంభింవకుండుటవలన, నంన్యానమాత్రమున 
ఎవడును నైష్కర్మ్యరూపమైన జ్ఞానసిద్ధిని పొందుట లేదు (27-4. జ్ఞానముచేత 
నంకలనంశయములను పోగొట్టుకొని, దేహేంద్రియాదులు చేయుచున్లు కర్మలతో 
జ్ఞానమాత్రుడ నై సాన నాకు ఎట్టి సంబంధము లేదు అను బుద్ధి నిశ్చయరూవమైన 
యేౌాగముచేత కర్మలను త్యజిరిచినవాడు కర్మలను చేయుచున్దోను ఆకర్మలు వానిని 
బంధింవవు (28-41) అని భగవానుడు న్పష్టముగా బోధించెను. ఇట్లు బోధించుచ్చు 
ఆయన, "నంశయమును వీడి యోగమును అవలంబించి లెమ్ము" నం. అని 
యుద్దాటించెను. 


249 


అప్పుడే అర్జునుడు, "కర్మనంన్యానమును యోగమును చెపుచున్నావు ఈ 
రెండింటిలో ఏది శ్రేయన్కరమో చెవ్పుము" అని అడిగెను (29-1) అవ్వుడు భగవానుడు, 
"నన్నా్యానము కర్మయోగము రెండును మోక్షవ్రదములే. అయినను కర్మనంన్యానము 
కంఠ కర్మయోగమే మేలు* అని నమాధానము చెప్పెను. వానప్రనృ్ధమునందు 
యత్యాశమమునందు అధికారము కలవారు కూడ కర్మనంన్యానము గావించి 
జ్ఞానమును నంపాదించుటకు ప్రయత్నించుటకంట కర్మయోగము నవలంబించి వఏహిత 
కర్మలను ఫలములను కోరకుండ ఈశ్వరార్చణ బుద్ధితో చేయుచుండుటయే మేలు. 
క్షత్రియుడు రాజ్యపాలనాదికమును నమర్భడైన పుక్రునకో తమ్మునక్‌" అవ్పగించి 
కర్మలను నన్న్యసించి జ్ఞానమును వంపాదించుటై వానవ్రన్ధమును స్వికరింవవచ్చును. 
అట్లే బ్రాహ్మణుడు యత్యాశశమమును స్వీకరిరీపవచ్చును. కర్మలను 
నన్న్యసించినతరువాత వాన(వస్థమున గాని నంన్యాస్నాశమమున గాని 
బ్రవ్మాచర్యాదినియమములను షాటించుట చాలకష్టము వానియందు నియమభంగము 
నంభవించినచో జ్ఞాననంపాదనము అనంభవమగుటయే కాక పతనము కూడ 
నంభవించును. అరీదువలన వాన్యపస్థమునకు నంన్యానమునకు అవకాశము 
కలిగినవారు కూడ తొందఆఅవడి వానియందు వ్రవేశింపక కర్మయోగము నవలంబించి 
విహితకర్మలను చేయుచు చిత్తశుద్ధిని నంపాదించుకొనుట మేలు. కర్మయోగమున 
చిత్త శుద్దిని నంపాదించుకొనని వోనికి కర్మనంన్యానమును నిలువుకొన గలుగుట 
దుర్హటమేు. చిత్తపుద్ధిని పొందినవానికీ జ్ఞానయోగము, దానివలన మోక్షము అత్యంతము 
నులెభము లగును. ఈ విషయమున భగ్‌వానుడు ఇట్లు "పాచ్చరిక గావించుచున్నాడు. 
"యోగమువలన కాకుండ మజీయొక విధముగా సన్న్యానమును పాందుట చాల 
కష్టసాధ్యము. యోగమును పొందియున్నముని బ్రవ్మామును త్వరలోనే పొందగలడు" 


శో॥ నన్నా్యాన న్లు మవోబావో దుఃఖ మాపు మయోగతః | 
యోగయుక్తో ముని రృ ్పవ్మాన చికే ణజాధిగచ్చతి | 29-56 


భగవంతుడు త్యాగశబ్దమును వయోగించిన వాక్యములను గమనించినచో 
ఆశబ్బమును ఆయన అనేక పర్యాయములు, ధనభోగభార్యాపుళ్తాది వ్యవవోరమును 
విడిచీవె పెట్టుట అనునర్థమునందు కాకు కర్తవ్యములైన కర్మలను చేయుచువానివలములను 
విడిచి'పె పెట్టుట అనునీర్థమున ఉవపయోగించె నని విశద మగును. “మేదావులై బుద్ధి 
యోగము కలవారు కర్మేలవలన కలుగువలమును వదలి..." (కర్మజం బుద్ధియుక్తా పా 
ఫలం త్యక్త్వా మనీషిణః ... 2651, "నిత్యతృవ్లుడు నిరాశయుడును అయినవాడు 
కర్మవలములయందు ఆనక్తిని వీడి...* (త్యక్షాా కర్మవలానంగం నిత్యతృ్సప్పో నిరాశయః 
- 28 - 20), “నక్తిని వీడి కర్మలను బ్రవ్మామునందు ఉంచి (బ్రవ్మోార్పణముగా) ఎవడు 
చేయునో... (బ్రవ్మ్‌ జ్యాధాయ కర్మాణి నంగం త్యక్షాా కరోతి యః - 29-10) 
"ధ్యానముకంటె కర్మఫలత్యాగము (శ్రేయన్కరము), త్యాగమునకు అనంతరమున 
కాంతి... (ధ్యానాత్‌ కర్మవలత్యాగః త్యాగాత్‌ శాన్తి రనంతరమ్‌... 36-12) 


250 


కాని, "కొంది (మవోత్ములు) అమృతత్వమును కర్మచేతకాదు, నంతానముచేత 
కాదు, ధనము చేత కాదు త్యాగముచేత పొందిరి" (మం || న కర్మణా న ప్రజయా ధనేన 
తాగే నైకే అమృతత్వ మానశుః |. - 12 , నారా 12-3) అను వేదమంత్రమున 
తాగశబ్దము కర్మలను బిడ్డలను దనమును వదలిపె ట్టుటనే బోధించుచున్నది. ఇట్లే 
మజియొక్‌ వేదమంత్రమున, “కావున ఈ తవన్సులలో న్యోనమును అదికమైన దానినిగా 
చెప్పుచున్నారు. (తస్మాత్‌ న్యాన మేషాం తవసా మతిరిక్త మవాుః.. నారా- - 79) న్యాన 
శబము కూడ వివిధములైన తపోరూ వకర్మానుష్థానములను విడిచి పెట్టుటనే 
బోదించుచున్నది భగవానుడు ఈ శబ్బములకు ఈయర్థములను కాదనలేదు" కాని 
"పైమంత్రములయర్థమును నిశితముస్‌ వరిశీలించినజో, కర్మ[ప్రజాధనములను 
తపన్సులను త్యజింయట అనగా కేవలము ఖౌతికముగా వానిని విడిచిపెట్టుట కాక 
మనన్సునందు వానికి నంబంధంచిన యానక్తిని త్యుజించుట యనియే 
చెప్పవలసియున్నది. భార్యాపుత్తులను వీడి వనమున కేగినవాడు అక్కడ 
బారాపుత్రులనుగూర్చి తలంచుచున్నోచో అది త్యాగము కాదు, నన్న్యానము కాదు. 
కావున వేదమంత్రములయొక్క ఈ తాత్పర్యమునే భగవానుడు నన్నా్యాన శబ్దమునందు 
జ ఉద్దేశించినాడు న్వధర్మవిహితములైన కర్మలను చేయుచు 
వానివలములను కోరక* భార్యాపుత్త మిత్రాదులందు రాగద్వేషములు లేక 
తామరాకునందలి నీటిబొట్టువలె, దేనియందును ఆనక్తి నొందక ప్రారబ్బమువలన 
;ప్రాప్తించుచున్న కార్యములను నిర్వహించువాడు నన్న్యాసియు యోగియీ అగును. 
ఆత్మజ్ఞానము లేకుండ అగ్నిహోత్రములను, తపోదానాది క్రియలను 
వదలినీతమాత్రమున ఎవడైనను నంన్యాసి కాడు, యోగియును కానేరడు. 


శో అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః! 
న నన్నా్యాసీ చ యోగీచ, న నిరగ్ని ర్న చాక్రియః | 30-1 


భగవానుని యీయభిప్రాయము అర్జునునకు విశదముగా తెలియుట లేదు. అతడు 
ఇట్లు ఆలోచించుచున్నాడు. “నన్నా్యాసాశ్రమమును రైకొన్నవారు గృహక్షేత్ర 
భార్యావుత్ఞాదులను వీడి కాషాయవన్తములను ధరించి దండకమండలువులను గైకొని 
భిక్షాటనము చేయుచున్నారు. వాన ప్రస్థదీక్షను గైకొన్నవారు కూడ రాజ్యపాలనాది 
వ్యవహాిరములను త్యజించి వనములకు పోవుచున్నారు. మటిీి అట్లుగాక నకల 
వర్ణవహారములు చేయుచు, విరక్తులై కర్మఫలములను అభిలషింపకుండ 
నున్నంతమాత్రమున గృవాన్థులు న నన్నా్యాను లగుదురా లేక త్యాగు లగుదురా ? వీరికి 
మోక్షము కాని బ్రవ్మాలోకము గాని లభించునా ? అనలు, నన్నార్టన మనగా నేమి? త్యాగ 
మనగా నేమి ? ఇవి ౭0డు వదార్థములా ? లేక ఒకదానికే రెండు నామవాచకములా 7 
ఇట్లు ఆలోచించుచు అర్జునుడు పైరెండు శబ్బములయొక్క తత్త్వమును బోధింవు మని 
న్ట్సీక్ర అవ్లుని ప్రార్థించెను. 


251 
గత 


ఆయన యిట్లనెను. "*కామ్యములైన కర్మలను చేయకుండుట నన్నా్యాన మని 
కొందజు, నకలకర్మలవలములను త్యజించుట తాాగ మని కొందరు, నకలకర్మల 
ఫలములను త్యజించుట త్యాగమని కొందయి, కర్మయే దోషము, కావున త్యజింవవలె 
నని మజికొందయి, యజ్ఞము దానము తపన్సు త్యజింపరాని వని యితరులు 
చెప్పుచున్నారు. ఈ విషయమున నా నిశ్చయమును వినుము. త్యాగము మూడు 
విధములుగా చెప్పబడుచున్నది. యజ్ఞము దానము తపన్సు మాత్రము త్యజింవదగినవి 
కావు. అవి చేయవలసినవే. అవి బుదిముంతులకు పావనములు. వీనిని కూడ వలములనే 
కాక వీనియందు నంగమును కూడ వీడి తవ్చక చేయవలసినదే యనుట ఉత్తమమైన నా 
నిశ్చయము" ఇట్లు చెప్పి భగవానుడు తామన రాజన సాత్త్విక త్యాగ భేదములను 
వివరించెను. 


శో కామ్యానాం కర్మణాం న్యానం నంన్యానం కవయో విదుః | 


నర్వకర్మఫలత్యాగం ప్రావు స్త్యాగం విచక్షణాః || 2 
శో త్యాజ్యం దోషవ ది త్యేకే కర్మ ప్రాము ర్మనీషిణః | 
యజ్ఞదానతవః కర్మ న త్యాజ్య మితి చావే | ౩ 
శో| నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతనత్తమ | 
త్యాగో హి వురువవ్యాభ్రు త్రివిధ న్పంవ్రకీర్తిత॥ శ 
శో యజ్గో దానం తవః కర్మ న త్యాజ్యం కార్య మేవ తత్త్‌! 
యజ్లో దానం తహ్హైావ పావనాని మనీషిణామ్‌ | క్‌ 
శో] ఏత న్యపి తు కర్మాణి నంగం త్యక్తాా ఫలాని చ| 
కర్తవ్యా నీతి మే పార్థ నిశ్చితం మత ముత్తమమ్‌ || ర 
అధ్యాయ ఎజ్సే2ై 
విజయప్రభ 


లోకములో నంన్యానమునుగూర్చి త్యాగమునుగూర్చి వండితులలో నాలుగు 
విదములైన యభఖీషప్రాయము లున్నవి. పుత్తులు న్వర్గము మొదలగు ఫలములను 
నంపాదింవ గోరినవారు చేయదగినవీగా వేదములయరదు నిర్దేశింపబడిన పుత్రకామేష్టి 
సోమయాగము మొదలగునవి కామ్యకర్మలు ఈ కర్మలను “జేయుటకు అధికారవి 
సామర్థ్యము కలిగినవారు వీనిని చేయకుండుట నన్నా్యాన మనికొందజ యఫ్మప్రాయము 
నాన మనగా ఉంచుట. వేదములయందు విధంపబడిన కర్మలు నిత్యములు 
నైమిత్త కములు కామ్యుములు అని మూడు విదములు. వానిలో తనకు నంబంధించిన 
కర్మలను పరిశీలించుచు, వలమును ఆపేక్షింవని వాడు, నిత్య వైైమిత్తికమ-లను 


252 


కర్తవ్యములనుగా గహించుచు, కామ్యకర్మలను స్వికరింవక, ప్రక్కన నుంచుట 
న్యానము. అవి ఏవి యైనను ఎప్పటి కైనను తనకు అక్కఅ లే దని దృఢముగా 
నిశ్చయించుకొనుట నన్న్యానము. ఇది మొదటివారి యభిప్రాయము 


కామ్యకర్మలను వీడి, నిత్యనైమత్తి కములను నిర్వహించుచున్నను ఆకర్ష శై లయొక్క 
ఫలముల నన్నింటిని వరిత్యజించుటయే తా్యాగమని రెండవ వారి యవిప్రాయము. 


కర్మ యేది యైనను, ఏదేని యొక దోషమును కలిగియే యుండును, కావున 
కామథకోధాది దోషములను ఎట్లు త్యజించుచున్నామో అట్లే నకలకర్మలను 
వరిత్యుజింవవలె ననునది మూడవ వొరి యభిప్రాయము. 


నిత్యనైమిత్తికములుగా విహితములైన వంచయజ్ఞములు దానములు తవన్సు 
మాత్రము వదలరా దని నాల్బవవారి యవిప్రాయము. 


యజ్ఞ దాన తవన్సులను వలములను అ 'పేక్షింవక్క ఆకార్యములయందు నంగము 
కూడ లేకురేడ తవ్పకుండ అనుష్టింపవలయు నని తన యుత్తమమైన నిశ్చయమునుగా 
భగవంతుడు ఉద్దాటించెను. 


తా్యాగమునకు నన్నా్యానమునకు భేదమును భగవంతుడు నిరూపింవకుండుట 
గమనింవ దగియున్నది. ఆయన ఆ రెండింటిని పరా యపదములనుగానే 
ఉవయోగించుచున్నాడు. దేవాధారి, అనగా దేవోభిమానము కలవాడు, నిశ్ళేషముగా 
కర్మలను త్యజించుటు అశక్య మని, కర్మలను చేయుచు వాని ఛఫలములను త్యజించినవాడు 
త్యాగియే యగు నని ఉద్ధాటించుచు ఆయన, "అనిష్టము ఇష్టము మిశ్రము అని మూడు 
విధములుగా నున్న కర్మ ఫలము అత్యాగులైనవారికి మరణించిన తరువాత నంభవించు" 
నని, నన్నా్యానులైన వారికీ మాత్రము నంభవింవ దని నిర్దేశించెను. (42 శో. 12) దీనిని 
బటీ ట్టి త్యాగి యన్నను నన్నా్యాసి యన్నను ఒకడే అని త్యాగ మన్నను నన్నార్థిన మన్నను 
ఒకటే యని స్పష్టమగుచున్నది. 

ఇచ్చట నన్నా్యాన ఆ్యాగళబ్దములను కర్మయోగమున వ్రవేశించుచున్న యర్హునుని 
వంటి వారిని ఉద్దేశించియే అర్‌వివరణము భగవానుడు కావించుచున్నా డని 
(గ్రహింవవలసియపీన్నది. ఇక్కడీ నన్నా్యాన శబ్దార్థమునకు నన్న్యాసాశ్రమదీక్షకు 
నంబంధము లేదు. ఆ దీక్షలో అంగమైన నిత్యనైమిత్త కది కర్మ పరిత్యాగమునకు ఇచ్చటి 
త్యాగశబ్దార్థమేనకును నంబంధము లే దనుట నష్టము. కర్మ్శయోగమున 
ధ్యానయోగమున సిద్దిని పొంది జ్ఞానయోగమున ప్రవేశించిన వారికి కూడ ఇక్కడి 
నంన్యాన త్యాగ శబ్దార్ధ్థములు ఉవదేశింపబడుట లే దని కూడ గ్రహింవ వలసి యున్నది 


(౨ స్వధర్శ ప్రాశస్త్య చమసము 


అర్జునుడు అడిగిన నన్నా్యాన త్యాగశబ్దార్థములను వివరించిన తరువాత 
కర్మయోగమును అవలంబించినవానికీ న్వధర్మముగా యుద్ధమువంటి క్రూరకర్మను 


253 


గావించినను పావ మేదియు రా దని భగవానుడు ఇట్లు ఉద్దా టించుచున్నాడు ఎవనికి 
"నేను చేయుచున్నాను" అను అవాంకారము లేదో, కర్మవలమును గూర్చి? భావన లేదో 
అట్టివాడు ఈలోకములను నంవారించినను, చంపినవాడు కానేరడు, ఆ కర్మవలముచేత 
బరధింవబడడు. (42 శో 17 


పిదవ భగవానుడు కర్మయోగసాధకునకు ఆవళ్యకములైన యనేకవిషయములను 
బోధించినాడు. పాత్తి త్త్వైిక రాజన తామన ఖేదముల ననునరించి జ్ఞానము, కర్మ, కర్త 
మూడు విధములుగా ఎట్లుండునో ఆయన నిరూపించినాడు. అట్లీ తయన బుద్ధి దృతి 
నుఖము అను వానియందలి మూడు విధములైన భేదములను నిరూపించెను. 


గత 


దపన్వభావమునుండి ఉదృవించుచున్న గుణములచేత బాహ్మణ 
క్షత్తీియవైశ్యళూద్రులకు కర్మలు ఎట్లు విభజింవబడియున్నవో వివరించినాడు 


ళో బ్రావ్మాణ క్షత్తియ విశాం హద్రాణాం చవరంతవ | 
కర్మాణీ ప్రవిభక్తాని న్వభావవ్రభవై ర్గ్లుణైః 41 
అధ్యాయ - 42 


విజయప్రభ 


దీనినిబట్టి (క్రైుతి న్న తులభే తనవర్ణమునకు విహితములైన కర్మలను 
న్వధర్మములనుగా స్వీకరించి కర్మయోగి నిమ్కామముగా అనుష్టించినప్పుడే పనికి 
చిత్త శుద్ధి అను కర్మయోగసిద్ధి కలుగుననుట నష్టము. న! గాక వర్ణధర్మములను వీడి 
తనకు వీర్మమునుగా తోచినోదానిని ఎంత శ్రద్ధతో అనుష్టించినను ఆది ఫలప్రదము కా 
దని గ్రహింవవలసియున్నది. 


శ్రీకృష్ణుడు అర్జునునకు వర్ణధర్మములను బోధింపవలయునా ? ఇట్టి ప్రాదమిక 
విషయములు (కీలులడూటముక్లూ) అర్జునునకు తఆలియవా?కామమో కోధమా శోకమో 
మనన్సును ఆక్రమించినవ్వుడు వరమన్‌త్యములుగా ఎల్లరుభావించు ధర్మములు కూడ, 
నుడిగాలికి చెట్టకొమ్మలవలె, విజిగి ఎగిరిపోవుట నవోజము. కామావేశమున వరస్త్రీని 
బలాత్కరించుట, (కోధవేగమున గురువులను ధక్కరించుట అనేకులకో 
నంభవించుచున్నది వారికీ ధర్మములు తెలియ వని చెప్పుటకు వీలులేదు. మనన్సు 
నంక్షుభిత మైనప్పుడు ఆ ధర్మములు నిర్ధివములై అడుగునబడి లేనివానితో నమాన 
మగును అప్పుడు “పెద్దలు నమయోచికముగా ఉవదేశించుచు ఆ ధర్మములను 
ఉజ్జీవింవజేయవలె. అర్జునుని విషయమున ఈ వరిస్థితియే నంభవించినది. గురువులు 
బంధువులు నశింతు ర్‌ు తలంపు కలిగినంతనే పౌరివిషయమున జాలి కలిగి అది 
తీవ్రమై అర్జునుని మనన్సును ఆవేించినది (తం తథా కృవయావిష్టమ్‌ - -26 అధ్యా. శై. 
నికో ఆకని మనను క్షుఖితమై అఆంతవజకును నిన్సందేవాముగా తలిసియున్న 


254ీ 


వర్ణధర్మములు న్‌ స్తేజములై అడుగున వడిపోయినవి. అందువలన అప్పు డతనికి 
న్యదర్మమైన యుద్ధము అధర్మ ముగా వరదర్శమైన ఖిక్షాటనము కర్తవ్యముగా తోచినది. 
అందువలన భగపొనుడు అర్జునునకు చక్కగా లిసియుండిన వర్ణధర్మములను మరల 
ఉవదేశించెను 


గత 


ప్ర పరిస్థితియం దైనను, మనద్యృ్శష్టికి ఎంత అక్రమముగా అన్యాయముగా 
తోచుచున్నను, శాస్త్ర విహితమైన న్వదర్శమును విడనాడ రా దని ఆయన యిట్లు 
ఉద్‌ ద్పోధించుచున్నాడు. “చక్కగా అనుష్టింపబడిన పరధర్మ్శ్మముకం కు న్వదర్మ్శము విగుణి 
మైనను శ్రేయన్కరము. న్వభావ నియతమైన కర్మను చేయువాడు కిల్చిషమును పొందడు. 
అర్జునా | దోషయుక్తమైన దైనప్పటికి నవాజమైన కర్మను త్యజింవ రాదు నివ్చును 
హైద్‌వలె, నకలారంభములను దోవము ఆవరించుచునే యున్నది” 


శో శ్రేయాన్‌ న్వధర్మో విగుణః వరధర్మాత్‌ న్వనుష్టితాత్‌ | 


న్వభావనియతం కర్మ కుర్వ న్నాప్నోతి కిల్చిషమ్‌ | 47 
శో నవాజం కరు కాంతేయ నదోషమపి న త్యజేత్‌ | 
నర్వారంభా హి దోషేణ దూమేనాగ్ని రి వావృతాః॥ 48 
అధ్యాయ - జీ2 
విజయపభ 


భవ మనగా పుట్టుక. భవమువలన కలిగిన ఉనికి (అకకజలుంల భావము. పుట్టుక 
వలన వ్రతివ్యక్తికి దేశబొతి కులకుటుంబములతో పాటు మనళ్శరీరేంద్రియములు 
లబించుచున్నవి. ఇవి నిష్కారణముగా ఏర్పడవు పూర్వజన్మ కర్మవలముగానే ఇవి 
ఒక్కొక్కనికి లబించుచున్నవి. పుట్టుకను నియమించుచున్న పూర్వజన్మకర్మయే 
ప్రతివ్యక్తికి న్వబావమును రూపొందించుచున్నది అది తల్లిదండ్రులవలన వారి 
కుటుంబమువలన అభివ్యక్ష మగుచున్నది. ఈవిధముగా బావ్మాణదంవతులకు 
జన్మించిన వాడు టబావ్ముణుడు, క్షత్తియదంవతులకు జన్మించినవాడు క్షత్తియుడు 
అగుచున్నాడు. ఇట్లు జన్మమువలన ఒక్కౌక్కనికి బాహ్మణత్వము మొదలగు 
న్వభావములు (యజఃగలగూగం 0€అయథణంలి ఏర్పడుచున్నవి. 

ఈ న్వభావభేదముల ననునరించి (శుతిన్సృతులు వర్షధర్మములను 
నియమించుచున్నవి. అటు బ్లనియమింవబడిన ధర్మకర్మ న్వభావము నియతమగును. అట్టి 
కర్మ యజ్ఞము వంటిది కానీ యుదము వంటిదికాని, హింసాత్మకముగా దోవమయముగో 
కన్చింవవీచ్చును. అంత మాత్రమున దానిని వీడి మజియొకరి ధర్మమును స్వీకరింప 
రాదు. ఎందువలన? కట్టెలతో నిప్పును పుట్టింవగానే దానితో పాటే పొగ బయలుదేరి 
దానిని ఎట్లు ఆవరించుచేన్న దో, అప్లే ఏకార్వ్యొమును ఏ ఆరంభించినను మనకు తెలినియో 


వవ్‌ 


తెలియకయో ఏదేని ఒకదోషము దానిని ఆవరించియే యుండును. నకలకార్యములు 
తత్పలములు (తిగుణాత్మకములు. నృష్టియంంతయు త్రిగుణాత్మకము. కావునకేవలము 
వరిశుద్ధమైన కార్య మేదియు నుండమ్‌. దోవయుక్తత్వము నకలకర్మలకు నమాన 
మైనప్పుడు ఎవనికి ఏది వుట్టుక చేత వర్దాశమదర్శముగా విహిత మగుచున్నదో ల 
న్వదర్శమే వానికి శ్రేయన్కర స్పుగును. అట్టు కాక తండ్రి తాత ముత్తాత మొదలుగా త 
పూర్వులచే అవలంబింపబడిన దర్మ్శమును పి వీడి, చాల గొవ్చ దను న. 
వరధర్మమును అవలంబించినచో అది అవినయమునకు అవీధేయతకు (యియుమిల) 
మూలమగును ఆ వద్ధతియందు కొనసాగువాడు నదాచారములను అతిక్రమించుటకు 
అలవాటు వడి దంబావాంకారములు నొంది నజ్జనులకు నద్ద్గతికి దూరుడగును 


మోక్షమును పొంద గోరువాడు మొదట "పొందవలసినది ఈశ్వరానుగ్రవాము, 
దానివలన చిత్తళుది. వ్‌ వర్తనమును అవలంబించినచో ఐహికము ఆముష్మికమును 
అయినయభ్యుదయ్‌ము శ్రేయన్సు కలుగునో ఆవర్తన విదానమును ఈశ్వరుడు వర్షా శ్రమ 
ధర్మరూపమైన వాస్త్రముచే విధించుచున్నాడు. శ్రుతిన్నృతులు భగవంతుని యజ్ఞలు. 
తనయాజ్జలను అనుష్టించకతన్ను కీర్తి కీరించుచు ఎన్ని విధముల వూజించినను ఈశ్వరుడు 
అనుగ్రపొండు. యజిమాని విధించి యుండిన కార్యమును నిర్వహింవక భృత్యుడు 
ఆయన విగరహమును ఏర్పజచుకొని ఎంత బ్‌క్తితో నంకీర్తనము గావించుచు 
పూజించుచున్నను, యజమాని నంతోషింవకపోగా తాను చెప్పిన వని చేయ లేదని 
ఆగ్రవామునే పొందును. కావున ఈశ్వరానుగహమును పొందుటకు ఆయనచే 
విధింవబడిన వర్ణాశమధర్మములను అనుష్టించుచుండుటయే సాధనము అదియే 
ముఖ్యమైన ఈశ్వరార్చనము. 

గీత 


ఈ విషయమునే భగవానుడు ఇట్లు ఉద్దాటించినాడు. “తనకు విహితమైన 
కర్మమునందు అభిరతి కులవాడు నంసిదినీ పొందును. న్వకర్మనిరతుడు సిద్ధిని వ్‌ట్లు 
పొందునో వినుము. నమన్తప్రాణులకు ఎవీనినుండి వ్రవృత్తి కలుగుచున్నదో, వీవని చేత్‌ 
ఈ జగత్తు అంతయు వ్యాప్తమై యున్నదో అట్టి యీశ్వరుని న్వకర్మానుష్థానముచేత 
అర్చించి మానవుడు సిద్ధిని పొందును. 
శ్తో "స్వే స్వే కర్మ జ్యుఖిరతః నంసిద్ధిం లభతే నరః | 


న్వకర్మ నిరత స్సిద్ధిం యథా విలిదతి తచ్చృణు | త్‌ 
శ్లో! యతః ప్రవృత్తి ర్ఫ్ళూతానాం యేన నర్వ మిదం తతమ్‌ | 
న్వకర్మణా త మభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ॥ త6 
అధ్యాయ - 42 


కావున కర్మయోగము నవలంవించి ఈశ్వారాను గ్రవామును చిత్తపద్ధిరూవమైన 
సిడిని పొందుగోళువాడు న్వధర్మకర్మా నుష్టానమే ముబ్యమైన ఈశ్వరోర్చన మని 
గహీంవవలసి యున్నది 


256 
(ఘు వర్ధధర్మములు - వంశవరంవరాప్రాప్తములు 
విజయవప్రభ 


ఈ నందరృ్పమున వర్ణదర్శములు వృత్తులపై పె (0101బ310%) ఆధారపడి యుండ 
వని (గ్రహింప వలసియున్నది. వర్ణదర్శ్మములు జన్మసిద్ధములు జీవనము కొజకు 
అవలంబింపబడు నవి వృత్తులు ఆవీదలయందు కోందలు తమ వర్ణములకు 
అనుగుణములు కాని వృత్తులను అవలంబింపవచ్చును. అంతమోత్రమున 
జన్మసిద్ధములైన వర్ణములు మాజఅవృ. అవవాదములు యొుంల్లాషటం[్ర) ఆగంతుకములు 
(&0య4లజ) అయిన్‌ వృత్తులవలన పుట్టుకతో వచ్చిన వర్ణములు మాజవు. క్షత్రియులను 
మించి యుద్ధములు చేసిన పరశురాముడు, దోణుడు, అశ్వత్థామ, క్ష క్షత్తియలు కాలేదు. 
బ్రావ్మాణులేను మించి ధర్మతత్తో నై గేశములు గావించిన భీమ్బాడు, క్టమ్హడు, విదురుడు 
బ్రావ్మాణులు కాలేదు. రాజ్యములను పాలించిన రెడ్డు కాకతీయులు మంద్రులుగానే 
యుండిరి. వారు వర్ణధర్మములనుకాపాడుచు, అందుల్రై "విజాతీయులతో ప్రాణములొడ్డి 
పోరాడుచు, వేదశాస్త్ర పరిరక్షణమునై ఎన్నో అగ్రవోరాది దానములను కావించిరీ 
వర్జ్ణధర్మ విధానముకేపలముగా సాంఘిక సామా జిక వ్యవస్థ (ఠకుడం-లుం90మి0 కగుయుం) 
కాదు. అది పరమగమ్యమైన బ్రాహ్మీస్థితికి చేర్చు మార్గమున జీవునకు నిరాయానముగా 
నిశ్చితముగా ఒకస్థాయి నుండి మజ్షియుక స్థాయికీ గోనిపోవునట్టి వద్ధతి. 


జీవులకర్మఫలములు అనెవరతపలునా విచిత్రములుగా వన అందువలన 
మహాభక్తులు యోగులు ఒకానొక దుష్కర్మవలముగా నిమ్న కులములయందు 
జన్మింవవచ్చును. ఆకర్మానుభవము పూర్తి యమైనంతనే ఆ జన్మమునందే ముక్తిని 
పొందవచ్చును. మవోళివభక్తుడై, డైన నందనారు, ఆముక్తమాల్యదయందు వర్ణింపబడిన 
గొప్ప విష్ణుభక్తుడు మాలదానర్‌ యిట్టివారే వారు పరమేశ్వరుని యాజ్ఞారూవములైన 
శుతిన్మృతులవలన "పెద్దలు ఏర్పోజచిన సామాజిక నియమనిక స ధములను 
యథాతథముగా పాటించిరే కాని, వానిని అతిక్రమించుటకు వ్రయత్నింపలేదు , పై పై 
వర్ణములలో ఉన్న యనేకులకన్న మేము అధికుల మని న్పురింవజేయ లేదు. అట్లు 
చేనీనచో ఈశ్వరునిచే ఉద్దేశింపబడిన వర్ణవిధానము నంకరమై నమాజమున అవ్యవన్ల 
ఏర్పడును వారిని గుణపిశేషములచేత పే పై వర్ణమునందు ప్రవేశపెట్టవలయు నన్న 
ఎన్ని గుణము లున్నచో పై వర్ణమున చేర్చవోచ్చునో, ఎన్ని గుణములు ఛగ్గినచో పై 
వర్ణమువానిని క్రింది వర్ణమునకు దింవవచ్చునో ఎవడు ఎట్లు బ్లు నీశ్చయింవగలడు ?కావున 
ఇప్ప్‌టి గుణకర్మములను బట్టి వర్ణములను ఏర్పజచుట' అసాధ్యము అందువలన 
జన్మచేతనే వర్ణవిభాగము నిశ్చీయికివబడినది ఇది నృష్టియందు నవాజము. గుజ్దము 
ఎంత హీనస్థితీకి వచ్చినను కుక్క అగుట లేదు. దుష్టమైన గుజ్జము నీచమైన గుల్జిము 
వనికిమాలినే గుజ్జము అని చెవ్పుచుందురే కాని కుక్కనుగా వ్యవీవారింవరు. అప్లే కుక్క 
ఎంత అభివృద్ధి నొందినను బలిష్టమైన కుక్క, అందముగా నున్న, కుక్క విశ్వానము గల 
కుక్కు అనియే వవవారింతుకు. గాని గుణఖమునుగా |గహింపరు. ఇంతే కాదు. 


257 


గుజ్జములలో కుక్కలలో అవాంతర జాతుల విషయమున కూడ జన్మమునకే ఏలువ 
నిచ్చుచున్నారు ; తాత్కాలికములై గుణకర్మవిశేషములకు ప్రాముఖ్యము నొనంగుట 
లేదు పందెపు గుల్దమును కొనదలచినవాడు ఉత్తమజాతి గుజ్బములలో కూడ 
కుటుంబవరంవరను'[ (యర[ైం) తాతముత్తాతలవజణకు పరిశీలించి యెన్నీకచేయునేకాని, 
బండిని లాగుచున్న సావన వాలం గుజ్దములలో ఏదైనను ఎంత వేగమును శక్తిని 
వప్రకటించినను దానిని స్వీకరింపడు. ఆల్సేషియన్‌ జాతి కుక్కను కోరినవాడు 
పధరుక లలో ఒకానొకటి చాల అందముగా బలిష్టముగ తేజస్విగా ఉన్నను 
స్వీకరించుటకు ఇష్ష ష్టవడడు. కావృన జంతువుల అవాంతీర జాతులలో కూడ ఇవ్పటి 
గుణకర్మలను బట్టి 'అవి 'హెచ్చినచో బండిని లాగు గుజ్జము వందెవు గుజ్జము అగుట 
లేదు, వీధి కుక్క ఆల్సేషియన్‌ జాత్తిది అగుట లేదు; తగ్గినచో వందెవు గుద్దిము బండిని 
లాగునది అగుటలేదు, ఆల్సేషియన్‌ జాతిది వీథికుక్కగో వరిగణింపవబడుట 'సేదు. కావున 
ఇవటి గుణకర్మల 'హెచ్చుతగ్గులచేత జన్మసిద్ధమైన జాతి మారకుండుట నృష్టి 
లక్షణమని, ఇట్లే నర్వనమానత్వము నృష్టిలక్షణము కా దని, హెచ్చుతగ్గులు నృష్పికీ 
నవాజ మని [గ్రహీంవ వలసి యున్నది. 


నమాజమున వర్ణములు కులములు ఏర్పడుట నృష్టెయొక్క వరిణామ 
“క్రమమునకు నహజవీల మని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు ఉద్భాటించుచుండుట 
గమనింపదగియున్నది. 


“కీటకములు మనుమ్యలు అను నంభటితములైన రెండు నముదాయములయందే 
యథార్థమైన కుల విభజనము (002:::మ12ీముు కన్పించుచున్నది, ఒక్కొక్క దానియందు 
ఇది దోర్ధము ముఖ్యమును అయిన పరిణామక్రమముయొక్కు చరమవలముగానే 
కస్పాంచుచున్నది. 

వాని (కీటకములయొక్క) సాంఘిక నంఘటనముతోపాటు భౌతికమైన 
భిన్నత్వము (పప్రన్ఫుటముగా గోచరించుచున్నది ; దానినిబట్టి కనీనము నాలుగు 
న్పష్టములైన వర్ణములను సాధారణముగా గుర్తించుటకు వీలగుచున్నది. 


ఆనాలుగు వర్ణములు ఇవి. 


మొదటిది ్రామకుటు ఇవి చిన్నవి, గ్రుడ్డివి, జెక్కలు లేనివి, కాంతిహీనమైన రంగు 
కలవి, 'పెంపొందని లైంగికములైన అవయవములు కలవి, కాని చక్కగా రూపొందిన 
చదౌడలు కలవి. 


రెండవది యోధులు. ఇవి కూడ (గ్రుడ్డివే, జిక్కలు లేనివే, లైంగికముగా 
"'పెంపొందనివే కత్తిరయొక్క ఆకారమున -పెంపొందిన దౌడలు, 'పెద్దతల , రంగులో 
అధికమైన నల్లదనము, తక్కినవానికంటొ వీనికి విశిష్ఞతను కలిగించుచున్నవి. 


మూడవదానియందు, కొాఆతను పూరించునట్టి మగవి ఆడవియైన కీటకము 
లుండును. ఇవి కూడ గ్రుడ్డివై జెక్కలు లేనివై యుండును. జివి పరిమితములె లె జననేంద్రియ 


2ఏ8 


శక్తులను కలిగియుండును. ఈ విశేషమును తప్పించినచో ఇవి ఇంచుమించుగా "పెద్ద 
శ్రామికులవలెనే యుండును. వ్రధానములైన మగ ఆడ కీటకములు ఏ కారణముచేత నైన్‌ 
నంతతిని నృష్టింవలేని వరిస్థితియందు ఆ కొణతను నింవుచుండుటయే గాయలు 
వీనికి విది 

యధార్హములు లేక వ్రధానములు అయిన మగ ఆడ కీటకములు నాల్గవ వర్షము 
ఇవి రంగులో యధికమైైన నల్లదనము, జెక్కలు, నేత్రేంద్రియములు కలీగి తక్కిన 
వర్ణములలోని వానికంపె [వ వ్రన్పుటముగా భేదమును పొందుచున్నవి, బహిః 

వ్రపంచముతో నంబంధము వీనికి మాత్రమే యుండును. 

“రం ౧0మయుటు20వము. 15 *ేంయిరే 10 001 ౧౪౦ భం93 01 0౧౭కు, 06 10606 
ఖు గముయిరే , ఓ అంప ముం 0 ముజే యమయిు2601% 0 2 1098 206 1000:1221 
౮7౦1160920 06... 

"0లట 900121 0792013200 ౪2 0206064 ₹16 11 2 ₹యిజఖన3016 0001021 
రళంంలయ8609 90 2241 ఉరేలు! 1001 రువరగడ 25ట జాం &లులడట్పు” 1600బ్రయ2016 . 

6 10 యోబు ఖర " 

నో 6 ఇంకు ; 211 0106 ఇ081టు, 926 1 0010ల ఇల 64ఆలంంం8 
5లమ21 0920వ, 0010 90 ముర్వే ఇం10001ల4 3273 


16 900086 జుం 66 901466. 066 జ6 20 0106 బరీ లేయా జడే ఏలంు2] 0 
అరిడలులంలక టు యటయరుంయం[౧మంం 2110ల డబ కటు 26 ౯%ూ 4అడంైయే 
50155019 5ల206టే 2౫3 ఇమయి 10860926 కం అజై్రైంగే ఆర్పే ఖం రయరంలు ఓ 001001 


గం ముడి 256 ౧౦కు ౦06 001091యుఅ21 టేల్‌ ఖురే 1యు21ట, 200 0116 
24 ఇయలయా 088 ఇ పయి106 ౧0%665 01 ౧004103 , ౦మలారు6 లా 100% 04 
యం 6188ల ఇ0గంలగ. లూ 669 13 10 9991ల 906 01000 02060308 
1 016 670011 ౨౮ £ము6 0% 6 జగ 0 ౧6 ల 9లులడే రంగరేండు. 


16 గి 1516 జాం 6 6 0౯ యజ [216 ఒడి 1యు21ట. గౌకలం 6501 
మరరర్ఫ్‌” హంగ ఈం ౦40! యబ సు కులు యమరంలు 00100 జు4 10 0లు82 ౧055650686 01 
0001 20కు జగ 06్రఖూ 071209, 2 కుల ఖం06 26 0000ల0664 10 ల లగలంు21 
ఇంరేరే ..” 

(01239ట 218, 219 0౫యిం 9701001 - 3 026 యు సం అలు ౫0గేం 
సం సిశంయిం. 00. 1949) 

కావున మనవమ్యజాతిలోని వర్ణభేదములు నృష్టివరిణామక్రమమున నవాజముగా 
ఏర్పడినవే కాని, ఎవరో కొందడు స్వార్ధముతో ఏర్పజచినవి కావు. వరిణామ 
క్రమమునకు చరమథలము, నమాజ నంభటనమునకు వ్యక్తుల నమ్యగ్దీవనమునకు 
అత్యంతము ఆవశ్యకమైన వర్ణవ్యవస్థను వేదము గుర్తించి దానియొక్క నుస్థితికి 
ఆవళ్యకములైన వర్తనవిధానములను నియమములను విధించి నది. ధర్మశాన్త్ర కర్తలు ఆ 
విశేషములను వివరించినారు. 


259 
తాత్కాలికములై వృత్తులవలన ఆనువంశికమలైన (ఓలం61600 


జీవకణగతములైన జాతిలక్షణములు మార్పునొంద వని ఆధునిక; జన్యుశాన్త్రము ఎట్లు 
నిరూపించుచున్నదో గమనింవుడు. 


1 


"న్వయముగా కష్టవడి నంపాదించినవి అయినను కాకపోయినను (పరిస్థితుల 
వప్రభవముచే పె -పెంపొౌందినవి యైనను) అభిచృద్ది నొందింపబడిన లక్షణములు 
ఆనువంశికముగా నంతతికీ ఎప్పుడును నేంక్రమింపవు. వ్యక్తియొక్క 
న్వభావములో ఏర్పడు మార్పులవలన ఆనువంశికమైన జీవకణము మార్పు 
నొందదు 


వీర్యకణములు సపెరుగుచున్న యారంభదళశలో పరినరములవలన కలుగు 
వచోదనము చాల అరుదుగా అకణములయొక్క ఆనువంళికమైన 
నిర్మాణమునందు మార్పులు కలిగింపవచ్చును. కాని న్గూలములైన శరీరములోని 
కణములయందు (90మ260 యే లయిరుమం బయ. ంటేట్రే 'సలుగువ మార్చులన్నియు 
వీర్యక; జఇముల యొక్క ఆనువంశిక నిర్మాణము నందు (1జాంయడగ్రాంంు6ళుడంకు 
అట్టిమార్పులను కలిగింవవ్చు. 


వీర్య కణములలో, ఆనువంళికములు కానివి, శరీరములోని కణములవలె 
మార్పులను పొందవచ్చును. వానికి పోషణము జరుగకున్నచో అవి పెరుగుదల 
లేని ($02166) వ్యక్తులను వుట్టింవవచ్చును. వానివ్రభావము రెండు మూడు 
తరముల వళుకు ఉండవచ్చును. వానిపై దట్టమైన మరకలు వడవచ్చును. 
వానివలన పుట్టునట్టి తరమునందు కూడ లవి -ఆవిధముగానే మరకలను 
పొందవచ్చును. మద్యో సేవనమువలన అవి వియుక్తమలు కావచ్చును ; లేదా 
ఉష్టతాపముయొక్కు తారతమ్యమువలన మార్చు నొందవచ్చును. 
అట్తప్రభావము ఆనువంళికము కాకుండ 'పైతరమునకు మాత్రము 
వ్రనీరింవవచ్చును. అట్టివి యన్నియు "బహే*ఃప్రేరణము" (అడజం21 మడుంయం) 
అనియే గ్రహింవబడుచున్నవి. మధ్యలో నంపాదింవబడిన లక్షణములు 
ఆనువంశికముగా నంక్రమించిన వేమో అని ఊహింవబడినవ్వుడు, అవి కూడ 
ఈ "బహిఃపేరణము” యొక్క తెగకే చెందును, 


వరినరముల వ్రభావము వ్యక్తియొక్క అభివృద్ధియందు గాఢముగ మార్పులను 
కలిగింపవచ్చును ; కాని అది సాధారణముగా ఆనువంశికమైైన లక్షణమును 
మార్చదు. 

"0౯౦10064 యజాాయలం, ఇసేలయుల "ఇంకి 01 ౦% 26 లల ఉజుయయన శంకే 
పెలలేళు బురళుం లంగరు టూ ౦006000601 046 ౭యిు ఓ 106(0మము2 లే 0 యేముల్రిదు 
ప యేయజం0ద 

కెంంయ0ఫ్‌ అూంయముంుటలు21 కుక 2ంం8్ర ఇం లగు. ౦లటే్‌ 2 20 ఆరూ 52826 1 
బలు 4ఆలంంములు! 22 కల 02006 ౧ఫముర్రటు 18 ఓలుంరుముం' ౧౦మళయిరం3, 01 
0టిక్రిలు 1060066 10 90002260 06113 0 101 3036 ౧౦౧౨౦16108 0%2%బ్రటు 10 
ఓం లండు? ౧00మ00కంల 01 106 కలయ 06115 


260 


న్‌ అర ౧౨|౩ షస6 90స2ట0 09115 గుఖ” బురేటల్రిం [ంయండ6005 ఇసింయ్‌ జం 101 
తయడు క 2జాటతే ట్టు 112)” బ06006 కయు1ర6ే పరుగరుం2ు బురే మం లం! 
ళా 12 01 ౧౫౦ ౦7 మణ ౭బలల౫601 , కల 92” 06 కయులడే 160 ఓ 52005 
226 16 క్రలల2ట00 (0 ఇమం ట్టు 806 56 06 9120ను! యం , కట [4 
06900164 ౪10 210010101౯ 20641%ల4 0 46 1 లా[ూం జరీ కఫీ 1ములుం6 
06 యగ04 07ల 10 116 ల 86862608 240౪1 06000108 పీలంటుటగా 1 
92: య3టు 26 కగి0ం౪ 20 "12600401" జురే టు? పవోడగింల 00 16 9020005664 
ప అయయిం6 ౦020ల యషయలు 0006 29646 కమ ౧2608007 
శీ చపంయుల! మఖ” 00000040 060 హరయ! రేలులేం00001 000 1 తింటు 
౨06 బ్రలుజస్సు 20రయ్ట్‌/ పేలాంకే! 3. 
(32. ౫౧౦౦ ౨ 414 222 2 - కాంయికం3, 6లల60 జుం మొైలుం - కె 
పెంట 0 3ఉయ) ాాాసశముం 
దీనినిబట్టి తాత్కాలికములైన వృత్తులవలన అనాదిగా తరతరములుగా 
వచ్చుచున్న అనువ ౧శికములె లై జన్యులక్షణములు (౧జంరలు యసీలుంటడుు? 8్రటబుబు) మార 
వనుట నృష్టము. శాతవావానులు బ్రావ్మాణులు. వారు రాజులై అనేక శతాబ్బములు 
పాలించిరి. వారి వూర్వులవలెనే వారి తరువాత ఆవంశమువారు సాధారణ బ్రావ్మాణులే 
యై యుందురు. మధ్యలో వచ్చిన రాచరికము వలసే వారి బ్రావ్మాణత్వము పోలేదు. 
పీష్వాల విషయము రూస్సీ రాజవంశము నంగతి ఇట్టీదే. ఆవదవుల వలన వారు 
క్షత్తియులు కాలేదు. ఆవంశములవారు మరల సామాన్య బ్రావ్మణులే అయినారు. 
కాకతీయులు కావులు, రెడ్డిరాజులు రెడ్డు. వారు రాజులుగా చక్రవర్తులుగా పాలించుచున్న 
కాలమునకూడ తమకాతల వలన ముతా కాతల వలన నండక్రమించిన శూద్రవర్ణత్వమును 
వారు నిరాకరింప లేదు. వారికి పూర్వులు కృషీవలులై శూదుగా ఎట్లు “ఉండిరో, 
చక్రవర్తిత్వము రాచరికములు పోయినతరువాత, ఆవంశములవారు మరల 
భహాస్వాములైన శూదులే అయినారు. కావున అధికారపదవులవలన 
వృత్తి విశేషములవలన వర్ణములు మారవు. 


జన్మించిన తరువాత, వ్యక్తులయందు గోచరించు గుణములను బట్టి మంచి 
బోధకత్వము కలవాడు బ్రావ్మాణు డగు నని, యుద్ధకొశలము కలవాడు క్షత్రియు డగు 
నని నిశ్చయించుట అత్యంతము అనంగతము. అట్లు భావించుట వారి తల్లిదండ్రులను 
అవమానించుట, తాతలను ముత్తాతలను ధిక్కరించుటయే యగును. తల్లిదరడ్రుల వలన 
వర్ణమును నిర్ణయింవకున్నచో వివిధములైన జాతకర్మ, ఉపనయనాది నంస్కారములను 
నకొలముగో జరువుటకు వీలుండదు. 


మజియొుక విషయము కూడ గమని నింపదగియున్నది. ఒక్కొక్క వంశమునందు 
అయిదారు తరములవారు సామాన్యులై యుండగా, తరువాత ఒకతరములో ఒకడు ఆ 
వంశలక్షణములతో మహోజ్ఞ వల శక్తి నంవన్నుడై జన్మింపవచ్చును. శ్రీ న్స్‌ శంకర 
భగవత్పాదుల వారు, భగవద్రోమానుజులవారు, శ్రీ మధ్యాచార్యులవారు నన 
వారు జన్నించుటకు పూర్షుము అవుభవంలో అంత శకి సంవనులు 


261 


పూర్వతరములలో వందలయేండ్లుగా ఎవరును ప్రసిద్ధులు కాలేదు.కాని ఆవంశములలో 
వేలకొలది యేండ్లుగా వురుషుల వైవున ప్రీ స్రీలవైవున వరిశపరిశుద్దత (రం 00060) 
కాపాడబడి యున్నదని గ్రహింపవపిసియున్నది. వివాహనసంబంధములలో 
తాత్కాలికములైన వ్యక్తులయొక్క అందచంచములు నంవదలు సామర్థ్యములు కాక 
వంళములయొక్క వవిత్రతను వ్రధానముగా గ్రహించుట నంవ్ర వదాయనిద్ధమేగా నున్నది 


గుణనంపత్తివలన వర్ణము ఎట్లు మారదో, అప్లే దోషములు ప్రాతత్యముపంన 
కూడ మారదు. చెడిన బ్రాహ్మణునీ విషయమున "కూడ దుష్టబావ్మణుడు అని 
చెవ్వుదురే కాని క్షత్తి క్షత్తియుడని చెప్పరు. అప్లే క్షత్రియుడు ఎంత గొప్పవాడ్రెనను ధర్మవరుడైన 
క్షత్తియుడు, మవోయోగియైన క్షత్తియుడు విష్ణానాలియైన క్షత్తియు డనియే చెప్పుదురు. 
కపున ఎన్ని విశేషములు (ఉర్వేలురాటు) మాజేనను వీశేవ్యమ్టున (యి జన్మసిద్ధమైన 
జాతి మాజదు. కావున న ఫ్రష్టైకి నవాజములైన వర్ణధర్మములకు ఆగంతుకములైన వృత్తి 
కర్మలకు గలయీ మ. నిదూపించుచు భగవానుడు అర్జునునకు ఆన్సీవ్ప క్షత్తియుడవు 
= జన్మసిద్ధమైన నీ క్షత్రియత్వము ఏ పరిస్థితియందును మాజదు , నీకు న్వధర్మమైన 
యుద్దవపేను అనుష్టింపుము” అని మాటిమాటికి బోధించెను. అందువలన 
కర్మయాగమును అభ్యసింపబూనిన వాడు తనకు స్వేయమైన వర్ణధర్మకర్మలనే 
థలాబినంధి రహితముగా అనుష్టించుచు చిత్త శుద్ధిని సాదింవవలె. 


(1 శరణాగతి ధర్మ. చమనము 


ఈశ్వరాను గ్రవా పూర్వకమైన చిత్త శుద్ధియే కర్మయోగమునకు సిద్ధి. దానివలన 
ఆత్మానాత్మవివేకము దమము శమము మొదపీగు గుణములు కలుగును.అందువలన 
ఆ సిద్ధి జ్ఞానయోగమున ప్రవేశించుటకు అర్హతను కలిగించును. ఆ సిద్దిని పొందినవాడు 
జ్ఞానయోగమున వ్రవేశించి బ్రహ్మమును ఎట్లు పొందవలయునో నంగ్రవహముగా 
(నోమాసేనైవ) భగవానుడు చెప్పినాడు. 


కర్మయోగమున ప్రవేశించుచున్న యర్జునునకు జ్ఞానయోగమును గూర్చి చెవ్పుట 
ఆవశ్యకము కాదు. అయినను విద్యాభ్యానమివలనతుపేకు కలుగు వైదవమునుగూర్చి 
బ్రళంనించినచో విద్యార్థికి విద్యానముపార్ణనమున త్‌ద్ధ బలవడునట్టు, అర్జునునకు ఠతూడ 
కర్మయోగమున తద్ధ హహఢమగుటకొజకు తుది గేమ్యమైన బ్రవ్మాప్రాప్తి నిగూర్చి 
బగవానుడు చెప్పుచున్నాడు. "అవాంకారము దర్పము కామము కోదము మొదలగు 
వానిని వీడి మమత్వరహితుడైన వాడు (బవ్మామును పొందుటకు నమర్భ డగును. 
బ్రవ్మామును పొందినవాడు వ్ర వప్రనన్నాత్ముడై ఏది నంభవించినను శోకింపడో. వార్షము 
నొందడు.న నర్వభూతములయందలి నుఖమును దుఃఖమును తన నుఖముతో తనో దుః 
ఖముతో నమానముగా గహించుచు అతడు పరమేశ్వరునియందు వరమమైన భక్తిని 
పొందును. ఆ భక్తిచేత అతడు భగవంతుడు యథార్థముగా ఎంతవాడో ఎవడో కలిసికొని 
ఆయనను పొందుచున్నాడు. అనగా జ్ఞానీయోగమును అభ్యాసించువాడు 
భగవంతునిగూర్చి ధ్యానించుచు భగవత్స్వరూపమును (గహించును. భగవంతుడే 


262 


తనన్వరూవమును ఇట్లు నిరూపించి యున్నాడు. "అర్జునా! నకల భూతములయొక్క 
వృ్యాదయములందు ఉన్న ఆత్మను నేను, భూతములయొక్క ఆది అంతము మద్యము 
నేనే" అని, "నర్వక్షేతములయందున్నక్షేత్రజ్ఞాని నన్నుగా ఎజుంగుము" (గి.13-2అనియు 
ఆయన చెప్పియే యున్నాడు.త్తః విదముగా, జ్ఞాని తన్ను నర్వాత్మకమైన బవ్మామునుగా 
వరమేశ్వరునిగా తెలిసికొని ముక్తుడై డై ఆనందొళ్ళు డగును. 


గీత 


ఈ విషయమును నంగ్రవాముగా చెప్పి ముగించి భగవానుడు అర్జునునకు 
కర్మయోగాబ్యానమున ఆవశ్యకమైన భక్తిని బోధించినాడు. "భగవంతుడు ఒక్కడే నాకు 
దిక్కు, ఆయన నాయంతఃకరణము "నందు దేనిని పేరేపించుచున్నాడో దానిని 
చేయుచున్నాను , నాకు ఈ కర్మలతో వీనివలములతో ఎట్టి సంబంధము లేదు” అను 
దృఢనిశ్చయము కలిగి యుండుటయే ఈశ్వర శరణాగతి. ఇదీయే భక్తి. ఇట్టి భక్తుడు నకల 
కర్మలను, అనగా శాస్త్ర విధి తెలియక నిషిద్ధ కర్మలను చేయుచుండినని భగవంతుడు 
అనుగ్రహించి వానిస క్రమముగా బ్రవ్మామునకు చేర్చును. 


నిరాకారుడు నిర్గుణుడు నర్వవ్యావకుడు అయిన యా వరమాత్మను బావించుట 
ఎట్టు, భజించుట ఎట్టు, అని ఆర్జునుడుకాని ఆస్థితియందున్న యితరులుకాని నిర్వేదమును 
పొందవచ్చును. అటీ అనవోయ్‌ నీతికి (ల1సి32) అవకాశము లేకుండ శ్రి శ్రీకృష్ణుడు 
టత్యక్షముగా కన్చిరంచుచున్న తన్నే వరమేశ్వరునిగా భావించి కర్మలను కర్మవలములిను 
తనకే అర్పించుచు కర్మయోగమును అనుష్టించుచు ఆమోక్షమార్గమున ముందుకు పొ 
మ్మని అర్జునుని ఇతరులను వెన్నుతట్టి ప్రోత్సహించినట్లు వ్రబోధించుచున్నాడు. 
"నాయందే మనన్సు నిలిపినచో నీవు నాయనుగ్రవామువలన నకల కష్టములను 
దాటగలవు. అట్లుకాక నీవు అవాంకారముతో నామాటను వినకున్నచో వైనాశము 
నొందుదువు. అపాంకారమును అవలంబించి, "నేను యుద్ధము చేయను' అని నీవృ 
అనుకొనుచున్న నిశ్చయము మిథ్య నీ _ప్రకృతియే సన్ను నియోగించును 
అజ్ఞానమువలన ఏ వనిని నీవు చేయుటకు ఇష్టపడుట లేదోదానిని, నీకు న్వభావసిద్ధమైన 
కర్ణచేత నిబద్ధుడవై దానికి వళశుడవై చేయుడువు" 


శో మచ్చిత్త న్సర్వదుర్గాణి మత్తసాదా త్తరిష్యసి | 


అథధచేత్తవ మవాంకారా న్న శోవ్యసి సి వినంక్ష్యసి || 58 
శో య దవాంకరా మాళశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే | 

మిధ్యైవ వ్యవసాయ స్తే వ్రకృతి స్త్వాం నియోక్ష్యతి || క్ర 
శో|| న్వభావ జేన కౌన్నేయ నిబద్ద 'స్స్వేన కర్మణా | 

కర్తుం నేచ్చసి య న్మోవోజ్‌ కరష్య న్యవళో౭పి తత్‌॥ ఠ0 


గీత - అధ్యాయ 18 


263 
విజయప్రభ 


ఈ నందర్చమున అనెక విషయములు వ్యక్త మగుచున్నవి. వ్రతీ వ్యక్తికి జీవిత 
నన్నివేశములు (50021005 0£ 1/5) ప్రారబ ముచేతనే ఏర్పుడుచున్నను, ఆ 
ననివేశములలో తన వర్తనవిదానవమును నీశ్చయించుటకు ఆచరించుటకు 
స్వాతంత్ర్యము (1696402) కలదు. కుంతికి జన్మించుట ధర్మరాజునకు తమ్ముడగుట, 
దురో్యోధనాదులతో వై వరము యుద్దము, ప్రారబ్బవశముననే అర్జునునకు ఏర్పడినవి. 
అయినను యుద్ధము ఆరంభమగుచున్న యీ నన్ని వేశమున, ఆయుద్ధమున పాల్గొనుటకు 
గాని మరలి పోవుటకు గాని అతనికి స్వాతంత్ర్య మున్నది ఈ స్వాతంత్ర్యమువలననే 
అతడు "నారు కర్తవ్యమైన ధర్మము విషయమున నామనన్సు మూడమ్లై మై యున్నది 
యుద్ధమును వదలి భిక్షావృత్తితో జీవించుట శ్రేయన్కరమా లేక యుద్ధమును చేయుట 
మేలో, ఏది ధర్మకర్తవ్యమో నిశ్చయింపుము”* అని అర్జునుడు కృష్ణుని (బ్రీశ్నింవగలిగెను. 
దీనినిబట్టి నన్నివేశమునకు, అప్పుడు వ్రకోపించు కౌమజ్రోధాములకు దైన్యమునకు 
ప్రారబ్ధమే (4జయ్యు) కారణమైనను ఆనన్నివేశమున మనచిత్తవృత్తి ననునరించి 
కార్యమును నిశ్చయించుకొను "స్వాతంత్ర్యము (జ ఇమ కూడ కలదనుట నష్టము. 
ప్రారబ్దము వ్రబలమై ఎన్ని నంకల్పవికల్పములను కలిగించుచున్నను తుది నిర్ణయము 
జీవునీదే. ఈ యవకాశమువలననే జీవుడు న్వతంత్రుడగుచున్నాడు. అనగా ఏ 
నన్నివేశమందైనను ధర్మమార్షమున వర్తించుటకు గాని, అధర్మమును 
అవలంబించుటకు గాని వానికి అవకాశ మున్నదన్న మాట. ఈ యవకాశమువలననే 
"నేను చేయుచున్నాను" అను నవాంకారముతో జీవుడు కర్తయై మంచి వనులను 
చేసినవుప్తడు సుఖశాంతులను శ్రేయన్సును, చెడ్డవనులను చేసీనప్పుడు తాత్కాలిక 
సుఖభోగములను తరువాత పళ్చాతావ దూఖములను పొందుచు దుర్గతుల 
నొందుచున్నాడు. ఈయవకాశము ఉండుట వలననే జీవుని అవమార్గమునుండి 
మరలించి నన్మార్గమున వ్రవర్పింవజేయుటకు శాస్త్రములు వాని ననునరీంచి "పెద్దల 
యువదేశములును నంభవము లగుచున్నవి. 


వ్యక్తులకు స్వాతంత్ర్యము కలిగినప్పుడు ఆ యా నన్నివేశములలో తమ 
కర్తవ్యమును శాస్త్రమును అనునరించి, లేక శాన్తము ననునరించి బోధించు “పెద్దలు 
యుపదేశములవలన నిశ్చయించుకోవలె. అంకే కాని తమ యంతఃకరణమునందు 
ఎప్పటికప్పుడు ఎన్నో విధముల వరిభ్రమించుచుండు ఆవేశములతో ఆలోచనలతో 
కర్షవ్యమును నిశ్చయింవరాదు. * కావున ఇది చేయదగినది, ఇది చేయరానిది అను 
ఏర్పాటునందు నీకు శాస్త్రము ప్రమాణము. శానస్త్రవిధానమునందు చెవబడిన దానిని 
తెలిసికొని ఈలోకమున నీవు కర్మను చేయదగొయున్న వు". (భీవ్మవర్వ 40-24 అని 
భగవంతుడు ఇంతకు ముందే వ్రబోధించియున్నాడు, కావున నత్పురుమలు శాస్త్రమునకు 
వశుతై యుందురే కాని ఏ నందర్భమునందును యధేచ్చగా వర్తింవరు. 


264 


యుద్ద్వరంగమునుండి వెనుకకు మరలిపోయిన క్షత్రి యుని లోకులు పిటికివానినిగా 
భావింతురేశత్రువులు ఇతరులు కూడ వరివాసించి నిందింతురు. కావున యుద్దమును 
వీడిపోవుట యుక్తము కా దని శ్రీకృవ్దుడు మొదట లోకవృత్తము ననునరించీ చెప్పి 
జీవనిత్యత్వమును ఆత్మతత్త వ్రైమును కర్మ్‌ ధ్యానభక్తి జ్ఞా జూన విశేషములను ఉవదేించెను. 
ఇప్పుడు తత్త్వబోధమును విరమించి ఆయన మరల లోకవ్యృత్తమునే అవలంబించి 
న్వధర్మమైన యుద్ధమును త్యజించుట వివత్తునే కలిగించు నని ౮౦డు విధముల 
నిరూపించుచున్నాడు. తాను చెప్పినట్లు వినక యుద్ధమును వీడిపోయినచో శత్రువుల 
నిందవలన ఇతరుల వరివోనమువలన వనములో అద్జ్‌నునకు బ్రతుకు దుర్భరమగు నని, 
పాపులను దండింవక వదలుటవలన జన్మాంతరమున దుర్గతులు కలుగు నని 
నస్పురింవజేయుచు *నీవు వినాశము నొందుదువు" అని బెదిరించినోడు. ర౦డవ వద్ధతిలో 
అర్జునుడు అడవివణకు పోవృట కూడ అనంభవమే యని నిరూపించుచున్నాడు. 
అద్జేనుని యందు పొంగుచున్న కృపయొక్క ఆవేశము ఎంత నీవు నిలుచును? యుద 
భూమినుండి మరలి శత్రువులకు వెన్ను చూపుచు నాలుగు అడుగులు వేసినంతనే, 
దుర్యోధనాదులు అమితనంతోషముతో చేతులు తట్టుచు, "ఓవో! చూడుడు, చూడుడు 
మవోవీరుడు వలాయనము చిత్తగించుచున్నాడు" తని కేకలు పెట్టుచు వంటబడినచో 
అతడు వ్రశాంతముగా ఒక్క అడురైనను ముందుకు వేయగలడా ? అతని యందు క్షత్రియ 
నవాజమ్చైన శౌర్యము ప్రజ్వలింపదా 7 న్వభావసిద్దమై వాంగివచ్చుచున్న యా 
శార్యమును అతడు నిగ్రహింవగలడా ? అది యతనికి అసాధ్యము. ఆ శౌర్యము చేత 
అతడు నిబద్దుడై, దానికి వళుడ్తై దానిచే నియోగింవబడి, ఇష్టము ఉన్నను లేకున్నను 
యజమానికి కోబడిన దానుడు. ఎట్లు అతడు చెప్పినట్లు చేయునో, అ్లే అర్జునుడు కూడ 
వెంటనే వెనుదిరిగి శత్రువులను ఎదుర్కొనకుండ ఉండజాలడు. తిందువలన 
తాత్కాలికమైన కృపావేశముతో, “నేను యుద్ధము చేయను" (న యోత్స్య) అని అతడు 
గావించిన వ్యవసాయము, అనగా నిశ్చయమ్‌, వది నిమిషములు కూడ నిలువదు. 
కావున అ నిశ్చయము మిధ్య; అతడు శూరాగ్రేనరు డనుట నత్యము. ఈ వద్ధతియందు 
అతడు యుద్ధమును త్యజించుట భిక్షావృత్తిని స్వీకరించుట జరుగనే జరుగదు. తిట్టియెడల 
దుర్చలమైనే యీచిత్తవృత్తి ఇతరులకు తలియకముందే న్వధర్మమును అవలంబించి 
అతడు యుద్ధమునకు వపూనుట మేలు. 


అయినను శ్రీకృష్ణుడు నియంతవలె, “నేను చెప్పినట్లు వినకున్నచో నీవు 
వినాశము నొందుదువు" అని శపించుచున్నట్లుశాసించుచు అర్జునుని స్వాతంత్ర్యమును 
అణగదొక్కవచ్చునా ? ఆయన అర్జునుని అట్లు బెదిరించుట యుక్తమే. "నేను నీకు 
శిమ్యుడను రన నన్ను శాసింవుము" అనీఅర్జునుడు ఆయనను. శరణుపాందెను. 
శరణాగతునకు ప్రీతిని కలిగించుటకం అ హితమునుకఠినముగా నైన బోధించుటయే 
నత్పురుషులకు కర్తవ్యము. నమాజములోని యక్రమములను దౌర్హ్దన్యములను 
నిర్మూలించి మానవసేవ చెయవలయు నను ఆవేశముతో ఒకానొక విద్యార్థి 


2ళన్‌ 


ఎద్య్కాబా స్టనమునా చయూనుకొని వివ్లవకారులలోనో సన్న్యానుల, నంఘములోనో 

చేయటకు నిశ్చయించి గురువు నాదకు వచ్చి నలవోను అడిగినచో ఆయన ఏమి 
చెవ్పవలె? ఎవ డైనను విద్యార్థి దళలో విద్యాభ్యానమును వీడినచో వాడు జీవితములో 
విద్యను నంషా దించి విజ్ఞాన్‌ శాలి యగుట దుర్దటము. నాలుగేండ్లో అయిదేండో 
దీక్షవహించి ఏకా గతతో విద్యనబ్యసించి విజ్ఞానళాలియై వక్వమైన బుద్ధితో ఎవడైన ను 
ఏ 'యుద్యమమున నందు వ్రవేశించినను అతడు అనుకొన్నదానీని ఉత్తమన్థాయిలో 
సాదింవ గలగినట్లు అవక్వమైన బుద్ధితో సాధింవలేడు. అందువలనశిమ్యని హితీమును 
కోరిన గురువు కరీనముగానైన మరదలించి విద్యాభ్యానమునకు భంగకరమైన యతని 
ప్రవృత్తిని నివారింవవలె. ఒకానొకడు దారి తెలియకముండ్లపొదలవైవు సోవుచున్న చో, 
దారి తెలిసిన యేబాటసారిటైన వానిపై వస్త్రమును వట్టి లాగిరైనను వానుకకు 
మరలింవవలఠె గదా ! అట్టియెడల ప్రియుడు, శిమ్యడను అయిన యర్హునుని విషయమున 
ళ్బీ (శ్రుక్సమ్ణడు కరినముగ మందలించుట నవాజమే, కాని అయుక్తము కాదు. 


గత 


అయినను అర్జునునకు మనన్సునందు న్యూనతవలన క్లేశము (గ00900% $36 
10మలుంంం) కలుగకుండుటై ఆయనవెంటనే ఇట్లనెను ఈవిధముగా నీకు అత్యంతము 
రవాన్యమైన జ్ఞానమును బోధించితిని. దీనిని నర్వము నీవు విమర్శించుకొని నీ యిచ్చ 
ఎట్లుండునో అప్లే చేయుము.కాని నేను మరల చెప్పుచున్న అత్యంతము రవాన్యమైన 
తుదే మాటనువినుము నీవు నాకు మిగుల ప్రియుడవగుటచే హితమును 
చెవ్వ్పుచున్నాను". 


శో ఇతితే జ్ఞాన మాఖ్యాతం గువ్యోత్‌ గువ్యూతరం మయా | 
విమృ శ్రేత దశే షేణ యథేచ్చసి తథా కురు | 653 


శో|| నర్వగువ్యాతమం భూయః శృణు మే వరమం వచః | 
ఇష్టో౭సి మే దృఢ మితి తతో వక్ష్యామి తే హితమ్‌ | 64 


వర్వ- అధ్యాయ 42 


ఆయన ఆతుదిమాటను ఇట్లు చెప్పినాడు. "మనన్సును నాయందు నిలుపుము 
నాకు దక్తుడవగుము నన్ను గూర్చి యజ్ఞమును చేయుము. నాకు నమన్కరింవుము 
ప్రియుడ "వగుటచే నీకు వ్రతినచేసి, చెప్పుచున్నాను ఇది నత్యము. నీవు నన్నే 
పొందగలవు. నకల ధర్మములను పరిత్యజించి నన్ను ఒక్కనినే శరణము పొందుము 
శిన్ను నర్వాపావముల నుండి నేను ముక్తుడను గావింవగలను దుఃఖింవకుము" 


శో మన్మనా భవ మదృక్ష్తో మద్యాజీ మాం నమన్కురు | 
మా మే వైవ్యసహినత్యం తే వ్రతిజానే ప్రియో౭సి మే రక్‌ 


266 


శో నర్వదర్మాన్‌ వరిత్యజ్య మా మేకం శరణం వ్రజ! 
అవాం త్వా నర్వపా పేబ్యో మోక్షయిష్యామి మా శుచః | రథ 


వీష్మవర్జ్వము - అదొక్ట్రయ - 42 
విజయప్రభ 


శరణమును పొందుటయొక్క వద్ధతియే "మన్మనా భవ" ఆఇని మొదలగుచున్న 
శోకమునందు (ళో ఠం) వివరింపబడీనది "సకల దర్మ్శములను పరిత్యజించి" 
(నర్వాధర్మాన్‌ వరిత్యజ్య) అని అన్నవ్వుడు భగవంతుని శరణము పొందుట అను ఒక్క 
ధర్మము తవ్ప తక్కిన ధర్మములను అన్నింటిని విడిచిపెట్టటలయు ననుట నష్టము 
అట్లయినచో అర్జునునకు న్వదర్శమైన యుద్ధము కూడ త్యజింవ దగినదే అగును కావున 
అర్జునుడు శ్రీక్టమ్హనిశరణము | పొంది మవోభర్తుడై యుద్ధమును వదలి అడవులకు 
పోయినచో శ్రీకృష్ణుడు ఇప్పుడు చేసిన ప్రతిజ్ఞ వ్ర ప్రకారమే న్వధర్మత్యాగమువలన 
కలుగుపావమునుండీ రక్షింవవలె. అట్టియెడల తయన ఉవదేశముయొక్క ఆరంభము 
నుండి, "క్షత్తియుడ వగు . నీకు యుద్ధము న్వధర్మము, కావున యుద్ధము చేయుము , 
న్వదర్శమున మరణమును పొందోనను మేలే యగును న్వధర్మానుష్టానమున సిద్ది 
కలుగును" అని అనేక వర్యాయములు ఏల బోధించెను ? ఇది.వూర్వాపరవిరోదమ 
కాదా? 


సామాన్యము లని విశేషము లని ధర్మములు రండు విధములు. 
పితృువాక్యపాలనము, గురుసేవ, వతిబిక్తి మొదలుగా ధర్మార్ధకామములకు 
నంబంధించిన కుటుంబ నమాజధర్మము లన్నియు సామాన్యములు నన్నా్యానము, 
వరమేశ్వర శరణాగతి విశేష ధర్మములు. విశేష ధర్మములను అవలంబించిన వాడు 
సామాన్య దర్శములకు ఆతీతు డగును. శాన్తవిధి ననునరించి నన్న్యసించిన యకికి 
గృవాన్ను డై డైన తండ్రి, గురువు కూడ నమన్యరించు ననుట నువ్రసిద్ధము. సామాన్య 
ధర్మములకు యతి ఎట్లు అతీతు డగుచున్నాడో అస్లే శరణిగతుడు కూడ 
నకలధర్మ ములకు అతీతకు డగునని ఇక్కడ భగవంతుడు చెప్పుచున్నాడు. 
కమండలుకాషాయవన్త ధారణాదులచేత నన్నాాసి సాంసారిక సామాజికదర్శములకు 
అతీతుడుగా జనులచే నులభముగా గురి ర్పింవబడుచున్నాడు. శరణాగతధర్మమును. 
అవలంబించివానిని అట్లు గుర్తించుట నులభము కాదు. ఆ ధర్మమును బహీరంగ 
లక్షణములంచేత నిశ్చయించుటకు వీలు లేదు. కాని సౌశీల్యమ భూతదయ మొదలగు 
లక్షణములచేత అట్టివారిని కొంతవజకు గుర్తింపవచ్చు. 


267 


"విమ్ణవును భజింప వద్దు" అని తండ్రి చవ్పుచున్న మాటను పాటింవకవ్రవ్హోదుడు 
విష్ణుదేవునే'; నిరంతరము న న్మరీంచుచుండెను. అన్నచే వరిత్యజింపబడిన విఖీషణుడు 
లంకను ప త్యజించి శ్రీరాముడుగా అవతరించిన విష్ణుదేవుని 
శరణము పొందెను శశ్రీక అష్లని బజించుచు మోరాబాయి భర్తను బందువులను 
త్యజించెను వీరు ధర్మివలను త్యజించినను జనులు వీరిని మహాబాక్తులనుగా 
మహాత్ములనుగా పూజించుచునే యున్నారు. కాని ధర్ముత్యాగమువలన 
నమకాలమునందు వీరు పొందిన తిరన్కృతి, నింద, అవమానము దండనము 
సామాన్యములు కావు. హిరణ్యకళిప్పుడు (వహ్హాదుని వధించుటకు ఎన్నో 
మయయత్నములను కావించెను అయినను (ప్రహ్లాదుడు తండ్రిని నిందింపలేదు , 
బంధువులను శరణుకోర లేదు ; పారిపోవుటకు "వ్రయత్నింపలేదు. "నీవ్పు లంకలో 
కన్చించినచో నిన్ను నంవారింతును , పొమ్ము" అని రావణుడు కాసించినప్పుడు, 
విభీషణుడు, అన్నను నిందింపక, "అన్నా ! నీకు హితమును చెప్పితిని. నీవు వినలేదు. 
ఇంక నీయిష్టము. నీకు న్వస్తి అగును గాక! నేను పోవుచున్నాను" అని వ్రశాంతముగనే 
లంకను వదలివచ్చెను. మోరాబాయిని కూడ ఆనాడు భర్త బంధువులు నమాజములో 
అనేకులు అనేకవిధములుగా తిరన్కరించి నిందించి అవమానించి యుందురు. అయినను 
ఆమె వారిని తిరన్కరింవలేదు, నిందింవ లేదు. ఇట్లు వీరు దూషణ బూవషణములకు 
మానావమానములకు నుఖదుఃఖములకు వికృతి నొందక్క శరీరావిమాన రహితులై 
స్థితప్రజ్ఞులుగా త్రిగుణాతీతులుగా వర్తించుచుండి రనుట నష్టము. స్థితవ్రజ్ఞులైన వీరు 
ఫ్‌గవంకునే శరణము పొందినవ్వుడు ఆయన వీరు గావించీన ధర్ముత్యాగమువలన 
కలుగు పావములనుండి వీరిని ముక్తులను గావించెను. 


మతి ఇట్టి శరణాగతధర్మమును అవలంవించుటకు అర్జునుడు అర్హుడై 
యున్నాడా? అతడు కర్మ యోగమునందు కూడ ఇంకను 'వ్రవేశింవలేదు. అతడు 
అవాంకార మమకారములతో, "బీవ్మద్రాణాదులను నేను చంవుచున్నాను. వీ రందణు 
నావారు, నాకు పూజ్యులు వీరిని నంవారించిన తరువాత కలుగు దుఃఖము దుర్భరము, 
కావున యుద్ధమును విరమించుకొని భిక్షావృత్తితోనైన జీవింతును* అని తలంచుచు 
శోకముచే పిడింపబడుచున్నాడు. ఇట్టివాడు స్రవ్లోదాదులవలె శరణాగతధర్మమునకు 
అర్హుడు కాడు. ఫలములను బగవంత్వనకు అర్పించుచు న్వధర్మమును అనుష్టించుచు 
చిత్త శుద్ధిని పొందుటయే ఇట్టివానికి కర్తవ్యము. 


మథీి ఇట్టివానికి భగవానుడు శరణాగతదర్మమును గూర్చి చెప్పుట ఎందులకు? 
యుద్ధము న్వదర్మ్శమే అయినను దానివలన మవోపాపము కలుగునని అర్జునుడు 
బ్రమించి దుఃఖించుచున్నాడు. ఆదుఃఖమును పోగొట్టి ధైర్యమును న్వధర్మనిష్టను 
కలిగించుటక్రా భగవానుడు ఇట్లు చెప్పినాడు. కర్మయోగమునందు విశ్వానమును 
కలిగించుటకే, "యుద్ధము దర్మ్శమా కాదో, ఆవిచారమును వదలుము ; యుద్ధము నీకు 
న్వధర్మము కావున "దానిని నిర్వహింపుము , నన్ను శరణమును పొందుము. నీవూ 


268 


యుద్దమువలన ఏ యే పావములు కలుగు నని శంకించుచున్నావో ఆపావములు ఏవియు 
నిన్ను అంటకుండనేను రక్షింతును. కావున వలా పేక్షలేకుండు యుద్ధము చేయుము" అను 
వద్ధతియందు ఆయన బోధించుచున్నాడు 


గత 


ఇచ్చట "నర్వదర్శములను పరిత్యజించి" అనగా మనన్సునందే కర్మవలమును 
కర్మాచరణమును, అందులకు మూలమైన ధర్మాదర్శములను గూర్చిన విచారణమును 
వరిత్యజించుట యనియే యర్థము. అనలు ధర్మాచరణమునే వరిత్యజించుట కాదు ఈ 
విషయమును భగవంతుడు మందే నృష్టమొనర్చి యున్నాడు "నన్ను ఆశ్రయించిన వాడు 
నర్వకర్మములను నర్వదా చేయుచున్న వాడయ్యును నా వ్రసాదమువలన శాశ్వతమైన 
పదమును పొందుచున్నాడు. మనన్సుచేత నర్వకర్మలను నాయందు నన్న్యసించి 
మత్పరుడవై బుద్గియోగమును అవలంబించి నాయందే చిత్తము కలవాడ వగుము" 


శో నర్వకర్మా జ్యపి నదా కుర్వాణో మద్వ్యపాశయః | 


మత్త సాదా దవాష్నోతి శాశ్వతం వద మవ్యయమ్‌ | థర 
శో చేతసా నర్వకర్మాణి మయి నన్న్యన్య మత్పరః | 
బుద్దియోగ ముపాణ్రిత్య మచ్చిత్త నృతతం భవ | చ? 
- అదా? 42 
విజయప్రభ 


ఈనందర్పమున సర్వకర్మ నన్నా్యానము వరివ్రాజకులకే నిహితము కాని 
యితరులకు కాదని నృష్టముగా గ్రహింప వలసియున్నది. స్థిత్యప్రజ్ఞులై శరణాగత 
ధర్మమును అవలంబించిన వ్రవ్లోదాదులు కూడ నర్వకర్మ నన్నా్యానము కావింవలేదు. 
(ప్రహ్హాదుడు గృహన్నుడై రాష్యపాలనము కావించినాడు. విబీషణుడు కూడ 
రాజ్యపాలనము కావించ్రను మిరాబాయి కుటుంబమును వీడినను నన్న్యసింవలేదు 
వీ రందజును శరణాగతీ ధర్మమునకు ప్రతికూలముగా నున్న సాంసారికదర్శములను 
మాత్రమే వరిత్యజించిరి, కాని నర్వకర్మ నన్న్యానమును గావింవలేదు. కావునక్షత్తియులు 
మొదలగు వారు స్థిత్యపజ్ఞా లైనను శరణాగతిధర్మనిష్టు లై లెనను ప్రహాద 
విబీవణాంబరీషాదులవ్‌లె వర్దాశ్రమదర్శ ములను పాలించుచు నుండవలసినదే కొని 
వరివ్రాజకు లగుట తగదని గ్రహింవ వలసియున్నది 


269 
గ్‌త 


భగవంతుడు నంవాదమును ముగించి యిట్లనెను. "అర్జునా 1! మనయీ 
నంవాదమును భక్తుడు కానివానికి, శుశూష"చేయనివానీకి, నాయందు 
అనూయకలవానికి ఎప్పుడును చెప్పరాదు. పరమమైన యీ రవాన్యమును నాయందలి 
భక్త్యతిశయముతో నా భక్తులకు బోదించువాడు నన్నే పొందగలడు. నంశయము లేదు. 
అంతకంకొను నాకు ప్రియతరుడు మజియొక డుండుడు. ధర్మనమ్మతమైన యీ 
నంవాదమును అధ్యయనము చేయుట జ్ఞానయజ్ఞ మగును. ఈ యజ్ఞమును చేయువాడు 
నాకు ఇవ్చు డగును. అనూయలేనివాడై శ్రష్తాళువైదీనిని వినువాడు పావముక్తుడై వుణ్య 
కర్మలు చేసినవారికి కలుగులోకములన పొందును. అర్జునా ! నీవు ఏకా(గ్రమైన 
మనన్సుతో దీనిని వింటివా? అజ్ఞానమువలన నీకు గలిగిన నమ్మావాము నళించినదా”" 


అర్జునుడు ఇట్లనెను. "అచ్యుతా ! నీయనుగ్రహమువలన నామోహము 
నళించినది. “న్మృతి కలీగినది. నంశయము పోయినది. నీవు చెప్పినట్లు చేయుదును". 


విజయవప్రభ 


అనూయకలవానికి ఈ జ్ఞానమును బోధింవవలదని భగవంతు డనుట 
గమనింపదగియున్నది. ఇందు నకల ధర్మములను వీడి తన్ను శరణమును పొందుమని 
భగవంతుడు చెప్పుచున్నాడు. ఈ మాటను దుర్యోధనునివంటివారు ఎవరైన విన్నచో, 
శ్రీకృష్ణుడు స్వార్ధవరుడై త, తనభ్గక్తు క్తులనంఖిష్టను'పెంచుకొ నుటకై మాయమాటలను చెప్పి 
జనులను మోనగించుచున్నాడనియే ఖావింతురు, ప్రచారము కూడ చేయుదురు. 
దీనివలన సామాన్యులైన భక్తులు నంశయగ[గన్తు లగుటు నంభవించును. ఈ 
కారణముచేతనే ఈయువపదేశము పరమగువ్యా మని అత్యంతము రవాన్య మని 
భగవానుడు అనేక పర్యాయములు ఉద్దాటించియున్నాడు. 


ఈ నంవాదమును ఆధ్రయ్‌ నవు చేయుట జ్ఞానయజ్ఞ మని భగవానుడు 
నిర్దేశించుట గుర్తింపవలసియున్నది. వకాంతమునండు జరిగీన యీనంవాదము 
నరిజయునివలన వొష్టనభగవానునివలన లోకమున ప్రచారము నొందు నని ఆయన 
నూచించుచున్నాడు. దీనిని అధ్యయనము చెయుట అనగా నియమపూర్వకముగా 
గురువునొద్ద చిత్త శుద్ధితో శ్రవణము చేయుట. అట్లుగాక సొంతముగా చదువుకొన్నను, 
నభలలో వేండితులియు వన్యానములవలన గ్రహించుటకు యత్నించినను అది 
అధ్యయనము కానేరదు ; అందువలన అది జ్ఞానయజ్ఞము కాదు. కావున 
నియమపూర్వకముగా. అధ్యయనము గావించినవుపైజే అది జ్ఞానయజ్ఞమై ఫల్యవ్రద 
మగును, లేకున్నచో అది లోకవిజ్తానమాత్రమే యగును. 


ప. 


దీనిని శ్రద్దగా అధ్యయనము చేసినవాడు ఏకారణముచేత వైన మోక్షమును 
పొందలేకపోయినీచో న్వర్గాదిలోకములనైన పొందగలడు. కావున సోమయాగాదులన 
చేయుట ఎంతో దుర్తటమైన యీకాలమున ఈశ్వరానుగ్రవామును కోరినవారు ఈ 
గ్రంధమును అధ్యయీనము కావించుట చాల మేలని గ్రహింపవలసియున్నది. 


అర్జునునకు నమ్మోవాము పోయి నతి లబించిన దనగా ఏమి యర్రము " 
పూర్వము “౩లిసియున్న విషయమును జ్ఞప్తికి తెచ్చుకొనుట న్మృతి. ఇప్పుడే విన్య 
విషయము ఇప్పుడే న్మృతి యగునా ? నరీవాదముయొక్క ఆరంభమున భగవానుడ 
స్థిత వ్రజ్ఞలక్షణములను వర్ణించుచు జ్ఞానమార్గమును ఉవదేశించెను తరువాత ఎన్నో 
వ్రీషయమేులను ఆయన జోదించెను ఇప్పుడు ముగింపునందు మొదట బోదించి? 
జ్ఞానవిషయము న్మృతికి వచ్చినదని అర్జునుడ చెప్పెనని గ్రహింవవచ్చును. మజి యొ 
విధముగ కూడ దీనిని గ్రహింపవచ్చును. యుదరంగమునకు వచ్చునప్పుడ 
నంగ్రామము తనకు న్వధర్మమని అర్జునునకు రూఢ్సీగా తెలిసియుండెను అయినన 
కృవయొక్క ఆవేశమువలన కలిగిన నీమ్మావానమువలన అది విన్న్సృత మయ్యెను 
ఇవ్వుడు ఆనమ్మోవాము నశించుటవలన విన్సృతమైన న్వధర్మము న్మతికి వచ్చెను 


ఈ నంవాదమును చెప్పి నంజయుడు ధృతరామ్హనితో ఇట్లనెను. "మవోరాజా 
వాగ్థనునియనుగ్రవాము వలన వరమరవాన్యమైన యీ యోగమును యోగేశ్వరుడై, 
శ్రీకృమ్ణుడు చెప్పుచుండగా న్వయముగా వింటిని. దీనిని న్మరించి న్మరించి మాటిమాటి 
వార్షమును వొందుచున్నాను. అద్భుతమైన యా విమ్ణదేవుని రూపమును కూడ న్మరిం? 
న్మకేంచి మిగుల విన్మయమును పొందుచు మరల మేరల వార్షమును పౌందుచున్నాన్న 
యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధరుడైన పార్థడు ఎక్కడ ఉందురో అక్కడని 
నీ8, విజయము, నంపద, శోభికలుగు నని సాయభిప్రాయము” 


ఇది యంతయు విన్న ధృృతరాష్టు డు ఆలోచించుచు ఊరకుండెన 
విశ్వరూవవదర్శనమున దుర్యోధనాదులు నీంతు రని పాండవులకు జయము తః 
దని వినియుండియు, భీమ్మడు శరతల్పమున వడిపోయె నని తెలిసికొనియుండియ 
అతడు పశ్చాత్తాషమును పొందలేదు , జయమునందలి యాశను కూడ వీడలే6 
దీనినిబట్టి యతనికి గల నమ్మోవాము ఎంత దృఢమైనచో వ్యక్త మగుచున్నది. 








స్క సీనీ న్‌ 
లా 





ఇతర (గంధములు 


ముద్రితములు 
నాటకములు '* భువన విజయము, ఎజ్జా_పెగ్గడ, నన్నయ్యభట్టు 
కధల నంపుటి ' కధాతరంగిణి 
శ్రీరామాయణ తరంగిణి - ఏడు భాగములు 
శ్రీ రామాయణ దర్శనము, శ్రీరామవృాదయము .. మొదలైనవి 
శ్రీవానుదేవ కథానుధ -! శ్రీ వ్యానకాండాది చతుష్టయము 
శ్రీ వానుదేవ కథానుధ -1 మథురా ద్వారకా కాండములు 
శ్రీ రమణాశమము, తిరువజ్లామలై (606 603) వ్రకాశనములు 
శ్రీ రమణ జీవిత న్మరణోవదేశములు 
శ్రీ భగవద్గీితాసారము 
వరావూజ - ఆత్మబోధము 
శివానందలవారా్యాది గ్రంథనంగ్రవాములు 
ఆత్మసాక్షాత్కారము 
దేవికాలోత్తరము 
శ్రుతివురారవాన్యజ్ఞానఖండసారము 
శ్రీరమణ కథామణిమాల 


అముద్రిథములు 
శ్రీ వానుదేవ కధానుధ- చతుర్ధ భాగము 
వాటకములు - తిక్కన సోమయాజి, శ్రీనాథుడు, జనాటవిలో జవరాలు 
ర్లూన్సీ లక్ష్మీదేవి- 18 నర్గల గేయ కావ్యము 
నాయకోదయము - స్వాతంత్ర్యోద్యమ నంఘటనాత్నకమ్లున పద్యకావ్యము 
నలచరిత్రము - చంపూ కావ్యము 
శ్రీరామాయణము - చంపూ కావ్యము 


950౧ 6౦౧ మ 6 గు 





1934-40 
అధ్య్యావకులు 
1040-42 
1942-45 
అధ్యావకులు 





శ్రీ వానుదేవ కధానుధ 

మూడవ భాగము- ఉద్యోగ శ్రీ భణీవద్గీతా కాండములు 

రచయిత : పోలూరి వానుమజ్ఞ్డానకీరామ శర్మ 

జననము * 13-10-1924 
విదా్యాభానము 

పురపాలకోన్నత పాఠశాల, నర్సరావుపేట 
శ్రీలంక సీతారామశాస్త్రి గారు, శ్రీనాయని నుబ్బారావు గారు 
ఇంటర్మీడియట్‌ - ఆంధ్రక్రైన్తవ కళాకాల, గుంటూరు 
బి.ఏ ఆనర్భ్సు- ఆంధ్ర విశ్వవిద్యాలయము, శుంటూరు. 
శ్రీ పింగళి లక్షీ ్మకాంతము గారు, శ్రీ దువూ వైరి వేంకట 
రమణకాస్త్రి గారు, శ్రీ గంటిజోగి సోమయాజులు గారు, శ్రీ 
మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, శ్రీ గొర్తి వేంకటరావు గారు 


1945 వేనవిలో నంన్మృత వ్యాకరణము - బెజవాడ 


అధ్యాపకులు 
1945-47 
అధ్యాపకులు 
1943-50 


1955-59 
అధ్యాపకులు 


1985-90 
1092-94 
1945-47 


1947-84 
1961-84 


కింకవీంద్రభుటావంచానన, శతవాధాని శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు 

నంన్కృత వ్యాకరణము, అలంకార శాస్త్రము 

శ్రీ భాగవతుల కుటుంబరాయశాస్త్రి గారు, బందరు. 

తత్త్వజ్ఞ సేవ - వరమవాంన చరివ్రాఖకాచార్యవరర్ష, తీతీథీ 
విమలోనంద భారతీస్వామివారు, [ప్రధమ పీఠాధిపతులు, శ్రీ 
సిద్దేశ్వరీ పేరము, కుర్తాళము. 

వ్రస్థానత్రయభాష్యాధ్యయనము 


* థ్రీ చావలి లక్ష్మీకాంత శాస్త్రి గారు, నెల్లూరు. 


అధ్యాపనము 
సాన (త్రయభావ్యప్రవచనము 
థ్రీ ఫీ చేతుర్చేదులరామచం ద్రయ్యగారి గీతామందిరమున, నెల్లూరు. 
దీ శ్రీ సిద్ధేశ్వరీ పీ పీఠాధిపతులు, పరమవాంన వరివ్రాజాకాచార్యవర్య, 
థ్‌ శివచిదానందభారతీ స్వామి వారి నన్నిధియందు 
భావ్యవ్రవచనము- -కుర్తాళము, తిరునెల్వేలి జిల్లా. 
హిందూకాలేజి, బందరు. 
నెల్లూరు వేంకటగిరి రాజ కళాశాల, ఆంధ్రనంన్కృత భాషాధ్యావనము 
ప్రాచ్యభాషావిభాగాధిపత్యము = కలత 046 భిబయులు 0 
౦౫౬౬] [2జ0రైజ్రటు *%. ౧0%1జ్రుల ల|100౬ 


